పేరు 
ధర్మపత్ని 
జననము 
తల్లిదండ్రులు 
జన్మస్థలము 
ప్రాథమికవిద్య 
ఉన్నత విద్య 
కళాశాలవిద్య 


పండిత శిక్షణ 
వృత్తి 


అభిరుచులు 


ఇతర రచనలు 


సంతానము 


: డా॥ నాగరాజరావు (కుమారుడు) చి॥ ముదిత్‌ భార్గవ్‌ 


గ్రంథకరృపరిచయము 
: అగస్వరాజు సుబ్బారావు 
: శ్రీమతి రత్నమ్మ 
: 1-7-1949 
: శ్రీమతి కమలమ్మ 
శ్రీ సుబ్బరాయుడు 


: కాంచెరువు (వరికుంటపాడు మండలం) 
విద్యాభ్యాసము : 

: ప్రాథమిక పాఠశాల, కాంచెరువు 

: జి.ప. ఉన్నతపాఠశాల, వరికుంటపాడు 

: 2బి విద్వాన్‌ వేదసంస్కృత కళాశాల, నెల్లూరు 


బి.ఎ. యస్‌.వి. యూనివర్సిటీ 


: కర్నూలు 


: విశ్రాంత ప్రధాన ఆంధ్ర పండితులు, 


జి.ప. ఉన్నతపాఠశాలలు 


వ రచనావ్యాసంగము 


(గంథపఠనము 
సత్సంగముల నిర్వహించుట 
ఆధ్యాత్మిక ప్రసంగములు చేయుట 


: శ్రీ దేవీ భాగవతము ప్రధమ భాగము, 


“శ్రీ మంగళ గౌరీ సుందరేశ్వర శతకము” 
“నివేదన” 

చి।సౌ॥॥ కృష్ణకీర్తి (కోడలు) చి॥ గౌరీశ్రీచరణ్‌ } మనుమళ్ళు 
చి॥సౌ॥ జ్యోతి (కుమార్తె) చి॥ అమర్‌నాధ్‌ 

చి॥ ఆర్‌. భాస్కర్‌ (అల్లుడు) చి।॥ హరనాథ్‌ 
చి॥సౌ॥ ప్రసన్నలక్ష్మి (కుమార్తె) చి॥ భారతీశ్రీహిమజ 
చి యం. చంద్రమౌళి (అల్లుడు) చి॥ హాసిత 


| మనుమళ్ళు 


} మనుమరాళ్ళు 


శ్రీ దీ భాగవతము (ఆంధ్రము) 


ద్వితీయ భాగము 
షష్టు సప్తమ, అష్టమ స్కంధములు 


రచయిత 
ఇఒ అ 
విద్వాన్‌ అగస్వరాజు సుబ్బారావు 
11-33-991/6, బాలాజీ వీధి, వెంగళరావునగర్‌, 
కావలి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. 
ఫోన్‌ : 9441767160 


ప్రథమ ముద్రణము : 2014 డిసెంబర్‌ 
ప్రతుల సంఖ్య : 1000 
ముద్రణాలయము పేరు : అజగ్రాఫిక్స్‌ 
కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఎదురుగా, 
స్వాతీ కాంప్లెక్స్‌, ట్రంకురోడ్డు, నెల్లూరు 
ప్రాప్తి స్థానము : అగస్యరాజుసుబ్బారావు, రచయిత 
బాలాజీవీధి, వెంగళరావునగర్‌, 
కావలి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. 


సర్వహక్కులు రచయితని 


ఈ గ్రంథముద్రణ అనంతరం వచ్చే విమర్శలకు, 
చట్టరీత్యా తీసుకునే చర్యలకు గ్రంథకర్తగా నాదే బాధ్యత 


మూల్యము 
రూ. 150/- 


౦0 


చా రీచీనీ ; 


Gil 


కం॥ 


తేగీ॥ 


మ॥ 


శ్రీదేవీ భాగవత మాంధ్రీకరించిన 
శ్రీ మదగస్యరాజు సుబ్బారావుగారికి 
ప్రశంసాపూర్వక పద్యమంజరి 


శ్రీకరమైన భాగవత చింతన, కీర్తన, లెల్లవారికిన్‌ 
ప్రాకట రీతి గూరుచు శుభంబుల; లోకహితార్థమెంచి, తా 
చేకొని యాంధ్ర భాష రచియించెను సత్మవి సుబ్బారావు, నే 
డాకృతి, నెల్ల వారలకు నందగ జేయు మహోత్సవంబనన్‌॥ 
దేవీ భాగవతంబును, 
కోవిదు లెల్లరును మెచ్చ, కూర్చెను సుబ్బా 
రావు తెలుంగున; వానిన్‌ 
దీవించును గాక దేవి, ధీసంయుక్తున్‌! 
అమ్మవలె నమ్మ చరితమ్ము నద్భుతమ్ము, 
ఆత్మ భావనమీక్షిత మగుట వలన; 
నెల్లరకు నమ్మ తత్వమ్ము నెజుక పజచె; 
సుబ్బరావు కవీంద్రుడు, సుజనహితుడు॥ 
ఛంద సుందర పద్యసంగతమునై, 
సంస్మారయుక్తంబునై, 
స్పందీభూత మృదూక్తి శోభితమునై, 
శయ్యా విశిష్టంబునై, 
చిందించున్‌ గృతి, రమ్యకావ్యకలనా 
చిద్రూప భావాక్ళతిన్‌; 
అందించున్‌ పరదేవతా కరుణ స 
ద్యఃప్రాప్తి యోగంబునున్‌॥ 
బహుజన్మార్ణితమౌట, సత్మవిత సం 
ప్రాప్తంబు గా దేరికిన్‌; 
మహనీయంబగు కావ్యసం(గహణ పెం 
పారంగ, నాంధ్రంబునన్‌ 
“వహవా యంచు జనంబు మెచ్చ రచియిం 
పన్‌ నీకె చెల్లెన్‌, మహా . a 
మహులందీవును నొక్కడౌట, సుకవీ! __“శీసొదపాంగువు” అగస్తరాజు సర్వేశ్వర రావు 
ప్రాప్తి ంచె నానందమున్‌! కావ్యకళా కృషవల, మధురకవి, సత్మవి, 
సాహిత్యరత్న, ఆంధ్రా టాగూరు. 


I 


౧ శ్ర చేవీ ప్రసాదం ( 


డాక్టర్‌ చీమకుర్తి వెంకటేశ్వర రావు 
యం.ఎ., పిహెచ్‌.డి 

విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు 

దొద్లకౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా పి.జి. కళాశాల 
ఆస్థాన పండితులు, శ్రీ సత్యానందాశ్రమము 
ఇనమడుగు, నెల్లూరు జిల్లా 


శ్రీ దేవీ కరుణా కటాక్షలబ్ధవిభవులైన శ్రీయుత కమలాంబాసుబ్బరాయుడు దంపతుల 
ద్వితీయ పుత్రులు, విద్వాన్‌ శ్రీ అగస్యరాజు సుబ్బారావుగారు బాల్యం నుండీ తెలుగు భాషపై 
మిక్కిలి ఆసక్తి గలిగియుండేవారు. తెలుగు విద్వాన్‌ పట్టాపుచ్చుకొని జిల్లా పరిషత్‌ ఉన్నత 
పాఠశాలల్లో తెలుగును బోధించి ఉద్యోగ విరమణచేసి విశ్రాంతి తీసుకొంటూ ఉన్నారు. 
ఇది వీరి వృత్తి విషయం. ప్రవృత్తి విషయానికి వస్తే వీరు కావలి పట్టణంలో ఉంటూ, 
చిన్మయామిషన్‌ తదితర సంస్థలతో అను బంధాన్ని పెంచుకొంటూ, పురాణ (ప్రవచనాలలో 
సత్సాంగత్యం పెంచుకుంటూ కల్మమాలను తుంచుకుంటూ, సత్సంగాలను నడుపుతూ ఉన్నారు. 
తనలోమెదిలే భక్తిభావాలకు అక్షర రూపం ఇచ్చి కావ్యాలుగా మలచాలనే భావన కలగడంతో 
వీరు ఒకటిరెండు కావ్యాలను వ్రాశారు. కాని వాటితో సంతృప్తి లభించలేదు. అమ్మల గన్న 
అమ్మయిన ఆ, జగదంబ చరిత్రను పద్యరూపంలో వ్రాయాలని స్థిరమైన నిశ్చయంతో శ్రీ 
దేవీ భాగవతాన్ని తెలుగులో శిష్టవ్యావహారికంలో పద్య గద్య రూపంలో వ్రాయడం 
ప్రారంభించారు. ఆదేవీకృపా కటాక్షంవల్ల కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సహకారంవల్ల, 
ఆరోగ్య స్థితిని లెక్క చేయక (శ్రమించి అయిదు స్మంధాల ఉద్ధంథంగా వ్రాసి అందతి 
సహకారంతో ముద్రణచేసి సహృదయులైన పండితులమన్ననల్ని పొందారు. ఇపుడు మరల 
మూడు సర్మంధాలను రెండవ సంపుటంగా పద్యరూపంలో వ్రాసి ముద్రించుచున్నారు. 
మొత్తము 6000లకు పైగా పద్యాలు ట్రాసివీరు తమ కవితా ప్రాముఖ్యతను నిరంతర 
ఆధ్యాత్మిక చిత్తవృత్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. 

ప్రస్తుత భాగమైన శ్రీదేవీ భాగవతంలోని వృత్రాసుర వృత్తాంతము, నహుషుని 
భంగపాటు, వ్యాస ప్రోక్తమైనయుగధర్మాలు, హరిశ్చంద్రుని వరుణ యాగము, నారదుని 
పూర్వజన్మ వృత్తాంతము, అజీగర్తుని చరిత్ర, సూర్యవంశచరిత్ర, బలరాముని వివాహము 
మాంధాత చరిత్ర, మొదలైన పెక్కు ఘట్టములతో 8 స్మంధాలు రచించి కృతకృత్యులైనారు. 
ఇంతటి ఉద్దంధాన్ని (వ్రాయాలంటే ఆరోగ్యం, ఓపిక, శక్తి, తీరిక వంటివి ఉండడమేకాక ఆ 


Il 


భగవతి అనుగ్రహం తప్పక ఉండాలి. ఉండబట్టే శ్రీసుబ్బారావుగారు అనర్గళమైన కవితాధారతో, 
అన్నివృత్తాలను ప్రయోగిస్తూ, సందర్భోచిత భాషా శైలీ సంపన్నతతో, అలంకారయుక్తంగా, 
సంభాషణా చాతుర్యంతో, సరళ గంభీర మృదు పదవిన్యాసాలతో, సహృదయ 
హృదయంగమంగా, శ్రీ దేవీ మహిమలను వెలువరిస్తూ ఈ రెండవ సంపుటాన్ని దివ్యశక్తి 
సమన్వితంగా, రచించగలిగారు. గ్రంథరచన చెయ్యాలంటే భగవంతుడిచ్చిన ప్రతిభతో బాటు, 
బహుగ్రంథపఠనం వలన వచ్చిన పాండిత్యము, నిరంతర రచనా వ్యాసంగంవలన వచ్చిన 
అభ్యాసము అత్యావశ్యకములు, శ్రీసుబ్బారావుగారి పద్యాలు చదువుతూ ఉంటే వారికి గల 
ప్రతిభాపాటవాలు అభ్యాసం బోధపడుతూ ఉంటాయి. అయాసన్ని వేశాలను బట్టి పద 
ప్రయోగం చేయడం, సన్నివేశానికి వన్నె తెస్తుంది. 


వీరు సాధ్యమైనంత వరకు సాధారణ పాఠకునకుగూడ అర్థమయ్యే రీతిలో 
రచించడానికి ప్రయత్నం చేశారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీరి మొదటి 
సంపుటాన్ని పండిత పరిశోధన గావించి ఆమో దించి ముద్రణకు సహాయ సహకారాలం 
దించడం వీరి సామర్ధ్యానికి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు వీరి కవితాధార గంగా 
ప్రవాహంలా సాగిపోతూ ఉంటుంది. మచ్చునకు “అలికులవేణి యూర్వశి నవాబ్ది 
దళ మొప్పగన్‌ 

ఈ పద్యం సరళమైన సంస్కృత పదసమాసాలతో, అలంకార యుక్తంగా ప్రాచీన 
ప్రబంధకవుల ఒరవడిని తలపిస్తూ ఉంది. వసు చరిత్రలో “అలికులవేణి యారు నవయౌవన 
మన్‌ వలరాచ తోటలో పొలుచు నితంబ వేదికడ పొక్కిలి డిగ్గియ చెంతనీలసంకలిత నవాంబు 
యంత్రమగు ................. అన్న పద్యం ఈ పద్యం చదవగానే స్పురణకు వస్తుంది. 
అదేరీతిలో సరళమైన సంస్కృత వాక్యములతో, ధారాళంగా సాగిన ఈ పద్యాన్ని గమనించండి 
“స్వాధ్యాయమ్ములు సాంధ్యకృత్యములు సత్సాంగత్యముల్‌ నిత్యదే 
వీధ్యానమ్ములు సత్యశాచతతియున్‌ విధ్యుక్త కర్మాదులున్‌ 
అధ్యాత్మస్థితు లాతిథేయములు నిత్యా నందముల్‌ గల్ల శా 
స్రాధ్యానమ్ముల విప్రలొప్పెదరు రాజా సత్య కాలంబునన్‌” 

పై పద్యంలో వాక్యసంయోజన పొంకంగా ఉంది పద్యం చదువుతూ ఉంటే ఒక 
లయగోచరిస్తూ ఉంది. ఇచట మహాకవి పోతన గారు స్ఫురణకువస్తున్నారు. 
“అంధేందూదయముల్‌, మహాబధిరశంఖారవముల్‌ మూక సద్దంథాఖ్యాపనముల్‌ నపుంసక 
వధూ కాంక్షల్‌, కృతఘ్నావళీ బంధుత్వంబులు” మొదలైన విధంగా చిన్నచిన్న సంస్కృత 
వాక్యాలలో పద్యం మధురంగా సరళంగా మనోహరంగా ఉండడం మనం గమనించవచ్చు. 


111 


సందర్భోచితంగా చక్కని సందేశం, నీతి ఈ కావ్యంలో కవి పొందు పరిచారు. 
ఆత్మహత్యమహాపాపం అని అంటారు. కనుక ఆత్మహత్యలను ఖందిస్తూ దానివలన ప్రయోజనం 
లేదని చెప్పడం ఈ క్రింది పద్యంలోని సారాంశం. 
“ఆత్మహత్యవలన నడగునే శాపమ్ము 
జన్మ జన్మలకును సాగిరాదె 
కర్మమను భవమున గాక తొలంగునే 
అట్టి యిడల నాత్మహత్యలేల” (7-279) 

చేసిన కర్మ అనుభవిస్తేగానిపోదు లేకున్న అది జన్మజన్మలకు మనవెంట వస్తూ 
ఉంటుంది. అటువంటప్పుడు మన బాధల్ని తొలగించుకోడానికి ఆత్మహత్య చేసుకొన్నందువల్ల 
ఉపయోగంలేదని కవి యుక్తియుక్తంగా వివరించిలోకానికి చక్కని సందేశాన్ని అందించారు. 

ఇది పురాణ కథయైనప్పటికి, ఇందలి చారిత్రక భౌగోలిక విశేషాంశములను 
గూడా ఈ కవి వదలక, వాటిని చక్కని స్‌స పద్యాలలో రమ్యంగాను సుబోధకంగా రచించి, 
పాఠకులలో మరింత విజ్ఞానాన్ని పొందుపరచి సంతృప్తిని కలిగిస్తూ ఉన్నారు. 
ఉ॥ జంబూద్వీప వర్ణనము 
“శతయోజనసహగ్రవితతవిస్తీర్ణమై, పద్మకర్ణిక భంగివర్తులముగ నమరిజంబూద్వీపమల 
రారుచుండును నవవర్షములతోడి ప్రవిమలముగ; అందుమహా గిరులష్ట సంఖ్య గలవు 
ద్వీపమ్ముజుట్టి సుదీర్హ మగుచు, ధనురాకృతినిబొంది తన్మధ్య భాగాన వరలు నిలావృత 
వర్షమెలమి దీనికేంద్రమునందు దివ్యమై భాసించు మేరు పర్వతము గంభీరవృత్తి, నొప్పు 
లక్షయోజననముల నున్నతమున, ఆసువర్గాద్రి భూగోళమందు మధ్య, నమరియున్నది 
కదుదీర్షమైన శిఖర భాగమును గల్లి కేంద్రపర్వతమనంగ” 


ఈ విధంగా శ్రీ అగస్వరాజు సుబ్బారావుగారు తన మదిలో మెదిలే దేవీ భక్తి భావనకు 
కృతిసమర్పణ చేసి చక్కని పద్యగద్యాలతో రసోచితమైన పదబంధంతో, దేవీ మహిమలను 
వివరిస్తూ సాహితీవిలువల్ని పరిపోషిస్తూ, ఒక మహాయజ్ఞంగా నిర్వహించి, కవి 
పండితమన్ననల్ని పొందడం హర్షించదగ్గవిషయం పాఠకులు ఈ [గ్రంధాన్ని చదివి, ఇందలి 
కథాంశాన్ని దేవీమహత్యాన్ని అర్ధంచేసుకొని భక్తితో తరిస్తారని ఆశిస్తున్నాను. భగవంతుడు 
వీరికి ఇతో ధికమైన శక్తిని, అనుగ్రహించి వారి కృషికి సంపూర్ణమైన ఫలితాన్ని అనుగ్రహించాలని 
మనసారా ప్రార్థిస్తున్నాను. క 
భక్తజనవిధేయుడు 
డౌక్టర్‌. చీమకుర్తి వేంకటేశ్వరరావు 


IV 


చలంచ్యాల వేంకట సుబ్రహ్మణ్యశర్మ 

దేవీ ఉపాసకులు, రాష్ట్రప్రభుత్వమునుండి 

ఉత్తమ ప్రధానోపాధ్యాయుడుగా అవార్డు పొందిన 

రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ 

కావలి. 

పాఠకులకు మనవి 

హయగ్రీవ దేవుని నుండి, దేవీతత్వమును తెలుసుకొని, మానవులకందించిన శ్రీ 

అగస్య మహర్షి ఆదిదేవునకే ప్రణవరహస్యమును ఉపదేశించిన ఆతని కుమారుడైన శ్రీ 

సుబ్రహ్మణ్య స్వామి వారల నామముల లోని శబ్దములతో గూడిన నామము గలిగిన శ్రీ 

అగస్యరాజు సుబ్బారావుగారిని, నేను కావలి జిల్లా. పరిషత్‌ ఉన్నత పాఠశాల యందు 

ప్రధానోపాధ్యాయునిగా పనిచేయునపుడు, మొట్టమొదటి సారిగాచూచుట జరిగినది. వారు 

అపాఠశాలయందు ఆంధ్ర భాషా పండితునిగా పనిచేయుచుండిరి. వారు ఆసమయమునందే 

వారి బోధనా పటిమను పాండిత్యప్రాశస్యమును ఆధ్యాత్మిక పట్టును అన్నిటికన్నమించి వారి 

నిరాడంబరత్వమును నేను పూర్తిగా గుర్తించి, వారి నుండి మానవులకు ఆధ్యాత్మికముగా 

ఉపయోగపడు రచనలు రాగలవని విశ్వసించి, ఆవిషయము ఆనాడే నాకుటుంబ సభ్యులకు, 

మిత్రులకు, బంధువులకు సందర్భానుసారముగా చెప్పుచుండెడివాడను. ఆధ్యాత్మిక 

ఉపన్యాసములనిచ్చుటలో అతనికి అతనేసాటి. నా విశ్వాసము వమ్ముగాలేదు. భగవతి 

కృపా కటాక్ష వీక్షణంబువలన, ఆమె ఆదేశముల మేరకు శ్రీసుబ్బారావుగారు పదవీ 

విరమణానంతరము, వేదవ్యాస విరచితమయిన శ్రీ దేవీభాగవతమును సంస్కృతమునుండి 

ఆంధ్రములోకి అనువదించపూనుకొని మొదటి అయిదు స్మంధములను, ప్రథమ భాగముగా 

2011 జూలై నెలలో ప్రజలకందించి “అభినవపోతన”గా ప్రఖ్యాతిగాంచిరి. ఆగ్రంథము 

పండితుల పామరుల సాహీతివేత్తల భగవద్భక్తుల ప్రశంసల నంది, నేడు అనేక గృహములందు 
పారాయణ గ్రంథముగా వెలుగుచున్నది. 

ఈ సందర్భమున స్వోత్మర్మ అయినను అవసరమయినందున, ఒక చిన్న విషయమును 
తెలియపరచ వలసియున్నది నా పితృ, పితామహ, |(ప్రపితామహుల నుండి, మా 
వంశమునందు పంచాయతన పూజ నిత్యము జరుగుచుండును. శరన్నవరాత్రులందు దేవీ 
భాగవతపారాయణము వసంత నవరాత్రులందు శ్రీమద్రామాయణ పారాయణము నిష్టగా, 
దీక్షీతో మాతాతగారైన కీ॥శే॥। సూర్యనారాయణయ్య పంతులు గారు, మాతండ్రి గారైన 
కీ శే॥ శ్రీరాములు పంతులుగారు చేయుచుండుట వలన వంశా చారము గా నాకునూ 
అట్టి ఆచారము అలవడినది. అదృష్టవశముననో లేక భగవత పవలననో నా అర్థాంగి 


Vv 


శ్రీమతి భానుతులశమ్మ గూడ అట్టి నైష్టికాచార కుటుంబము నుండి యే వచ్చుటవలన, నా 
వంశా చారమునకు ఎట్టి ఆటంకములు గాని యిబ్బందులు గాని కలుగలేదు. 

నాఇంట శ్రీ సుబ్బారావు గారి దేవీ భాగవత ప్రథమ భాగమును చూచి, చదివి, 
ఆనందించిన నా మిత్ర, బంధు వర్షము వారు ద్వితీయ భాగము ఎప్పుడు చూడగలమని 
నన్ను పదే,పదే, అడుగుచుండ, ఆదేవీ అనుగ్రహము చేత, శ్రీ సుబ్బారావు గారు ద్వితీయ 
భాగమును ప్రథమ భాగమునకన్న మిన్నగా అనువదించి, ప్రజల కందించుటకు సిద్ధము 
చేసినందులకు నాకెంతయో ఆనందముకలిగినది. ప్రథమ భాగమునేగాక ఈ ద్వితీయ 
భాగమును గూడ ముద్రణకు ముందే కూలంకషముగానేను పారాయణము చేయుట 
జరిగినది. వ్రాతప్రతిని శ్రీ సుబ్బారావుగారు “తొలిఏకాదశి” అయిన తే08-07-2014ది న 
నాకుయిచ్చి, దానిని చదివి, నా అభిప్రాయమును తెలుపవలసినదిగా కోరిరి. అదినా 
అదృష్టమను కొందును. ఆదినము నుండియే ఈ గ్రంథమును పారాయణము చేయుచుండ, 
నా శ్రీమతియు నా ప్రక్కనే కూర్చొని, వినుచు మధ్య మధ్య ఈ (గంథమునందలి ముఖ్య 
విషయముల ప్రాముఖ్యత గూర్చి నాతో చర్చించుచుండెడిది. అట్టి సమయములయందు 
ఒక విచిత్రమైన అనుభూతి మాకు కలిగినది. ఈ దేవీ భాగవత పారాయణ సమయమందు 
మాకు దగ్గరగ ఒక ప్రీమూర్తి ఉన్నట్లుగ మాకు ఛాయామాత్రముగా గోచరించుచుండెడిది. 
నా ఇంటి యందు మేమిద్దరమేతప్ప మూడవ వ్యక్తి ఎవ్వరును లేరు. శ్రీ సుబ్బారావును 
ప్రేరేపించి వారిచే ఈ రచన చేయించిన మహాదేవీయే ఆమె అని మా నమ్మకము. ఆది మా 
నమ్మకము మాత్రమె. పవిత్ర పారాయణ (గ్రంథము నావహించి ఆ (గంథస్థ దేవీ, దేవతలు 
ఉందురని పెద్దలు చెప్పగా వింటిని. అందువలన అట్టి గ్రంథములను ఎల్లప్పుడు 
పూజామందిరమందు ఉంచి పూజించ వలయును అని వినియుంటిని. శ్రీ సుబ్బారావు 
గారిచే రచించబడిన ద్వితీయ భాగమైన దేవీ భాగవతము మహాదేవి యొక్క అనుగ్రహమునకు 
పాత్రమైనదని మా అనుభవము వలన తెలిసికొని ఇట్టి దివ్యమైన గ్రంథమును లిఖించిన శ్రీ 
అగస్యరాజు సుబ్బారావు దేవీ అనుగ్రహ కటాక్షములతో ఇంకను మానవులను ఆధ్యాత్మిక 
మార్గములవైపు నడుపగల రచనలను కొనసాగించగలరని ఆశించుచు ప్రతిఒక్కరు ఈ 
(గ్రంథమును నిత్యపారాయణ[గ్రంధముగా ఇంటియందుంచుకొని దేవీ అనుగ్రహ పాత్రులై 
మానవ జన్మను సార్థకముచేసుకొనగలరని నమ్ముచున్నాను. 


ఇట్లు 


దేవీ ఉపాసకులు 
చలంచ్యాల వేంకట సుబ్రహ్మణ్య శర్మ 


VI 


me ళో స్ట 
క శుభాశీస్పులు ఖ్‌ 
చలంచ్యాల సూర్య ప్రకాశరావు 11.50. 11.06 [౫ 
విశ్రాంత ప్రథానోపన్యానకులు, డైట్‌ గ 


శ్రీ వేద వ్యాస విరచిత దేవీ భగవతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించి 
సామాన్య పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన శ్రీ అగస్యరాజు సుబ్బారావు గారిని హృదయ 
పూర్వకంగా అభినందిస్తున్నాను. నాలుగు దశాబ్దాల ఆంధ్రభాషోపాధ్యాయ వృత్తిలో 
పెంపొందించుకొన్న తెలుగుపాండిత్యం, పదవీ విరమణానంతరం ప్రవచన పరంపరల కొరకు 
ఆర్జించిన ఆధ్యాత్మిక వైభవం, అగస్యరాజు వంశీయులనుండి పుణికి పుచ్చుకొన్న వారసత్వ కవితా 
పాటవం కలగలిపి తన అనువాదాన్ని సుసంపన్నంచేసుకొన్న సుబ్బారావు గారు కన్వాదాన ఫలితంగా 
లభించేవిధంగా దశపరేషాం, దశావరేషాం, 21 తరాలను తరింపచేయ గలరన్నది నిర్విదాంశం. 
ఒక జాతి ఫలాల నుండి అదే జాతి ఫలరసాన్ని మనకందచేయగల యంత్రాల వలె కాక 
నారికేళపాకమైన సంస్కృత [గ్రంథం నుండి ద్రాక్షపాకాన్ని మనకందజేసిన ఈ ప్రయత్నం 
బహుధాప్రంశంసనీయం మూల(గంథంలోని భాషా వైభవాన్ని భావాన్ని, అందాన్ని, అలంకారాన్ని 
యథాతథంగా తెలుగులోకి అనువదించగల కవి ప్రజ్ఞాపాటవాలు అభినందనీయం. తెలుగు సేతలో 
విహరించిన మత్తేభాలు, శార్జూలాలు, భావాన్ని అత్యంతరమణియంగా అలంకరించిన చంపకములు 
ఉత్పలమాలలు, కరిగించి మూసలలోపోసిన సీసములు తేటగీతులుగా ఆలపించబడిన 
ఆటవెలదులు కందములు, అగస్యరాజు గారి చందోబద్ధతకు, రచనాశైలికి పద(ప్రయోగ నిపుణతకు 
నిలువెత్తు నిదర్శనాలు. 

తెలుగు వారి మనసులలోకి నేరుగా చొచ్చుకొని పోగల ప్రయోగాలు, నానుడి, శైలి, 
సుబ్బారావు గారికి చిరకీర్తిని ప్రసాదించగలవన్నది యథార్థం “లోకమందు నేజనని నిజాత్మజున్‌ 
విడువజాలును సతృప మాలి” “ఆ సత్యమె మీకు సాక్యముగ శాశ్వత సఖ్యము గల్లుగావుతన్‌” 
“ధర పోగాలము వచ్చిన వానికి హితమదెట్లు చెవులకు నెక్కున్‌” అపయశమ్మును పొందిన యట్టి 
యెడల మేన (ప్రాణములున్న నేమౌనుఫలము” “కర్మములవ్వియె జన్మకుకారణములు కర్మతొలగిన 
జన్మలు కలుగ వింక”, సమ్మతి జగదంబ నామమును జపించుచున్నచో వెతలునుపాపముల్‌, 
వృద్ధి యగున్‌ సుఖశాంతు లీకలిన్‌” వంటి సూక్తులు మానవ జీవిత నౌకకు చుక్కాని వంటి 
సూచనలు, కావ్యముల్‌ వ్రాయునే బుషికానివాడు అన్నసూక్తి యథార్ధమని, సుబ్బారావుగారు 
కూడ గతజన్మలలో బుషి కానిచో ఆ సౌశీల్యత, సాహిత్యము, పాండిత్యము, ఈ అనువాదము 
లభ్యము లయ్యెడివి కావని నా ప్రగాఢ నమ్మకము. వీరి కలం నుండి ఇంకా ఇంకా అనేక 
కావ్యాలు తెలుగుజాతికి అందించబడగలవని ఆశిస్తూ, వారికి ఆశక్తినివ్వవలనదిగా భగవంతుని 
ప్రార్థిస్తూ, వారిని వారి కుటుంబ సభ్యులను ఆయురారోగ్య ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలతో వర్థిల్లగలరని 
ఆశీర్వదిస్తున్నాను. ఇట్లు 

అలంద్యాల సూర్య ప్రకాశరావు M.Sc,: M.ed 
విశ్రాంత ప్రథానోవన్యానకులు, డైట్‌ 
కావలి 


VI 


నాట్యావధాన కళానస్రష్ట 
దా॥ ధారా రామనాధ శాస్త్రి, M.A.PH.D. 


విశ్రాంత ఆంధ్రశాఖాధ్యక్షులు, శర్మకళాశాల, ఒంగోలు 


మాన్య శ్రీ విద్వాన్‌ అగస్యరాజు సుబ్బారావు గారికి 
నమస్కారములు, ఉభయకుశలోపరి 


అర్యా | 


మనము శంకరజయంతి సందర్భముగా కావలిలో కలసినపుడు మీరు నాకు 
దేవీభాగవతమును ప్రీతితో ఇచ్చినందులకు కృతజ్ఞతా పూర్వక నమస్మారములు 


ఆర్ష ప్రబోధము ఆకరముగా గల దేవీ భాగవతము అనన్యమైనది. ప్రౌఢ సుందరము 
- ధర్మ ప్రబోధకము. దానిని మీరు ఆంధ్రీకరించి ఆంధ్ర పాఠకవర్గము యొక్క కృతజ్ఞతను 
చూరగొనినారు. మీ కవిత ప్రతి పద్య హృద్యము. ప్రత్యక్షరమును అనన్య ధారాశుద్ధి, 
అసదృ్భశ అభివ్యక్తి కలిగి ద్రాక్షాపాకమున నడిచినది. చదువరుల నిట్టి ఆకర్షించి కావ్యగత 
మహార్థమును వారికి అవగతము చేయగల శక్తి మీకు దైవదత్తము. ఇట్టిమహత్తరవాజ్మ 
యసేవయొనర్చిన మిమ్ములను మనసార అభినందించుచున్నాను. త్వరలో ద్వితీయ భాగము 
రావలెననియు పరమేశ్వరికృపచేత మీరు శతమానము వర్ధిల్లి ఇతోధిక కావ్యసృష్టి 
కావింపవలెననియు నా ఆకాంక్ష 


భవదీయుడు 
ధారా రామనాథ శాస్తి 


VIII 


“అరుణశ్రీ” విద్వాన్‌ అల్లంపాటి వేంకటేశ్వరరెడ్డి 


అల్లంపాటి రామాయణాది [గ్రంధకర్త 
విశ్రాంత తెలుగు పండితుడు 


శ్రీయుతులు మాచిరకాలమిత్రులు “అభినవపోతన” బిరుదాంకితులు విద్వత్మవి 
వరేణ్యులు శ్రీ అగస్యరాజు సుబ్బారావుగారు ఇంతకుముందు శ్రీదేవీ భాగవతములోని 5 
స్మృంధములను అనువదించి ప్రకటించియున్నారు. పీఠాధిపతులు, అవధానులు, కవులు 
పండితులు చదివిన తెలుగు (ప్రజలు కవిగారికి అభినందనలు ఆశీర్వాదములు 
తెలుపుచున్నారు. దేవీ భాగవతంలో శ్రీ సుబ్బారావు కవీంద్రులు ప్రస్తుతము షష్టస్మంధము 
సప్తమ స్కంధము అష్టమ స్మంధములను అనువదించి ఆంధ్ర సరస్వతికి వన్నెగూర్చిరి. 
ఇంకను వీరు తక్కిన స్మంధములననువదించి సంపూర్ణ దేవీ భాగవత రచన పూర్తి చేయుటకు 
స్థిరచిత్తులై దీక్షబూనినారు. వీరికి శ్రీదేవీ కరుణా కటాక్షములు సంపూర్ణముగా కలవు. 

అష్టాద శవురాణములందుం వశన్మిగన్న శ్రీవ్యాన దేవీ భాగవతము 
తెలుగులోనికనువదించి తెలుగు భాషను పరివుష్టముచేని తెలుగులోకానికి 
మహోపకారంచేయనెంచిన అభినవపోతన శ్రీ అగస్యరాజు వారి దృఢ దీక్ష కొనియాడదగినది. 
ఇందు షుమారు 2006 పద్యములున్నవి వీరి ప్రతిపద్యం ఎంతోహృద్యం. ఈ కవి 
కారణజన్ములు. దేవీభాగవతమును తెలుగు వారి కందించుటకే (బ్రహ్మయీ కవీంద్రుని 
సృజించి నాడనవచ్చును. 

వీరిపై కవిత్రయము, శ్రీనాధ, పోతన, పెద్దన, రామకృష్ణుడు మొదలైన ప్రబంధ 
కవుల ప్రభావము కలదు. అధునిక కవులు తుమ్మల, గడియారం, కరుణశ్రీ, జాషువా, 
దువ్వూరి రామిరెడ్డి, దాశరథీ, గారల ప్రభావము సుబ్బారావుగారి పద్య శిల్చంలో కనపడును. 
వీరి కవిత్వము మెత్తమెత్తగా హృదయానికి హత్తుకొనును. గతములోని వీరి రచనలు వన్నె 
కెక్కినవి. వీరితో కలసి సంస్కృత కళాశాల (నెల్లూరు)లో చదువుకొనుటయు జి. 
ప్ర.ప. ఉన్నతపాఠశాల - కావలి బ్రహ్మశ్రీ సి.వి. యస్‌. శర్మగారు వారి సోదరులు సూర్య 
ప్రకాశరావుగారి ఆధ్వర్యములో కలసిపనిచేయు భాగ్యము నాకు కలిగినది. 

శ్రీదేవీభాగవతములోని ప్రతిఘట్టము దేవీ సత్మరుణతో కూడియుండును. 

ఇందలివర్ణనలు ఎర్రనవలె, పద్యములోని జిగి పెద్దనవలె, నడక పోతనవలె, 
భావములు తక్కిన ఆధునిక కవుల పోకడలతోకూడివున్నవి. 


ఈదేవీభాగవతములో హరిశ్చంద్రోపాఖ్యానములో - కొన్ని మార్పులు ఉన్నవి. 
ఇచ్చట చంద్రమతికి మాధవీలత అనునది నామాంతరముగా భావించవలసి యున్నది. 
లోహితుని పేరు రోహితుడనియున్నది. నక్షత్రకుని పాత్రలేనే లేదు. నక్షత్రకుని బదులు 
విశ్వామిత్రుడే హరిశ్చంద్రుని ధనమడుగును. రాజ్యదానమిచ్చిన పిదప దక్షిణకు 
బంగారమిచ్చెదనని రాజు పల్మును. ఆదక్షిణ నెపముతో విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని 
బాధించును. అప్పుడు విశ్వామిత్రునితో హరిశ్చంద్రుడు పలికిన పద్యమును పరిశీలింపుడు. 
తే ధారవోసిన దానిని తగునెముట్ట 

కాలమదినాకు నొక్కటం గలసిరాగ 

దక్షిణగ నిత్తు స్వర్ణమున్‌ దప్పకేను 

వేచియుండుము స్వామి! యా వేళదనుక 
విశ్వామిత్రుడు నీ సత్యమే నీ కొంప ముంచినదియను సందర్భములో హరిశ్చంద్రుడు 
సత్యముయొక్క మహిమను గూర్చి చెప్పిన పద్యము మనోహరము. 
సీ ఇన. చంద్రతారక జ మం అ త వప 

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత 

అభ్యుత్థాన మధర్మస్య తదా 9_9_ త్మానం సృజామ్యహమ్‌ 

పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్బృతామ్‌ 

ధర్మ సంస్థాప నార్జాయ సంభవామి యుగే యుగే 

అని ధర్మహాని జరిగిన తానే యుగయుగాలలో అవతరించెదనని అర్జునునకు 
శ్రీకృష్ణ భగవానుడుచెప్పెను. 

అదే విధముగా ఈ దేవీ భాగవతములో హిమవంతునకు ప్రత్యక్ష, 
ధర్మగతిని బోధించును. అందులో ఈ పద్యమును పరిశీలింపుడు. 
తే వేద ధర్మమ్మునకు హాని విస్తరిలిన 

యుగయుగమ్ముల తద్ధర్మముద్ధరింప 

నవతరించెద నేను తదను గుణముగ 

రూపముల దాల్చి దుష్టుల రూపుమాప 

శ్రీదేవీకూడ ధర్మహాని జరిగినప్పుడు తగినట్లు 

జన్మించి ధర్మము కాపాడుతానని శ్రీకృష్ణుని వలె చెప్పినది. 
యోగ విషయములు కూడ సరళముగ కవిగారు విపులీకరించనారు. 

సుబ్బారావు గారు సహజముగా నటులుగావున వీరిపద్యములు తిక్కన, తిరుపతి 
వేంకట కవులు, బలిజేపల్లి మొదలగు వారి పోకడలతో నాటకీయత పెక్కు పద్యములలో 
ప్రస్ఫుటమగుచున్నది. నాటకీయతకు మనువు జగదంబను ప్రార్థించు పద్యమును తిలకింపుడు. 


శ్రీదేవీ 


| ఏమ 


X 


శా నీరూపమ్మునె నిల్చుకొందుమదిలో నిన్నే జపింతున్‌ సదా! ౮0 పద్యేరత్నక్రయ హృదయ పుష్పాంజలి oN 


నీరమ్యంబగు నామముల్‌ దలచెదన్‌ నీగాధలాలించెదన్‌ బ్రహ్మ శ్రీ అగస్యరాజు సుబ్బారావు గారిని 
నోరారన్‌ భవదీయ కీర్తనల నెంతో తృప్తిమై పాడెదన్‌ అభినందిస్తూ వారికి, వారి వంశమునకు 
నేరంబెంచక నాదు విన్నపము మన్నింపంగదే యీశ్వరీ! సకలాయురారోగ్య భోగభాగ్య శుభములనీయ 
దేహాంతర్గత జ్యోతిశ్చక్రము చక్కగా వర్ణింపబడినది. శ్రీ లోకమాతా! పరబ్రహ్మరూపీ న ఆదిపరాశక్తి మాతను ప్రార్థిస్తూ డా నివేదిస్తున్న 
3 ఈ న న న న A 
నమస్తే నమః అను దండకముతో ఫలశ్చతితో అష్టమ స్కంధము సమాప్తమైనది. ని వంశమా ! అగస్త్య మహర్షి వంశమయ్యె ! 
విశిష్ట భారతావనిలో “భరతోర్విన్‌ జనియించునట్టి జనులే భాగ్యోన్నతుల్‌ నారదా........ గోత్రమా ! కౌశిక మహర్షి గోత్రమయ్యె / 
భక్యున్నతిన్‌ అని మన దేశంయొక్క పవిత్రతను బెన్నత్యమును చక్కగా కవివర్యులు విద్యయా ! ఆంధ్రభారతీ విభవమయ్యె ! 
వివరించియున్నారు. అవీచీ నరకమును గూర్చి చెప్పు పద్యమును ఒకదానిని పరిశీలింపుడు. నామధేయమా ! వేంకట నామమయ్య ! 
వ కూట సాక్ష్యమ్ము లిడువారి గుడులసొమ్ము అనఘుడీ కవి చంద్రుని నభినుతింతు !! 
లూడ్చుకొని కుల్కువారి నత్యున్నత గిరి శా॥ నాకున్‌ మిత్రుడు నుత్తముండు మటియు న్నాకాప్తుడెంతేనియున్‌ 


రాకన్‌ మానడు కష్టవేళల నుదారం బొప్ప నోదార్చగన్‌ 
దూకున్‌ ముందుకు నేకవిత్వవరసద్దోష్టుల్‌ గనన్‌, బాల్ల్గొనన్‌ 
సోకన్‌ రావతనిన్‌ దురూహలెపుడున్‌ శోధింప నెవ్వారులున్‌ !! 


శిఖరముల నుండి ద్రోతురు శిరము క్రింద 
గాగవడి నవీచీ నరకమున భటులు 


శ్రీ సుబ్బారావు గారి శ్రీదేవీ భాగవతము అష్టాదశ పురాణములలో ఒక క సద్వంశ మందున జన్మించె పృథ్విని 
పురాణముగా, ఒక కావ్యముగా ఒక ప్రబంధముగా దృశ్యకావ్యముగా విశిష్ట గ్రంథరాజముగా సత్వగుణోపేత సచ్చరితుడు 
విశేషించి నిత్య పారాయణ (గ్రంథముగా తెలుగుల కరదీపికగా మోక్షమార్ల సోపానమైయున్నది. ఉద్యోగ ధర్మమున్‌ యోగ్యతన్నెజవేర్చి 
అవిరళ కృషితో రచింపబడిన అపారవిజ్ఞాన గ్రంథరాజమైన శ్రీదేవీభాగవతమును మేధావి యని మెప్పు నందెనతడు 
తెలుగువారికందించిన అభినవ పోతన అగస్యరాజు సుబ్బారావుగారు అభినందనీయులు సచ్చీల అర్థాంగి, సద్దుణులిర్వురు 


సుతలు, సజ్జనుడగు సుతుడొకండు 
సత్ముటుంబీకులై సంసారమును వీరు 
నీతి, గౌరవమొప్ప నెజిపు చుండు 

గీ; దేవి భాగవత గ్రంథ దివ్యరచన 
భక్యుపాసకుడై జేసి భవ్యుడయ్యె 


ఆయురారోగ్య భాగ్యాలతో ఈ కవి గారిని, వీరి కుటుంబసభ్యులను శ్రీదేవి కటాక్షించి 
రక్షించుగాక! అమ్మదయతో తక్కిన స్కంధములు తెలిగించి తెలుగువారికి విజ్ఞాన వెలుగులను 
ప్రసాదించి తెలుగు భారతికి సంపూర్ణమైన హారమును కంఠసీమలో అలంకరించగలరని 
ఆశిస్తూ అన్ని విధముల కవి పాఠకులను అందరిని కటాక్షించమని శ్రీదేవీని 


ప్రార్థించుచున్నాను. ఆయురారోగ్య భాగ్యసౌఖ్యములనిచ్చి 
ఇట్లు వారి వంశకీర్తియు దిశల్‌ వ్యాప్తి చెంద 
బుధజన విధేయుడు సత్మవిని కృపన్‌ గన పరాశక్తి నిన్ను 
.. “అరుణశ్రీ” విద్వాన్‌ అల్లంపాటి వెంకటేశ్వరరెడ్డి సర్వమంగళ ! స్తుతియింతు సతతమమ్మ !! నే విఠల్‌రావు 
అల్లంపాటి రామాయణాది గ్రంథకర్త కవి, గాయకుడు, నటుడు, దర్శకుడు, 
విశ్రాంత తెలుగు పండితుడు ఆంధ్ర పౌరాణిక సాహిత్య కవిత్వ నాటక రంగం, 
పరికోట - కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా. మరియు, అధ్యక్షుడు శ్రీ సాయి నాటక కళామందలి, కావలి. 


XI XII 


ఇట్టు విశ్వమంగళ కల్యాణా కాంక్షి 

ఊరుబిండి వెంకటసుబ్రహృణ్య శాస్తి 
దశసహస్రాధిక కవితా వనపంచాస్యం కవిబ్రహ్మశ్రీ తిక్కనామాత్య 
సాహిత్య కవిరచయితల సంఘం 

వ్యవస్థాపక అధ్యక్షుడు, మరియు అధ్యక్షుడు (క.తి.సా.క.ర.సం) 

| 27-1-840, బాలాజినగర్‌ నెల్లూరు - 2 

ఫోన్‌ : 0861-2303825, సెల్‌ : 9293709321 


తంగ 

శ్రీ మ'దగస్వరాజా'న్వయమ సంభూతులు తెలుగు బిద్యానొ' ఫట్టభద్రులు:- 

అయిన - సుబ్బారావుగారు శ్రీ మరియు శ్రీమతి కమలమ్మా సుబ్బారాయుడు దంపతులు; 
మూడవ గర్భశుక్తి ముక్తా ఫలంగా తే 1-7-1949న జన్మించారు. వీరికుటుంబం, భాష ఆచార 
నంప్రదాయ వేషాల విషయంలో ప్రాచీనత వట్లమొగ్గుం జూవునది. కనుక వీరి, 
విద్యాభ్యాసాదులావైపుననే, కొనసాగినవి. వీరి ధర్మపత్ని రత్నమ్మగారు. వీరికి కుమారుడొక్కడు 
కుమార్తెలిద్దరు కలరు. అందరున్నూూ ఉన్నత విద్యావంతులే, ఉత్తమ కుటుంబీకులే, సంతానద్వయ 
సంశోభితులే. వీరు ఉపాధ్యాయ వృత్తిలో వివిధ ప్రాంతాలలో వుంటూ, వేలాది మంది నుత్తీర్ణుల 
నొనరించి, విద్యార్థి లోకానికి ఆదర్భ ప్రాయులైనారు. కనుక నే, వృత్తిలో నున్నంతకాలం నిబద్ధతగాపని 
చేసి; విశ్రాంత జీవనమారంభమైనాక జీవన పావనతకు తోడు ధన్యతకు నీడైన శ్రీమద్దేవీభాగవత. 
తెలుగు పద్యకావ్యరచనానువాదమునకు, పూనుకొని, అవిశ్రాంతంగా తనకుగల -'విద్యా, 
వినయవివేకపాటవాలతోయిప్పటికే, మూడున్నరవేల పైగా పద్యాలతో, అయిదుస్కంధములను 
వెలువరించుటేకాక, మరొకమూడు సృంధములను కూడా, తెనిగించి ముద్రించినారు. వీరి 
భాష-సరళముగా-ధారాళముగా-పట్టువిడుపులతో, మంచి యొడుపులతో, కడురమణీయముగా 
-శృతి పేశలముగా, పఠితలకుత్సాహజనకముగా, (శ్రోతల కానందదాయకముగా, నలరారినది. 
ఇందుల కీయనయొనరించిన కృషి- భాషాపరిశ్రమ-పట్టుదలలకు-తోడు ఆరాధ్యదేవతయిన, శ్రీదేవీ 
కృప - విశేషించి సహకరించినది. మిక్కిలిగా-నుపకరించినది. శ్రీ దేవీ భాగవతమునకిది 
ప్రథమానువాదము కాకపోయిననూ దీని ప్రత్యేకత -దీనిదే, పద్యసారళ్యత కలదికనుక. ఏది 
ఏమైనాయింతటి బృహత్మావ్యారంభంతో, మహత్మార్యారంభమొనర్చిన, మిత్రులు సుబ్బారావుగారు 
ధన్యులు మహాకవుల కోవకుచెందిన వారు. ఛందోబద్ధంగా -ఒక్కపద్యాన్నైనా చెప్పలేని వారూ. 
ముక్కిమూల్లి వందపద్యాల శతక కావ్యాలతో మతి (భ్రమించి; మహాకవుల క్రిందపరిగణింప 
బడకపోతిమే యని పరితపించే బోన్‌ పాయీలూ, భట్టీయాలతోబహుభాషా వైదగ్టులమని ప్రకటించు 
కునేవారూ, ప్రబలమౌతున్న ఈ కాలంలో, దాదాపు (10000) పదివేల పద్యాల్ని అలవోకగా 
అత్యంత మధురంగా - వెలువరించి ప్రచురించి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారి నేమనాలో 
తెలుగుసాహితీ పద్య ప్రపంచమే తెలియచెప్పాల్సుటుంది! 


XII 


ఒక పుస్తకాన్ని సమీక్షించడం అంటే? పాఠకుల్ని ప్రోత్సహించడమే. ఉత్తేజపరచడమే. 
ఉద్విగ్నుల నొనరించడమే! కాని, సముద్రాని కేతామెత్తినట్లుు చద్దియంత ఊరగాయన్నట్లు, 
సొంతడబ్బాను వాయించుకొనచూచినట్లు, అధిక ప్రసంగాలకుతావిచ్చినట్లు, అసందర్భాలకు పాదులు 
చేసినట్లు, భట్టీయాలకు పదును బెట్టినట్లుండకూడదని-నా అభిప్రాయం. గతంలో నేను పేర్కొన్నట్లు 
- శ్రీసుబ్బారావుగారు ఉత్తమోపాధ్యాయులు. అత్యుత్తమబోధకులు, స్థిరచిత్తులు! దృథసంకల్పలు! 
నిబద్ధతగల వృత్తి జీవనంలో రూపుదిద్దుకొన్న విద్యావినయ వివేకపాట వాలను; సమాజాభ్యున్నతి 
వైపు మళ్ళించి, శ్రీదేవీభాగవత తెలుగు కవితాపద్యరచనకు పక్రమించారు. శ్రీదేవీ - కృపాకటాక్షాలతో 
అనూహ్యమైన అద్భుత ఫలితాల్ని ప్రత్యక్షీ కరింప జేసుకొన్నారు. ॥“గొప్ప గొప్పగ రచనలకోటి 
చేయు కంటె సద్దురుమైత్రిని కాంచుటొప్పు అట్టి గురుభక్తి సంపద అమిరె నేని లౌకిక జ్ఞానసంపత్తి 
లక్ష్యసిద్ధి, శ్రీ సుబ్బారావుగారి విషయంలో పైసూక్తి సంపూర్ణ నిజంగా బుజువైంది.యిక ఈ దేవీ 
భాగవతం, కూడా రామాయణ - భారత-భాగవతాలవలెనే ఆచంద్రసూర్యతారాత్మకమైన మహాజ్యోతి. 
స్వయం ప్రకాశమానమైన ఈ జ్యోతి సందర్శనానికి మన కడ్డీలూ, కాగడాలూ, దీవిపీటూ, కర్పూరాలూ, 
చాలవు, సరికదా ఆగవుకూడా! స్తోత్ర నీరాజనాలు వర్ణనాడంబరాలు, సైతమట్టివే కావ్యంలోని పదివేల 
పద్యాలూ ప్రాముఖ్యం కలవే. అయినప్పుడు ఒకట్ల- పదుల-వందలలో పేర్కొనబూనడం! 
(గంథభారానికి - చోటిచ్చినట్లు పాఠకలోక సహనానికి - చేటు, చేకూర్చినట్లు న్న్యూ కాబట్టి 
కావ్యసమీక్షాంతానికి - చేరువౌతూ, మామధ్యగల మైత్రీప్రారంభాన్నీ - ప్రవర్ధనాన్ని సోదాహరణంగా 
తెలియ చేస్తాను. 

నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లోని అభి గ్రాఫిక్స్‌లో దేవీ భాగవతం కంపోజ్‌ అవుతుంది. 
అక్కడే నేనూ ఆరేటమ్మసుప్రభాతాన్ని అచ్చు వేయిస్తున్నాను వ్యక్తికన్నాముందు కావ్యపరిచయంతో 
2010లో మొదలైన మాస్నేహం క్రమపరిణతిలో ప్రవర్ధమానమై వారు నెల్లూరికి రావడంతో 
బలంపుజుకుంది. పతాకస్థాయిలో పరాకాష్టనందుకొంది. యిక ఎప్పుడెవరమెక్కడవున్నా మామైత్రికి 
శైధిల్యంలేదు. రాదుకూడా. ఆయుష్మంతుని కొక సందర్భాననే నందించిన ఆశీరభినందనాలు 
శా॥ శ్రీ దేవీ భగవత్మాధామృతము నాసీ మంబుగా వ్రాయుచున్‌ 

ఐదింటిన్‌ ప్రచురించె స్మంథముల, నాపై నేడిటిన్‌ గూర్చుచున్‌ 

ప్రోదిన్‌జేయు, నగస్యరాజకుల -సంభూతుండు ధీమంతుడై 

పాధోధిన్‌, అరచేతంబట్టినటు! సుబ్బారావు సాధించె, తాన్‌॥ 
éi సర్వుల కర్ధమౌతెలుగు సంస్కృతులన్‌ మన పద్యభాషలో 

నిర్వహణ మ్మొనర్చుటన! నిక్కము - రాయలనాటి, “లస్సలన్‌ 

ఉర్విని విస్త్రరించుటయు నూహల లోవిహరింప జేయుటల్‌ 

పర్వములౌనికన్‌ తెలుగు బాటల వెల్లులు తెల్గు కోట్లకున్‌॥ 
తే.గీ; భాగవత కావ్యమన్న దీ - భారతాన, - 

ప్రాణి కోటికి సౌభాగ్య పరమపదము. 

కర్త - భర్తలు! పఠన సంకల్పులైన, 

వారికిని సైత మమరుకైవల్యపథమె? 

ఈ ప్రకారంగా - పరమమిత్ర శ్రీ అగస్యరాజు సుబ్బారావు గారిని తతృతమైన దేవీ భాగవతం 
తెలుగు పద్యకావ్యాన్నీ-వారికుటుంబాన్నీ - బంధుమిత్రపరివారాన్నీ - పరమ 'భగవతి, బహరూపనామధారిణి! 
సదా సర్వదాశతధాబహుధా-చల్లగా, కాపాడుచుండుగాక! అని కోరుకుంటూ శెలవ్‌. 

శుభం భూయాత్‌! మంగళంమహత్‌] జైహింద్‌! జైజగత్‌! 


XIV 


ఎరఠకులకు మనని 
ఇది వరలో ముద్రింతబడిన శ్రీదేవీ భాగవతము వ్రథవు భాగము నందు 
కించిదవధానలోపమువలన అటనట కొన్ని దొసగులు దొర్లినవి. వానిని ఈ క్రింది విధముగా 
సవరించి చదువుకొనగలరని కునవిచేయుచున్నాను. 


శ్రీ అగస్యరాజు సుబ్బారావునః 
సాహితీ వైభవం 


శ్రీ విఖ్యాత కళాధురంధర మహా శక్త్యా సలాసాది భిః 


సౌభాగ్యం సుఖభోగ భాగ్య విమలైః ప్రాధ్యాప కత్యాది ఖిః స్కంధము పద్యము తప్ప ఒప్ప 

దేవీ భాగవతామృతా విరళతః సౌగంధ్య మాహాత్వతో క 

సుబ్బారావితి నామధేయక మహః గ్రేయంతి జీవంతి భో! య సదిధాధున ఏడునడున 

స్మంధము 7వలైను 

దత్తాత్రేయ వరప్రసాద విభవః ఏకావళీ చై క వీ క 62వ పద్యము మనమున........... మనముల గణియింతురామె 

రౌ, శ్రీవ్యాసమనశ్చ నారదవిధిః వృత్రాసురోనాహుషు 4వ పాదము మాహాత్త్యంబుల్‌ మాహాత్త్యంబుల్‌ 

జాహ్నవ్యాది నదీ సరోవర హరిశ్చంద్రాది నాడీబకాః తు Pree Nc leas 
న : 1 శ ప భా... భాశుభముల 

విశ్వామిత్ర కథా వినీత సుగుణాః వ్యాఖ్యంత్య గస్యాత్మకః 3,4, పాదములు =k నెవ్వారున్‌ = ర్పున సహియించుటయె మిగుల 

జ్ఞానా జ్ఞాన విధిః చ హైహయకథా శర్యాతిరాశ్విన్యకం మోదము గూర్షున్‌ 

కళ్యాణం సతు చేవ భరదేవైక కు అంతా క్‌ 107వ. పద్యము భవబంధ........... మా వివిధ బంధ నములన్‌ 

మాంధాత్రోః చరితం ససత్య కథనం [తైశంకు దేవీసుధే 3,4, పాదములు  ....... సంస్మరణంబుల్‌ నీవేమాయింపగలవు నిర్మల చరితా! 

శాకంభర్య మహత్వ మేతదితి తేవ్యాఖ్యం త్యగస్యాత్మకః॥ 

ల లీ క్‌ ॥ 161వపద్యము సైగల............. నా యుగ సంజ్ఞల బ్రోచెడి 
దక్షాపరాధ విశేషం శ్రీమాతృకా సుపీరికాః 2వ, పాదము పురుషోత్తమ! నాయీ 
తారకాసుర దుష్కృతాః వ్యాఖ్యంతితేత్వగస్య్యకః J 
లోకాలోకాది విశేషాః గ్రహాగ్రహవిలాసతాః న న తలపోతున్‌ తలతు మదిన్‌ 
సకలం సర్వలోక విన్యాసాః వదం త్యగస్యకః॥ | 
హైమవతీ పరమేశ్వరయోః వివాహ సత్మథా క నూడహ్యలని దార్జ్వాంగులన్‌ 
గణపతీ కుమారయోశ్చ వ్యాఖ్యంతిత్వేగస్థ్యకః॥। 
శ్రీదేవీ దేవతా శ్చ సకలాః వైష్ణవమూర్తయః ॥ 261వ పద్యము వివర్ద సరాగ వివర్ణిత రాగ 
శ్రీ పార్వతీచ వాణీచ సా౭_ నువ్యాఖ్యంతీత్యగస్యకమ్‌॥ 4వ, పాదము 
విశ్వం వషట్‌ శ్రీరామశ్చ సర్వదేవే చదేవతాః ,  517వపద్యము 
వర్దంతు సర్వేత_గస్యరాజు సుబ్బారావునం సదా॥ 1వ, పాదము లన్‌ గన లొతనన్‌ ననన 

: 2వ, పాదము పొంపు సొంపు 
శ్రీమాతృ దేవీ విశేషాః బ్యా విష్ణు శివాదికాః 4వ, పాదము లతాంచిని లతాంగిని 
అగస్యరాజు సుబ్బారావునః మెధో8. భివర్దతాన్‌॥ 

హ్‌ ఇట్లు ద్వితీయ 108వపద్యము a జ 
సృంధము 3వ, పాదము తమునన్‌ దలపోతు తమునందు. దలంతు 
దువ్వూరి హైమా తిరువేంగడరమాకుమారః న 
హైమావనం అయ్యప్పరెడ్డి పాళెం, 149వ పద్యము జేరి,పా మెల్లగా 
: 3,4,వ పాదములు వన జని 


కలిగిరి మండలం, నెల్లూరుజిల్లా. 


Xv 


XVI 


396వ పద్యము 
4,వ పాదము 


469వ పద్యము 
3,వ పాదములు 


590వ పద్యము 
2,వ పాదములు 


751వ పద్యము 
1,2 వ పాదములు 


42వపద్యము 
2వ పాదము 
72వపద్యము 
3, వ పాదము 
91వ పద్యము 
2, వ పాదము 


292, న పద్యము 
1,2 పాదములు 


297, న పద్యము 
3వ పాదము 


360, వ పద్యము 
3వ పాదము 


387, వ పద్యము 
3,4,5 పాదములు 


తపము సేయంగ 


స్వయంవర 


నేను చేతు 
ఎచటి 


యాతనపెట్టున్‌ 
చూడ ననురాగము 


యజ్ఞంబులు సేతు 
రెక్కుడు 


నాకై చేతు వింకేటికో 


నేనేమిచేతు జనుడిక 


తిరంబుగ 


నేను చేయు 
దెచటి 


రాయిడి పెట్టున్‌ 
చూడగ ప్రియంబది 


యజ్ఞంబులొనర్తు రెక్కుడు 


ఏపగు ఘర్మధారల సహింపక 
యుండెడి వేళ వానికిన్‌ 

బ్రాపయి వీవనన్‌ విసరు, పాయక 
శీతజలమ్ములిచ్చి దా 


నాకై చేయు, దింకేటికో 


వ్రజమును నోర్చినల్దెసల 

పర్విడ (జేయుదమంతె 
గానియీ 

ద్విజ సహజంపుపల్ములను వీడి 

రణంబున కుద్యమింపుడీ 


41వపద్యము 
1వ పాదము 


58వ పద్యము 
4వ పాదము 


227 న పద్యము 
3వ పాదము 


267వ పద్యము 
3వ పాదము 


281 వపద్యము 
4 వ పాదము 


342వ పద్యము 
1వ పాదము 


349 వ పద్యము 
4వ పాదము 


385 వ పద్యము 
2వ పాదము 


527 వ పద్యము 
గీ, 2వ పాదము 


813వ పద్యము 
4వ పాదము 


రణమొనరించుటొప్పదు 


భవాదృశు లిటుల్‌ 
న్యాయంబె భీతిల్లగన్‌ 


నేమి చేత 


జేతునే 


జీవింపన్‌ దలపోతు 


నెల్ల బరగ (జేతు 


చేతునిక 


త్వరన్‌ జనుచుండగ 


చేయరనుచు 


పొనరింతుమమ్మ 


అని యొనరించుటొప్పదు 


భవాద్భశుల కారా! 
భీతిలన్‌ జెల్లునే 


నెద్దికార్య 


సైతునే 


జీవింపంగ (దలంతు 


యందు (జేరి యుందు 


చేయుదిక 


XVI 


Xvi 


యనునది 


సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యేత్యంబకే దేవి నారాయణి నమోస్తుతే 


ఏ మహాదేవి కరుణాకటాక్షలబ్ధవిభవులై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ 
సమస్తమును సృష్టి స్థితిలయములను గావించుచున్నారో, ఏ తల్లి ఆజ్ఞానుసారము 
సూర్యచంద్రాది గ్రహములు, అష్టదిక్పాలకులు, తమ తమ విధులను సక్రమముగా 
నిర్వర్తించుచున్నారో, అట్టి దేవీ తత్వ నిరూపణము సేయు మహోత్కృష్ట (గంథరాజమే 
శ్రీ దేవీ భాగవతము. సంస్కృతమున శ్రీ వేదవ్యాస విరచితమైన ఈ దేవీ భాగవతము 
పంచమ వేదముగా ప్రసిద్ధినందినది. 

ఆజగజ్జనని కృపచే నీదేవీ భాగవతమును 5స్మంధములు పూర్తిగా పద్యకావ్యంగా 
తెలుగున అను వదించి ముద్రించి యుంటిని. అద్దానిని పఠించిన పలువురు పండితులు 
సంతోషించి ప్రేమపూర్వక ఆశీస్సులను నాకు అందించుచు మిగిలిన భాగములను 
గూడ పూర్తిచేయుమని నన్ను ఆదేశించిరి. వారొసంగిన ప్రేరణ నాకమితోత్సాహమును 
కలుగజేయ తరువాతి స్మంధములను వ్రాయంబూనుకొంటిని. ఇది పరిపూర్ణముగ ఆ 
దేవీ కృపయు, దేవీ భక్తుల యాశీస్సులఫలితమేగాని యిందు నా (ప్రతిభ యావంతయు 
లేదు. 

ప్రస్తుతము షష్ట సప్తమ అష్టమ స్మృంధములను సుమారు 2000 పద్యములకు 
పైగా రచించి దీనిని ద్వితీయ భాగముగా ముద్రించుటకు పూనుకొంటిని ప్రధమ 
భాగమైన ప్రథమ, ద్వితీయ, తృతీయ చతుర్ధ, పంచమ స్మంధముల ముద్రణకు శ్రీ 
టి.టి.డి. దేవస్థానము వారి ఆర్థిక సహాయముతోను, పలువురు మిత్రుల సహాయ 
సహకారములతోను ముద్రించి వెలువరించుట జరిగినది. ప్రస్తుతము ఈ ద్వితీయ 
భాగమునకును టి.టి.డి వారు ఆర్థిక సహాయమందించి నన్ను ప్రోత్సహించినందులకు 
కృతజ్ఞతలు. 


ఇది కేవలం అమ్మవారి పాదపద్మములకు భక్తితో సమర్పించిన యొక్క 
పుష్పగుఛృమేకాని ఇందు నా పాండిత్యమును ప్రదర్శించుకొను నుద్దేశ్యమించు 
కంతయును లేదు అని విన్నవించుకొనుచున్నాను. శ్రీ దేవి యందలి అపారమైన భక్తి 
యొక్కటియే నాకు గల అర్హత. అమ్మ అనుగ్రహముతో మిగిలిన స్మంధములను కూడా 
త్వరలోనే పూర్తిచేసి పాఠకులకు అందించగలనని అందుకు పెద్దల ఆశీస్సులు నాకు 
పుష్మలముగా లభించగలవని ఆశిస్తున్నాను. 

ఈ [గ్రంథమును ఆమూలాగ్రము పరిశీలించి సహృదయతతో నాకు తగిన 
సలహాలొసంగుటయే కాక తమ ఆమూల్యమైన అభిప్రాయముల నొసంగిన శ్రీ 
అగస్యరాజు సర్వేశ్వరరావు గారికి, డా॥ చీమకుర్తి వేంకటేశ్వరరావు గారికి, శ్రీ సీ. వీ. ఎస్‌. 
శర్మ గారికి, శ్రీ సీ.ఎస్‌. ప్రకాశరావు గారికి, శ్రీ అల్లంపాటి వేంకటేశ్వర రెడ్డిగారికి, శ్రీ 
ఊరుబిండి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, శ్రీ ధారా రామనాథ శాస్తి గారికి, శ్రీ 
నేల నూతల విఠలరావు గారికి, శ్రీ దువ్వూరి హైమా తిరువేంగడ రమాకుమారు 
గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. 

మరియు ఇది వరలో ప్రథమ భాగము ఆవిష్కరణ సందర్భమున దాని 
నిర్వహణమునకైన ఖర్చులను భరించిన చిన్మయామిషన్‌ అధ్యక్షులు శ్రీ సి. సుధాకర్‌ 
రావు గారికి మరియు సీర్స్‌ అధ్యక్షులు శ్రీమతి రమాదేవి శరత్‌బాబు గారికి, తదితరులకు 
నా కృతజ్ఞతాభి వందనములు. ఈ పుస్తకమునకు ఆర్థిక సహాయమందించిన టి.టి.డి. 
వారికి తక్కిన దాతలకు కృతజ్ఞతాభివందనములు, గ్రంథమును చక్కగా ముద్రించి 
యిచ్చిన అభి గ్రాఫిక్స్‌, నెల్లూరు వారికి నాశుభాశీస్సులు. 

ఓంతత్‌ సత్‌ 
ఇట్లు 
బుధజన విధేయుడు 
అగస్త్యరాజు సుబ్బారావు 
రచయిత 


XX 


(కసం విషయము 

1 వృత్రాసుర వృత్తాంతము 

2. వృత్రుని జననము 

8. _ ఇంద్రుని భంగ పాటు 

4 వృత్రుని తపస్సు 

ర్‌ దేవతలు జృంభికను సృష్టించుట 

6. _ దేవతలొనర్చిన దేవీస్తుతి 

7 వృత్ర సంహారము 

8 ఇంద్రుని కంగారు 

9. నహుషుని ఇంద్ర పదవి వరించుట 
10. శచీరక్షణకు బృహస్పతి యోచన 

11. శచీ దేవికి జగన్మాత అనుగ్రహము 
12. నహుషుడు బుషి వాహనమెక్కి వచ్చుట 
18. వివిధ కర్మగతి భేదములు 

14. వ్యాసుడు యుగధర్మముల నెణింగించుట 
15. వరుణుడు హరిశ్చంద్రునకు శాపమిడుట 
16. ఆడీ - బక యుద్ధము 

17. మెత్రావరుణుడు 

18. జ్ఞాన స్వరూప ప్రబోధము 

19. హైహయుల చరిత్ర 

20. హైహయ జననము 

21. హరి వర్మకు ఏక వీరుడు దక్కుట 

22. ఏకావలళీ వృత్తాంతము 

23. _ఏకవీరుడు కాలకేతుని వధించుట 

24. ఏకావళలీ ఏకవీరుల పరిణయము 

25. నారదుని పూర్వ జన్మ వృత్తాంతము 
26. నారదుడు ప్రీగా మారుట 

27. నారద తాళధ్వజుల పరిణయము 

28. ప్రీ రూపుడైన నారదుడు పురుషుడుగా మారుట 
29. మాయా విలాసము 

30. నారద కమలజ సంభాషణము 


102 
105 
111 
118 
121 
124 
126 
128 


XXI 


అ ౦౦౫ రాల ల టం గై 


నారదునకు దక్షుని శాపము 

సూర్య వంశ చరిత్ర 

సుకన్యా నా సత్య సంవాదము 

పరీక్షలో నెగ్గిన సుకన్య 

శర్యాతి సుకన్యను శంకిచుట 

అశ్వినీ దేవతలకు సోమపానార్హత 

రేవతుని సత్యలోక యాత్ర 

రేవతీ బలరాముల వివాహము 

ఇక్ష్వాకు శశాదుల చరిత్ర 

మాంధాత జన్మవృత్తాంతము 

సత్యవ్రత చరిత్ర 

త్రి శంకుని దేవి అనుగ్రహించుట 
అరుణుడు చేసిన ధర్మబోధ 

త్రి శంకుడు సశరీరుడై సురలోక మేగ యత్నించుట 
విశ్వామిత్ర - శ్వపచుల కథ 

విశ్వామిత్రుడు త్రిశంకునకు ప్రత్యుపకృతి యొనర్చుట 
త్రిశంకునకు సశరీర స్వర్గము 
హరిశ్చంద్రుని పుత్రవాంఛ 

రోహితుని పలాయనము 

అజీగర్తుని చరిత్ర 

శునశ్ళేపుని సందేహ నివృత్తి 
హరిశ్చంద్రునకు పరీక్ష 

సూకరాకార దానవ సృష్టి 

రాజ్య దానము 

హరిశ్చంద్రుడు భార్యనమ్ముట 
హరిశ్చంద్రుడు తనను తానమ్ముకొనుట 
కాటి కాపరిగా నృపాలుడు 

రోహితుని మరణము 

మాధవికి మరణదండన 

హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించుట 


133 
135 
143 
147 
149 
151 
155 
157 
158 
162 
164 
169 
171 
1783 
176 
178 
180 
183 
188 
190 
195 
198 
199 
203 
208 
216 
219 
221 
226 
227 


XXII 


యయ యయ రల లల లుటలట టలు లల లు 
యలు [ఘం గ ఐ ౪ ౦వ రా లాణత ల టై గో 


అ ౦ రాలా ల ఫం గో 


=. 
నా క ర ఆ రా 


15. 


శతాక్షి - శాకంభరి 
హరి హరుల గర్వభంగము 
దక్షుని యపరాధము 
శక్తి పీఠములు 
తారకాసుర దుష్టృత్యములు 
దేవత లొనర్చిన దేవీస్తుతి 
పార్వతీ అవతరణము 
జగన్మాత విరాడ్రూప ప్రదర్శన 
దేవి యొనర్చిన తత్వబోధ 
యోగబోధ 
అతిముఖ్య దేవీ స్థానాలు 
తామసాగమములు 
బాహ్యపూజ 
అష్టమ స్కంధము 
నారద నారాయణ సంవాదము 
మను వొనరించిన సృష్టి 
జంబూ ద్వీప వర్ణనము. 
విశిష్ట భారతావని 
పక్ష ద్వీపము 
శాల్మలీ కుశద్వీపములు 
క్రాంచ ద్వీపము 
శాకద్వీపము 
పుష్కర ద్వీపము 
లోకాలోక పర్వతము 
సూర్య చంద్రాది గ్రహగతులు 
దేహాం తర్గత జ్యోతిశ్చక్రము 
అధోలోకములు 
పితృ నరక లోకములు 
దేవీ పూజా విధానములు 
—-—— అ౬న్రైల-- 


237 
2483 
248 
250 
2583 
255 
257 
263 
265 
267 
272 
274 
2717 
278 


281 
285 
289 
301 
302 
303 
304 
305 
306 
307 
308 
316 
318 
324 
330 


XXII 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


1 కం. 
2. వ. 

3 చం. 
4. చం. 
5. =. 

6. కం. 
7 కం. 


శ్రీ దేవీ భాగవతము (ఆంధ్రము) 
షష్ట స్కంధము 
శ్రీలక్ష్మికి శుభకరికిన్‌ 
పాలిత నిఖిలాబ్ద జాండ పంక్తికి నఘ ని 
ర్మూలకు భక్తా వనకున్‌ 
వ్రాలి కరాంజలి ఘటింతు వైష్ణవి కెలమిన్‌ 


దేవీ మాహాత్యంబు నత్యంత శ్రద్ధతో వినుచున్న శౌనకాది 
మహామునులు పులకిత గాత్రులై మరల సూతు నిట్లభ్యర్థించిరి 


సకల పురాణ శాస్త్రముల సంగతు లెల్ల వచింప ధాత్రి లే 
రిక తమ కంటె దక్షు లెటనేని మహర్షి వరేణ్య! మాకు ని 
చ్చకమునందెల్పం గోరెదము స్వర్భువ నాధిపు డేల చంపెతా 
ప్రకటిత బాహు విక్రముని త్వష్ట్రతనూజుని వృత్రు నుద్ధతిన్‌? 


అతడు మహా తపస్వి దివిజావళికిన్‌ హితుడౌను త్వష్ట, తత్‌ 

సుతుని బలాధ్యు నిట్లు బల సూదను డెవ్విధి సంహరించె? వి 
సృతముగ మాకుందెల్పుము బుషీంద్ర! యిదెంతయు పాప కార్యమం 
చతడు తలంప కామఘవు డట్లు వధింపంగతం బదేమొకో? 


వెన్ను డదేల తత్రియకు (ప్రేరకు డయ్యెను జాలి మాలి, తా 
నెన్నగ బ్రహ్మహత్యకిటు లెంతయు నోదక పాప కార్యమున్‌ 
(గన్న నొనర్చి నట్టి సుర రాజుకు పాతక మేల చుట్టదో 
యిన్నియు సందియంబు లిటు లేచుచు నుండెను మానసంబులన్‌ 


శ్రీదేవియె వృత్రాసురు 

ఛేదించె నటంచు మున్ను చెప్పితివి గదా! 
ఆ దివిజేంద్రుం డెవ్విధి 

తా దళన మొనర్చె వాని దయతో చెపుమా 


అని శౌనకాదు లడుగగ 

ముని వంద్యుడు సూతుడిట్లు ముదము దలిర్చన్‌ 
వినిపించె మున్ను వ్యాసుడు 

జనపతి కేరీతిందెల్పె సాంతముగ నటుల్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 1 


10. 


11. 


12. 


19. 


14. 


15. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


చం. 


వృత్రాసుర వృత్తాంతము 


ఇందుకులావతంస! విను మీకథ వేద పురాణముల్‌ గడున్‌ 
పొందుగం జెప్పి యున్నయవి భూరి బలాఢ్యుని వృత్రు జంపుటన్‌ 
జెందెను పాతకమ్ము సురశేఖరు; నయ్యది నిక్కమైన నా 

నిందను బాయు కర్మముల నేర్పున పెక్కులొనర్చె నాతడున్‌ 


కపటోపాయముంబూని యింద్రుడును నా కంజాక్షుడున్‌ గూడి తా 
మపరాధం బొనరించి రీగతిని, మాయా శక్తి దుర్భేద్య మౌ 

నృప వర్యా! ముని వర్యులేనియును దానిన్‌ దాటగాలేరు, తా 
నెపుడున్‌ శ్రీహరి కుట్ర బూనియె గదా! హింసించు దైతేయులన్‌ 


మాయా మోహితు డౌటచే నతడు చంపన్‌ బూనె దైతేయులన్‌ 
మాయా కృత్యము లాచరించి హరి; యా మాయా మహా శక్తియే 
ఆయా కాలములందు చిత్రముగ నాయారూపముల్‌ దాల్చ్పగా 
జేయున్‌ శ్రీకమలేశు;(గాక తనకున్‌ శ్రేయంబులే జన్మముల్‌ 


మమకారమ్ములు పాప పుణ్యములు కామక్రోధ లోభాదులున్‌ 
శ్రమంగల్లించును మాయకున్‌ దవుల విశ్వంబందునెవ్వారికేన్‌. 
అమరాధీశుడు నబ్దనాభుడును మాయా మోహ జాలంబునన్‌ 

(గమమున్‌ దప్పక చిక్కి త్వష్ట ట్ట తనయున్‌ ఖండించి రుద్వేగులై 


తత్మథా క్రమం బెట్టిదనిన 
దివిజ వరేణ్యుడున్‌, దపసి, దివ్యుల కార్యములెల్ల నేర్పుతో 
నవిరళ రీతిం దీర్పంగల యాధ్యుడు “త్వష్ట; యతండొకప్పు తా 


ప్రవిమల తేజుడౌ సుతుని బాయని కూర్మి సృజించి పెంచె నీ 
భువనములం దతండె పొలుపొందంగడున్‌ గడు సుందరుండనన్‌ 


ఆ.వె. మూడు తలల తోడ మోదమున్‌ గూర్చిడు 


వ. 


సుతునింగాంచి త్వష్ట చోద్యమంది 
విశ్వరూపు డనెడి విఖ్యాత నామమ్ము 
నతని కిడియె మెచ్చ నఖిల సురలు 


దినదిన ప్రవర్ధ మానుండైన యావిశ్వరూపుడు 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


చం. 


ఒక్క శిరసు తోడ నొయ్యన వేదమ్ము 
లభ్యసించు నిరత మమరు లలర 
మతి యొక శిరసుతో మద్యపానమ్మును 
చేయం బూనును నిజ చేత మలర 
వేరొంట వేద్మతో వివిధ లోకమ్ముల 
నవలోకనము సేయు నన్నిదిశల 
ఏక కాలంబందె యిన్ని కార్యమ్ముల 
నొనరించు చుండు తా ననుదినమ్ము 


వేద పఠనము ముగిసిన మీద నియతి 
సకల భోగమ్ములన్‌ వీడి శాంతినొంది 
తపమొనర్చును నిత్యమ్ము దాంతుడౌచు 
నన్యచింతన లేక యేకాగ్ర మతిని 


పరగన్‌ గ్రీష్మమునందు నిశ్చల మతిన్‌ బంచాగ్ని మధ్యంబునన్‌ 
స్థిరమై నిల్చి తపం బొనర్చు;నటులే శీతర్తు కాలంబునన్‌ 

వర శైత్యోదక పంకజాకరములన్‌ బద్మాసనాసీనుడై 

యరిదిన్‌ సత్తప మాచరించును నిరాహారస్థితిన్‌ నిష్టగన్‌ 


అది గని దేవనాధుడు భయమ్మున నాతని తాపసక్రియల్‌ 
మదిందల పోసి యీతడు క్రమంబున నిట్టులె నిశ్చల స్టితిన్‌ 
వదలక సత్తపో నియతిం బట్టిన మత్సదవిన్‌ గ్రహింపడే 
తుదకు మదీయ జీవనమె దుర్భర మౌనని సంశయాత్ముడై 


విజ్ఞు డెవడైన శాత్రవ వీరు బలము 
పెరుగు చుండుట చూచి యుపేక్ష సేయ 
తగదు; కాన నే నిప్పు డీతని తపమ్ము 
భగ్నమొనరింపం దగును నెబ్బంగినైన 


అని మదిలోం దలంచి దివిజాధిపుండాక్షణమందె యప్పరో 
వనితల మేనకాదులను వైళమ నల్వురంబిల్వంబంపి తా 
పనిచెను విశ్వరూపుని తపంబును నెవ్విధినైన మీదు యౌ 
వన తను శోభలన్‌ బరపి భగ్నమొనర్చు డటంచుం బల్ముచున్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


21. చం. 


22. వ. 
23. సీ. 


24. ఆ.వె. 


26. చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


పనిచిన వారలున్‌ దివిజ వర్యుని యాజ్ఞను సమ్మతించి యో 
యనఘ! రయంబునన్‌ జని (ప్రయత్నముతో విఫలంబొనర్తు మొ 
య్యనం దదుదగగ నిశ్చల తరాద్భుత తాపస వృత్తులెల్ల మా 
యనుపమ నాట్యగాన మధురాన్విత మంజుల వాకృమత్కతిన్‌ 


అని పలికి వారలతి రయంబున నావిశ్వరూపు కడకున్‌ జని 


తనతను కాంతులు కనిపించి కన్పింప 
నట్లు చేలముంద్రిప్పు నతివ యొకతె 

తన నాట్య కళలెల్ల తళుకొత్త పలుక్రొత్త 
రీతుల చరియించు నాతి యొకతె 

తన వచస్సుమశర దారుణ సంహతిం 
గలగింపం జూచును కలికి యొకతె 

తన గాన మధురస ధారల స్రవియించి 
ముద మొనర్పగంజూచు ముదిత యొకతె 


ఇట్లు వారలు తమ కళ లెల్లం జూపి 

వాని లోగొన యత్నించి రైనం గాని 

వరుస తత్ర్రయత్నములు నిష్టలములయ్యె 
అడవిం గాచిన వెన్నెల లట్టు లధిష! 

మూగ వాని యెదుట యోగవిద్యయుంబోలె 
అంధు నెదుట సుందరాకృతి యన 

బధిరు నెదుట శ్రావ్య భావ సంగీత మ 
ట్లతని యెదుట నివియు వ్యర్థమయ్యె 


ఐనను పట్టు వీడ కటు లాతని యాశ్రమ మందె కొన్నినా 
ళ్లానలినాయ తేక్షణ లహర్షిశముల్‌ తగురీతి యత్నముల్‌ 
మానక చేయుచుండినను మౌనము వీడక నిశ్చలాత్ముడై 
పూని తపంబు సేయు ముని పుంగవుంగాంచి విచారమగ్నలై 


సరగున నేగి వారు సురసత్తముంగాంచి వినమ్ర శీర్షలై 
కరము భయమ్ముతోడ పరికంపిత చిత్తములన్‌ “సురాధిపా,! 
స్థిరమతి సత్తపో నియతిచే వెలుగొందెడి వాని చెంత మా 
తరుణ విలాసముల్‌ కళలు దప్పెను భానుని మోల దివ్వెలై 


ష్ణ స్కంధము —— 


27. 


28. 


29. 


30. 


31 


32. 


39. 


34. 


చం. 


కరః 


చం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


అతుల తపో విభూతి నతడగ్నియ వోలె వెలుంగు చుండె, మే 
మతని క్రుధాగ్నికిన్‌ దవిలి యాహుతి గాకిటు పూర్వపుణ్యస 
తృతతతి మీదు సన్నిధికి క్షేమముగా నరుదెంచి నారమో 
నుతగుణ! మంచి చెడ్డలు గనుంగొని మీరును నుద్యమింపుడీ!” 


అని పలికి అయ్యప్సరోవనితలు నిష్రమించినంత 


దివిజ పతి కపుడు మదిలో 

నవిరళమై ద్వేష భావ మధిక మగుటచే 
వివరింప కయుక్తంబని 

పవింగొని చనె విశ్వరూపు పరిమార్చంగన్‌ 


చని యట సత్తపో విభవ సంపద నొప్పెడు విశ్వరూపునిన్‌ 

గని తలపోసె, “నీతనిని కల్మష దూరు సమాధి యుక్తు, స 

ద్దుణ యుతు నెట్లు చంపుదును, కోరి యిటుల్‌ గడు పాపకార్య మే 
యనువున నాచరింపగల” నంచుందలంచి మరుక్షణంబునన్‌ 


ఇది తగదంచు వీని వధియింపక యున్న సురాధి పత్యమున్‌ 
వదలు కొనంగ నౌ, నిదియు పాపమొ పుణ్యమొ శంకయేల? యీ 
యదనున వీని జంపుటయె యర్హ మటంచు వినిశ్చితాత్ముడై 

వదలె శతారమున్‌ గడు జవంబున నాతడు నేలంగూలగన్‌ 


గిరి శిఖరము వలె పుడమి కి 

నొరిగె నపుడు విశ్వరూపు నొడలతి వేగన్‌ 
సురపతి దుష్బత్యముం గని 

పరిసరముల నున్నవారు భయకంపితులై 


ఎంత దురాత్ము డీతడు సురేంద్రుడె? నేడిటు తాప సోత్తమున్‌ 
పంతము బూని చంపె కడు పాప మటంచు మదిందలంప; కీ 
వింత యెటైనం జూచితిమె, వీడొనరించిన దుష్ట కృత్య మా 
వంతయుం బొల్లు వోవునె, ధ్రువంబుగ తత్భల మందకుండునే 


అని యాశ్రమ వాసు లపుడు 
మనములందలపోయు చుండ క్షాతలమున నా 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 5 


85. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కం. 


కం, 


కం. 


చం. 


చం. 


వ. 


ముని విశ్వరూపు దేహం 
బిన తేజం బట్లు వెల్లు లీనుచు నుండెన్‌ 


ఉలికి పడి చూచి యింద్రుం 

డిలపై వెలుగొందు వాని నీక్షించి మదిన్‌ 
గలంగుచు నీతడు బ్రతికిన 

పొలివుచ్చక నన్ను విడువ బోవునె యనుచున్‌ 


తన హితుని తక్షు డను వా 

నిని పిలిచి రయంబున నితని శిరములను ఖం 
డన మొనరింపుము లేదే 

ని, నను వధించును బ్రతికిన నిక్కము తక్షా! 


అనినన్‌ తక్షుడు సమ్మతింపక మహేంధ్రా! యిట్లనంజెల్లునే 

ఘన నిష్టాపరు తాపసేంద్రు ననఘున్‌ ఖండింపగా నా మనం 
బనయంబున్‌ సహియింపదయ్య! యిటు లీయన్యాయపున్‌ వృత్తి చే 
కొని పాపంబును గట్టు కొమ్మనుట నీకున్‌ ధర్మమే చెప్పుమా! 


ఇది కడు నింద్యం బని నీ 

హృదయమునన్‌ దలప కిట్టు లీతనిం దపసిన్‌ 
విదళించి యేఫలం విం 

పొదవగం బొందందలంచి తోయసురారీ! 


అనవుడు నోయి తక్ష! యిత డంతము నొందక ప్రాణయుక్తుడౌ 
నని భయ మందు చుంటిని; తదాననముల్‌ పరికింపు, మర్మ కాం 
తిని బురుడించు తేజమున దివ్యములై వెలుగొందు చుండె, నే 
మని యెదు వీడు నా కహితు డౌట వధింపగ నర్హుడిత్తణిన్‌ 


అని యమరాధి నాధుడన నక్కజ మందుచు తక్షు డాతనిన్‌ 
గని సురనాధ! నీచమగు కార్యము నిట్లొనరింప నేల? నీ 
మనమున సిగ్గు దోప దొకా? మాన్యుని నీతనిం జంపి పాతకం 
బును నొడింగట్టం జూతువె? ప్రమోదమె నీకిది? భీతింజెందవే! 


నావుడు సురపతి యిట్లనియె 


42. 


48. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


కం. 


కర్ర; 


ఆ.వె. 


కర 


2 


శ్రీ దేవీ భాగవతం = 


ప్రాయశ్చిత్తము తోడన్‌ 

బాయుదుం బాపమ్ము దాన భయపడ నేలా! 
వేయేల ముందు వీనిని 

వేయుము నీ పరశు వెత్తి వేగమె తక్షా! 


అనవుడు తక్షుం డిట్లనె 

ఘనలోభం బెదియొ నిన్నుంగ్రమ్ముట చేతన్‌ 
పనింబూనితి వితనిం దునుమ, 

పని యేమీ నాకు నితని పరి మార్పంగన్‌ 


ఇతనిం జంప నాకు నేమి ఫలిత మబ్బు 
ఫలము లేని యిట్టి పాప మేల? 

కాన నీ యకార్య మేను చేయ ననిన 
అతనిం గాంచి యింద్రు డనియె నిట్లు 


భయపడ కోయి తక్ష! యెడం బాయక నీకును యజ్ఞ భాగముల్‌ 
ప్రియమునం గూడు నట్లు సవరించెద, యజ్ఞములందు జంతు సం 
చయముల శీర్ష భాగములు సమ్మతి నీకిక దక్కునయ్య, సం 
దియమును బొంద కీతని వధింపుము సత్ఫలమున్‌ గ్రహింపుమా! 


అకటా! లోభ మదెంత వాని నయినన్‌ వ్యామోహితున్‌ జేయు, చి 
ద్వికలత్వం బొనరించు, హత్య కయినన్‌ (బ్రేరేచు, నేమందు న 
య్యకలంకుండగు తక్షు డాక్షణమ యుక్తాయుక్త శూన్యుండునై 
యొక లాభంబున కొప్పి సిద్ధపడె నిట్లుద్వృత్తికిన్‌ దుష్టుడై 
సురపతి యెరకున్‌ లోబడి 

యరమరికలు లేక పరశు వాక్షణమున తా 


కరమున గొని విశ్వరూపు 
శిరముల ఖండించి విసర చెతి యొక దెసకున్‌ 


అవ్విధంబున తక్షుచే మూడు దిక్కులకు విసరి వేయబడిన మూడు 
శిరంబులనుండి వేనవేలుగా పక్షులుదయించె 


ముదమున వేదముల్‌ చదివెడి ముఖమున 
పిచ్చుక లుదయించె పెద్ద సంఖ్య 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 7 


50. 


51. 


52. 


53. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


గీ॥ 


కం. 


చం. 


తే.గీ. 


తేగీ. 


నఖీల దిక్కులం జూచు నాననం బందుండి 
తీతువుల్‌ జన్మించి తిరుగ సాగె 

మధు పాన మొనరించు మళియొక ముఖమునన్‌ 
కముజు పిట్టలు పుట్టె గములు గట్టి 

మూడు దిక్కుల నుండి ముప్పిరి గొని యిట్లు 
ఖగ పంక్తి జన్మించి యెగయు చుండ 


“విశ్వరూపుడు మరణించె, వెజపికేల 
యజ్ఞ భాగమ్ము లెల్ల నాకమరు” ననుచు 
సంతసం బంది యింద్రుండు స్వర్గమునకు 
వేగం జనియెను మిక్కిలి వేద్మతోడ 


చని బ్రాహ్మణ హత్యవలన 

తనకున్‌ బ్రాపించినట్టి తద్దయు పాపం 
బునకున్‌ ప్రాయశ్చిత్తం 

బనయము యోచింపందొడగె నతి గూఢముగన్‌ 


వృత్రుని జననము 


తన తనయున్‌ దపస్వి నతి ధార్మికు నిట్టు లకారణంబుగా 
తునిమిన దేవనాధు నతి దుష్టు వధింపంగలట్టి వీరు నీ 
క్షణమె సృజింతు నొక్కని ప్రశస్త పరాక్రము నంచు త్వష్ట తా 
ననుపమ కోపవహ్ని కెనయౌ సవనాగ్నిని వ్రేల్సి యంతటన్‌ 


అష్ట రాత్రమ్ము లొనరించె నధ్వరమ్ము 
నమిత నిష్ట నధర్వ మంత్రముల తోడ 
నంత నయ్యగ్ని కుండ మధ్యముననుండి 
అగ్ని సమ తేజు డుద్భవ మందె సుతుడు 


నా తపశ్శక్తి తోడ సంతసము మీఅ 
వృద్ధింబొందుము మిక్కిలి విస్తరిల్లి 

ఇంద్ర శత్రూ! యటంచు దీవించెనపుడు 
తాప సేంద్రుండు త్వష్ట తత్తనయుంగాంచి 


54. 


ర్‌ర్‌. 


56. 


57. 


ర్‌రి. 


శ్రీ దేవీ భాగవతం = 


అంతట నాత డొక్క క్షణమందె వియత్తల మాక్రమించి ది 
గ్ధంతి చయమ్ము భీతిలగ కాల యముండన వృద్ధింజెంది యా 
చెంతన నిల్చి, తండ్రింగని శీర్షము వంచి మహాను భావ! న 
న్నింతకు సృష్టిం జేయంగత మెయ్యది తెల్పుము సత్వరమ్ముగన్‌ 


ముందుగ నొక్క నామమును పొల్పుగ నాకిడు మయ్య! మీ మదిన్‌ 
బొందిన దుఃఖమెద్ది? తమ మోముంగనంగ విచార మెద్దియో 
దందడి వెట్టు చుండెడి విధంబు (గహించితి, నెంతకష్టమేన్‌ 
సందియ మింత లేక నిముసంబున నే నెరవేర్తు చెప్పుమా! 


సప్త సాగర మహా జలముల నైనను 
పుక్కిటంబట్టుదు నక్కజముగ 

కుల పర్వత శ్రేణిం గూల్చి ముష్టి హతుల 
పిండి గొట్టుదు బాహు విక్రమమున 

అర్మబింబము నైన నరచేత ధరియించి 
బంతు లాడగలను బహు విధముల 

దివిజుల తోడ నా దివిజాధిపునిం జేర్చి 
సమయింపం జాలుదు శౌర్యమొప్ప 


యముని బంధించి తెత్తు నశ్రమము తోడ 
పుడమిం బెకలించి పడవైతు కడలిలోన 
నేమి చేయంగ వలయునో యెజుగం దెల్పు 
మనుచు కరములు మోద్చి తా జనకునెదుట 


అనినన్‌ 'త్వష్టయు” హృష్టుడై ప్రియ తనూజా! సంతసంబయ్యె నిన్‌ 
గనినన్‌; దక్షుడ వీవై మద్విపుల దుఃఖంబున్‌ నివారింప, గా 
వున వృత్రుండను పేర నెల్లరును సంబోధింతు రింతన్‌ నినున్‌, 
ఘన విఖ్యాతిని బొందెదీవు భువనోగ్రస్ఫార శౌర్యోన్నతిన్‌ 


నాకున్‌ బుత్రుడు, నీకునగ్రజు, డనంత జ్ఞాన సందీప్పుడున్‌, 
లోకాతీత తపోధనుండొకడు సుశ్లోకుండు మున్నుండె ము 
ల్లోకారాధ్యుడు విశ్వరూపుడన; దుర్లోభ ప్రవృత్తుండునై 
నాకాధీశుడు సంహరించె నతనిన్‌ నైచ్యస్థితిన్‌ పుత్రకా! 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 9 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


ఆ.వె. బ్రహ్మహత్య మిగుల పాతకంబని యెంచ 


కం. 


కై 


కం. 


చం. 


కం. 


వ. 


కం. 


కతనిC జంపినట్టి యమర విభుని 
పాపమనక చంపి పగం దీర్చు మోపుత్ర! 
యనుచు దుఃఖ మగ్నుడయ్యె త్వష్ట 


ఇంచుక దుఃఖించిమరుక్షణంబున దుఃఖంబు దిగమింగుకొని 


ప్రవిమల దృఢ కవచంబును 

దివిజ పతికి వెజిపుంగొలుపు దివ్య రథంబున్‌ 
వివిధాయుధముల తక్షణ 

మవిరళగతి సృష్టి జేసి యతని కొసంగెన్‌ 


వేదోక్తుల నాశీస్సులు 

భూదేవు లొసంగ ముదముం బొందుచు వృత్రుం 
డాదివ్య రథారూఢుం 

డై దివిజ పతిని వధింప నరిగె వడి వడిన్‌ 


సుర పతి కహితులు రక్క్మసు 

లరుదెంచిరి వృత్రునకు సహాయ మొనర్చన్‌ 
విరివిగ తమ తమ బలములు 

తరలి నడచు చుండ శౌర్య దర్పోద్దతులై 


అదిగని గూఢచారులు రయంబున నింద్రుని చెంతకేగి బి 
ట్టదరుచు పల్మిరిట్లు దివిజాధిప! తా నభిచార హోమమున్‌ 
బదిలముగా నొనర్చి బలవంతుని పుత్రుని సృష్టింజేసి య 

ల్లదె యిటు పంపె 'త్వష్టు నిను నంత మొనర్చగ వృత్రు పేరిటన్‌ 


ఆతడు మందర గిరి సము 
డాతత సైన్యముల తోడ నాభీల గతిన్‌ 
దైతేయులు తోడైరా 

వీత భయుడు వచ్చుచుండె వృత్రుడు వేగన్‌ 


అని విన్నవించి రంత. 


ఈవార్త వినిన దివిజులు 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 10 


68. 


69. 


70. 


71. 


72. 


78. 


74. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


చం. 


కం. 


కం. 


వేవేగన్‌ దరలి వచ్చి భీతావహులై 
దేవేంద్రుని వలగొని తా 
మీవిధమున విన్నవించి రేర్పడు రీతిన్‌ 


అప శకునంబు లీ నగరమం దెటు చూచినంగాన వచ్చె; తో 
రపు రొదలన్‌ చరించు నదె గ్రద్దలు కాకులు జంబుకంబులున్‌ 
ద్విపతతు లశ్వ సంఘములు వీడక కన్నుల నీరు గార్బెడున్‌ 
రిపు వనితాళి రోదనలు వ్రేగయి వినడు నర్ధ రా(త్రులన్‌ 


భవ నాగ్రంబులపై పతాకలును, స్తంభంబుల్‌ వడిన్‌ గూలెడున్‌ 
దివిజావాసములన్‌ వినీల వసనల్‌ స్రీ లెవ్వరో నిత్యమున్‌ 
వివిధంబౌ వికృతంపు రూపములతో వేధించుచున్‌ శీఘ్రమే 
భవనంబుల్‌ విడి పారి పొమ్మనెద రప్రాజ్ఞ ప్రసంగమ్ములన్‌ 


ఈ దుశ్శకునములను గని 

యాదిత్యులు తగిన హేతు వరయక నిరతం 
బేదేని యుపద్రవ మిక 

మీదన్‌ రానున్న దనుచు మిడుకుదు రనఘా 


అని పలికి సురలు చారులు 

ననిమిష పతి వీడి వెడలి రంతట తాన 
య్యనిమిష గురు వర్యు కడకు 

జని యిట్టుల విన్నవించె సవినయ ఫణితిన్‌ 


ఇంద్రుని భంగ పాటు 


స్వామీ! మీ కెలుగంగ రాని దిట నావంతైన లేదయ్య! నే 
డేమో దేవ పురంబునన్‌ వినగ నయ్యెన్‌ దుర్నిమిత్తంబు లె 
నో మాబుద్దుల కెక్కదయ్యె కతమేమో? సతపన్‌ శీఘ్రమే 
యీ మాయల్‌ దొలగింపం జేసి దివి కీ హీనస్థితిన్‌ బాపుమా! 


అని ప్రార్ధించు సురపతిన్‌ జూచి సురగురుం డిట్లనియె 


ఏనిపు దేమి సేయుదు మహేంద్ర! భవత్కృత పాపమెల్ల నీ 
మేనికిం బట్టె, ధర్మమును మీటి మునీంద్రు సుతున్‌ తపస్వినిన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


75. 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


తే.గీ. 


కం. 


చం. 


చం. 


కం. 


మ. 


బూని వధించి పాపమును బొందితి, వా ఫలితంబె యిద్ది యం 
చేను తలంతు; కర్మఫల మెంతటి వారికి నైన తప్పునే 


ప్రారంభింపక మున్నె తత్పలితమున్‌ భావించి విజ్ఞాన వి 
సార ప్రాజ్ఞులం జేరి మిక్కిలిగ చర్చల్‌ చేసి, యామీద నె 
వ్వారైనన్‌ క్రియ కుద్యమింపందగు, నీ వక్కార్యమున్‌ బూనునా 
డారీతిన్‌ దగ చర్చ చేసితివె యేలా! యిప్పుడాలోచనల్‌ 


పరుల మనసుల నొప్పింపం బాడి కాదు 
అట్టి వారికి సుఖము లెట్లమరు నయ్య 
లోభ మోహమ్ములకు నాడు లొంగి బ్రహ్మ 
హత్య నొనరించి పాతక మంది తీవు 


నిను సంహరించు కొజకే 

ముని వర్యుడు సృష్టింజేసె పుత్రుని వృక్రున్‌, 
ఘన వజము కంటె నధిక 

మనదగు దివ్యాయుధమ్ము లతనికి నొసగెన్‌ 


అతడు మహోగ్ర కోపమున నల్లదె వచ్చుచు నున్నవాడు నిన్‌ 
హతమొనరింపగా, నని బృహస్పతి బల్ముచు నుండ నంతలో 
వితత మహార్త నాదములు విన్పడె; యక్షులు కిన్నరుల్‌ మునుల్‌ 
స్థితి సెడి పర్వులెత్తుట మదిన్‌ గ్రహియించి సురేంద్రు డుద్యతిన్‌ 


చకిత మనస్కుడై యపుడ సర్వ దిగీశులు రుదు లశ్వులున్‌ 
సకల చమూపతుల్‌ మతియు చంద్రుడు సూర్యుడు నెల్ల దేవతా 
నికరములున్‌ నిమిత్తము గణింపక రండని యాజ్ఞ సేయ త 
త్రకటన విన్న తక్షణమె పర్వున నచ్చట చేరి రెల్లరున్‌ 


సురనాధుండప్పుడు సుర 

కరిపై నెక్కి పవిని నిజ కరమునం గడు ని 
బృరమునందాల్సి నడచె న 

చ్చెరువుగ సేనాగ్రమందు చేరి వడివడిన్‌ 


అటవృత్రుండును మాన సోత్తరమునం దత్యంత సైన్యమ్ముతో 
పటు సంరంభము మీ చేరి నిలిచెన్‌ ప్రత్యర్థి రు[ద్రుండనన్‌, 


ష్ణ స్కంధము చౌ 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చా 12 


82. 


883. 


84. 


రిర్‌. 


86. 


87. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


చటు లాంభోధి తరంగ ఘోష లెసగన్‌ స్వర్నాధుడున్‌ వేగ ను 
తృట సైన్యమ్ములం గూడి వచ్చె నటకున్‌ దర్చంబు నెక్కొల్పుచున్‌ 


ఇరు పక్షంబుల వారికిన్‌ బెలుచ నూజేడుల్‌ మహా ఘోర సం 

గర మయ్యెన్‌ భువనంబు లెల్ల వడంకన్‌ గాలాంతమో యన్నటుల్‌; 
సుర లొక్కొక్మరె ధైర్యముల్‌ సడల నచ్చో వీడి పర్వెత్త సా 

గిరి; యింద్రుండది గాంచి భీతిలుచు నేగెన్‌ వేగ స్వర్గానకున్‌ 


పరమానందముం బొంది వృత్రు డటుపై స్వస్థానమున్‌ జేరి సు 
స్థిరుడై తండ్రికి మొక్కి పల్కె జనకా! దిక్సాలకుల్‌ దేవతల్‌ 
కరమున్‌ భీతిలి నాప్రతాపమునకున్‌ గైమోడ్చి పర్వెత్తి రా 

సుర నాధుండును స్వర్గమున్‌ విడి చనెన్‌ చోద్యంబుగా; నంతటన్‌ 


భయపడి యుద్ధమున్‌ విడిచి పర్విడు వారిని చంపుటెల్ల దు 
ర్నయమని యెంచి నేనును దురంబును మాని సురాళి కెంతయున్‌ 
ప్రియమును గూర్చు నేన్లు నట వేద్మంగనుంగొని తెచ్చితయ్య! నా 
జయమున కిద్ది చిహ్నమని చాటగ; మీకు ముదంబుంగూర్చగన్‌ 


అనినన్‌ త్వష్టయు సంతసించి వినుమయ్యా! నామనం బెంతయున్‌ 
గనియెన్‌ శాంతిని, క్రోధమున్‌ దొలగె, నికృంబిష్ట నే “పుత్ర వం 
తు”ననన్‌ జెల్లెను పుత్రకా! మటియు నిన్నున్‌ గోరుదొండొక్కటిన్‌ 
వినుమయ్యా! వివరింతు నిశ్చల మతిన్‌ వీరాగ్రణీ! వేద్మమై 


అవధానాత్ముడవై స్థిరాసన విధిన్‌ వ్యావృత్త పంచేంద్రియ 
వ్యవహారంబున తీవ్రమౌ తపముసేయంబూను మబ్లాసనున్‌ 
స్తవమున్‌ జేయుచు, పట్టు వీడకుము సాక్షాత్మార మౌదన్మ నీ 
వవి నాశిత్వముం గోరు కొమ్ము వరమయ్యా! స్వస్థతన్‌ గూర్పుమా! 


అవినాశిత్వముం బొంది దుష్టుడగు నాకాధీశు చంపన్‌ వలెన్‌ 
దివిజేం[ద్రుండు నిరంతరమ్ము తపమున్‌ విఘ్నంబు గావింపగా 
నవ కాశంబును చూచుచుండు, నత డత్యంతమ్ము మాయావి; నిన్‌ 
వివిధోపాయములన్‌ గలంచు;వ్రతమున్‌ వీడంగంబో కెన్నడున్‌ 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 13 


85. 


89. 


90. 


91. 


92. 


93. 


94. 


చం. 


తే.గీ. 


చం. 


కం. 


చం. 


వృత్రుని తపస్సు 


అనవిని వృ(త్రుడున్‌ జనకు నాజ్ఞను గైకొని యంత గంధమా 
దనగిరిం బుణ్య తీర్థమున తాన మొనర్చి కుశాసనస్టుడై 
ఘనతర నిష్ట సత్తపము కంజజుం గూర్చి యొనర్చ సాగె నో 
దన జల వర్ణితుండయి సతంబును యోగ సమాధి నిష్టుడై 


ఈవిషయంబు విన్న దివిజేంద్రుడు మిక్కిలి భీతిం జెంది, లో 
భావిల చేతసుండగుచు నచ్చరలన్‌ సిత పద్మ నేత్రలన్‌ 
భావజ పత్ని సన్నిభలంబంపె మనోహర గాత్రలన్‌ వడిన్‌ 
వేవురం దత్తపోనియతి భిన్నము సేయు డటంచు పల్ముచున్‌ 


వార లెవ్వరు తత్తపః పటిమం జెజుపం 
జాలరై రొకింతయు నైన, శ్రమయె తప్ప 
నిశ్చలం బైన నిష్టను నిలుప కతడు 
తపముంగావించె నూటేండ్లు దాంతుడగుచు 


విమల తపః ప్రవృత్తుడగు వృత్రుని దీక్షకు సంతసించి య 
కృమలజు డగ్రమందపుడు కమ మరాళ వరాధి రోహుడై 
క్రమమున నైజ కాంతులు దిగంతములన్‌ బ్రసరింప నేత్ర యు 
గృమునకుం దోచి వృత్రుగని మంజుల వాక్కులం బల్మె నివ్విధిన్‌ 


వరమేమి వలయునో మది 

నరమర యొకయింత లేక యడుగు మొసగెదన్‌ 
స్థిరమగు నీ తపమున కే 

నరుదుగ మెచ్చితిని మాను మయా! దీక్షన్‌ 


అజుని మృదూక్తులన్‌ వినిన యంతట వృత్రుడు లేచి మెల్లనన్‌ 
సజల విలోల నేత్రముల సంతస మందుచు పల్మెనిట్లు తా 
నిజ కరముల్‌ మొగిడ్చి మహనీయ! దయా పరిపూర్ణ సాగరా! 
నిజముగ నా మనోరథము నీకెజటుగంగ నశక్య మౌనొకో! 


ఐనను కోరు కొమ్మని దయామతిం బల్మతిగాన తెల్పెదన్‌ 
దీన జనావనా! యసుర దేవ గణంబులు యుద్ధమందు నన్‌ 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 14 


95. వ. 


96. తే.గీ. 


97. మ. 


98. మ. 


99. ఉ. 


100. చం. 


101. చం. 


బూని జయింప లేనటుల, పొల్పుగ నా బల మంతకంత కే 
పానటు, లాయుధమ్ములెవి యైనను గూల్చని యట్టు లిమ్మజా! 


అనిన చతుర్ముఖుండు మందస్మితుండై వృత్రునిం గనుంగొని యిట్లనియె 


దారు పాషాణ కృతకాయుధములంగాని 

ఆర శుష్మాయుధమ్ముల నైనగాని 
కలుగదెప్పుడు మరణమ్ము, కలత వీడు 
మనుచు వర మొసంగి యదృశ్య మయ్యె నజుడు 


వరమున్‌ బొందిన వృత్రు డంతట నిజావాసానకున్‌ జేరి సం 
భరితానందము తోడ తండ్రింగని చెప్పన్‌, త్వష్ట హృష్టాత్ముడై 
చి సౌఖ్యంబులం బొందు మంచుందగ నాశీర్వాదమున్‌ జేసి త 
చ్చిరమున్‌ దువ్వుచు పుత్రుతో నిటు వచించెన్‌ బాష్ప పూర్ణాక్షుడై 


మనకున్‌ దేవవిభుండు శాత్రవు, డసంభావ్యుండు, దుష్టాత్ముడున్‌ 
తనయా! మత్సుతునిన్‌ ద్రిశీర్చునిం దపోదాంతున్‌ గడున్‌ [గ్రూరుదడై 

ఘన పాపంబని యైన నెంచకటులన్‌ ఖండించె; నీ వద్దురా 

త్ముని కంఠంబును ద్రుంచి నాకు ముదమున్‌ బొందింపు మత్యంతమున్‌ 


అంతియె కాక నీ వతని నంత మొనర్చి తదీయ పీఠ మ 
త్యంత ముదంబునన్‌ గొని సురావళి నేలుము; నాటి దన్మనా 
చింత యొకింతం దీరదు, ప్రసిద్ధము లోకమునం “దెవండు ని 
శ్చింతను పొందు నాత్మజుని చే” నతడాౌ ఘనుడన్న మాటయున్‌ 


బతికిన యంతకాల మెడం బాయక తండ్రిని గౌరవించి ని 
రత జవసత్వుడైన తటి కష్టము లెంచక వాని కిష్టమౌ 

గతి పరి చర్యలన్‌ దనిపి, కాయము వీడిన యంత దానముల్‌ 
చతురత యాచకాలికిడి సమ్మతి పుణ్యనదీ జలంబులం 

దతనికి పిండముల్‌ శ్రమమునందక యిచ్చెడి వాడె పుత్రుడౌ 


అని తన తండ్రి పల్క వినయమ్మున సమ్మతిందెల్చి వృత్రు డ 
య్యనిమిష నాధుపైన వెస నాహవమున్‌ బ్రకటించె; నంత పె 
ల్చన రణ దుందుభుల్‌ మొజసె శంఖ నినాదము లొక్క పెట్టునన్‌ 
ఘనముగ (మోగె నల్టిశలు గంపము నొందగ తత్‌ క్షణంబునన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 15 


102. చం. 


103. చం. 


104. ఉ. 


105. కం. 


106. శా. 


107. కం. 


108. చం. 


అరదము నెక్కి వృత్రుడపు డాగ్రహ జాత మహోగ్ర రావముల్‌ 
పరగ ప్రయాణ మయ్యె సుర పట్టణ మెల్లను ముట్టడించి యా 
సురపతిం ద్రుంచి వత్తు ననుచున్‌ సమయం బొనరించి; దేవతా 
వరుడిది యెల్ల తా నెటిగి వైళమ సిద్ధ మొనర్చి సైన్యమున్‌. 


సకల దిగీశులన్‌ బిలిచి సైన్య గణంబులతోడ గృధ్ర రూ 
పకమగు వ్యూహ మేర్చబచి వడి రణోత్సవ మొప్ప నిల్వ; నం 
తక సముడౌచు నంత కడు దర్పమెలర్చగ వచ్చె వృత్రుడున్‌ 
ప్రకటిత రౌద్ర రూపుడు సుపర్వ భయంకరు డాగ్రహంబునన్‌ 


వచ్చిన వానిపై నుటికె వాసవు డుద్ధతి; నంత వృత్రుడున్‌ 
హెచ్చిన కోపవహ్ని శిఖ లెల్లెడం బర్వ నెదిర్చె నింద్రునిన్‌, 
మచ్చరముల్‌ వివృద్ధ మయి మానక యిర్వురు ద్వంద్వయుద్ధ మి 
ట్లచ్చు పడంగం జేయ సమయంబు నెణింగిన వృత్రుడంతటన్‌ 


సురపతి ముఖ మదరగ వడి 

కరమును బిగయించి కొట్టె కఠిన తరముగన్‌ 
తిరుగుడు వడి యింద్రు డపుడు 

సొరగి పడియె క్రింద నెల్ల సురలులికి పడన్‌ 


దేవతలు జృంభికను సృష్టించుట 


అంతన్‌ వృత్రుడు దేహమున్‌ బెనిచి దీర్జాకారుడై విసృత 
ధ్వాంతం బౌ గిరి గహ్వరంబనగ వక్రంబున్‌ గడున్‌విప్పి తా 
నంతన్‌ హస్తము నందు దేవపతి నొయ్యన్‌ బట్టి బంధించి ని 
శ్చింతన్‌ మ్రింగ దలంచి నోట నునిచెన్‌ శీఘ్రంబ భక్ష్యంబటుల్‌ 


దివిజులు భయ విభ్రములై 

దివిజ గురుని వేడ నతడు తెల్ల మొగమునన్‌ 
దివింజూచె నశక్తుండై 

దివి జేంద్రుని వెలువరింప తెరు వెఖుగ నటుల్‌ 


అమరుల కప్పు మానసములం దొక యోచన తళ్ళుముంచు రా 
నమిత ముదంబుం జెందుచు బలాతిశయంబునం బొల్బు జృంభికన్‌ 


ష్ణ స్కంధము చో! 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 16 


109. తే.గీ. 


110. మ. 


111. ఉ. 


112. చం. 


113. చం. 


114. తే.గీ. 


115. మ. 


శ్రీ దేవీ భాగవతం = 


గమికొని సృష్టిం జేసి వడిగన్‌ విడువన్‌, దడవోర్వ కద్ది దు 
రమ మగు వృత్రు విసృత ముఖంబునం జేరిన యంత నాతడున్‌ 


అంగముల్‌ ద్రిప్పి బిట్టుగ నావులింప 

అద నిదే యని యల్బ్ప దేహమ్ముం దాల్చి 
వెలికి నుతికెను సురపతి వేల్పు లలర 
ఆవులింతలు మొదలయ్యె నంతనుండి 
వింతం గొలుపుచు జగముల జంతు తతికి 


అటుపై వందల యేండ్లు సాగె సమరం బా రెండు పక్షాలకున్‌ 
దిటవై వృత్రుని తేజమున్‌ బలము వృద్ధిన్‌ బొంద నానాటికిన్‌ 
పటిమల్‌ గోల్పడి దివ్యు లెల్లరును విభ్రాంతాత్ములై పాటి రె 
ట్టైటులో చెట్టుకు పుట్ట కొక్కొకరునై యేపారు దుఃఖమ్ములన్‌ 


స్వరము నాక్రమించు కొని త్వష్ట్రృతనూజుడు వృత్రు డప్పరో 
వర్గము తోడ దివ్యసితవాజిని నేన్గును తాగ్రహించి నై 
సర్గిక నందనోపవన చందన కల్పక వృక్షసంగతిన్‌ 

నిర్ణత చిద్విచార సరణిన్‌ విహరించుచు నుండె నిచ్చలున్‌ 


అడవులం బట్టి వెళ్ళిన సురావళి యెట్టులొ యొక్కచోట సం 
గడింగొని స్వర్గ రాజ్యమును గైకొను మార్గముంగూర్చి చర్చలన్‌ 
విడువక సల్ఫి మార్గమును పేర్ళొనం జాలక యంద రొక్కటై 
కడువడి నేగి రప్పు శితి కంఠుని యొద్దకు రక్షణార్థులై 


శివుడును వారు వచ్చిన విశేష మెటింగి యుపాయ మెద్దియున్‌ 
దివిరి కనంగ లేక మది; దివ్యులం దోడ్మొని బ్రహ్మ లోకమున్‌ 
జవమునం జేరి యంతయును సారస గర్భుని తోడం జెప్పగా 

వివర మెజింగి యన్నలువ వెన్ను నింజీరుద మంచుం దెల్పినన్‌ 


అందరును గూడి యప్పుడయ్యబ్ద నాభు 
సన్నిధిన్‌ జేరి సన్నుతుల్‌ సలుప నతడు 
వారి కుశలంబు లెల్లను వరుస నడిగి 
అవసరంబేమి మీరాక కనిన యంత 


అరవిందోదర! సర్వ లోకములయం దావంతయన్‌ లేదు నీ 
కెజుగన్‌ రానిది, మావెతల్‌ దెలియవే? యింకేల చెప్పంగ, మున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 17 


116. 


117. 


118. 


119. 


120. 


121. 


122. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


తర్ప స్కంధము 


సుర నాధున్‌ గరుణించి వామనుడవై శోఖిల్లి వైరోచనున్‌ 
దిరమై వాస మొనర్చం జేసితివి గాదే నాగ లోకమ్మునన్‌ 


తే.గీ. అసురుల కొకింతయు నమృత మందనీక 
దేవతల కెల్ల పంచిన దేవ దేవ 
ఇపుడు నీకన్న దిక్కు మా కెవరు తండ్రి! 
కాన కాపాదు మమ్మిప్పు కమల నాధ! 


చం. అని దివిజుల్‌ వినములయి యంబుజ నాభుని వేడ నాత డి 
ట్లనియెను మిత్రులార! భయ మందకు డయ్య, యుపాయమొండు నే 
మనమున నెంచితిన్‌ వినుడు మంచి తనమ్మున మోసగించుటే 
యనువగుం గాని తక్కిన ప్రయత్నము లాతని పట్ల వ్యర్థముల్‌ 


చం. అలయక మీర లెల్లరు మహర్షుల వెంబడి నేగి వృత్రునిన్‌ 
గలిసి ప్రతిజ్ఞలన్‌ నెజిపి గాటపు మైత్రిని గల్గి యున్నటుల్‌ 
మెలగుచు నుండు డెంతయును మెల్పున; సందియ మింతయేనియున్‌ 
గలుగక సంచరింపు డటు కాలము కొంత సనంగ నాపయిన్‌ 


చం. సమయముం జూచి నేను సుర సత్తము వజము లోనం జొచ్చి య 
శ్రమమున వాని జంపెదను శౌర్యమునన్‌ వధియింపరాని దు 
రమితు వధింప నెందును ప్రతారణ మొక్కటె చక్కనైన మా 
రము సురలార! పొండిక సుఖంబులు గల్లును మీకు శీఘ్రమే! 


చం. దివిజ వరేణ్యులార! పరదేవిని, కామద నేకభక్తితో 
వివిధములైన స్తోత్రముల విసృత రీతి భజింపు డింకపై 
ప్రవిమల సత్వ రూపిణి పరాత్సర మీకు ప్రసన్నయి రిపున్‌ 
జవమున మోహ పాశముల సంకట పెట్టి వధించు నెట్టులేన్‌ 

ఉ. కామిత సౌఖ్యదాయి కల కారణ కారణురాలు సర్వభూ 
తామల హృద్దుహైక నిలయన్‌ భజియింపు డనన్య చిత్తులై 
యామె ప్రసన్నమైన నెది యైనను సాధ్యము ముజ్జగంబులం, 
దామె యను (గహమ్మె కజవైన నిరర్ధకముల్‌ ప్రయత్నముల్‌ 


చం. మును మధు కైట భాసురుల భూరిపయోనిధి మధ్యమందు నే 
నని యొనరించి చంపుటకు నాజగదంబ యనుగ్రహమ్మె కా 


123. చం. 


124. శా. 


125. శా. 


126. ఉ. 


127. చం. 


128. చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


రణమని యెంచు; డయ్యెడ నిరంతరమున్‌ మది నిల్పి యా జగ 
జ్ఞననిని గూర్చి నే తపము సల్పిన వైన మెజుంగు బ్రహ్మయున్‌ 


దేవత లొనర్చిన దేవీ స్తుతి 


అరవిందోదరు డిట్లు వల్క నపు డయ్యాదిత్యు లామోద సం 
భరితుల్‌ చేరిరి వేగ దివ్యవన సంపత్‌ శోభితో ద్వేలమున్‌ 
వరశృ్ళంగా(గ నిపాత నిర్మల తరాంభఃపూర్ణ కల్లోలినీ 
చరదామోద మరాళ చక్ర బకమున్‌ స్వర్గాది తుంగాగ్రమున్‌ 


ఏకాంతంబగు తతదేశమున దేవేంద్రాది యాదిత్యు ల 
స్తోకధ్యాన పరాయణాత్ములయి నిర్జూతాఘ భావోదయా 
నీకుల్‌ ప్రార్థన లిట్లు సల్పిరి జగన్నేత్రన్‌ మహా పావనిన్‌ 
శ్రీకల్యాణిని గూర్చి నిశ్చల గతిన్‌ శ్రేయః ఫలా పేక్షులై 


తల్లీ! యెల్లరమేము నీ సుతుల మే తథ్యమ్ము నేడివ్విధిన్‌ 
యెల్లల్లానని దుఃఖ సాగరమునం దిట్టట్టులన్‌ మున్లుచున్‌ 
అల్లల్లాడుచు నుంటిమమ్మ జననీ! యావృత్రు దుష్బత్యముల్‌ 
కొల్ల ల్లొల్లలు, నీవు కాదనిన దిక్కున్‌ మొక్కు మా కేరికన్‌ 


ఏల యుపేక్ష తల్లి! దొసగేమి యొనర్చితి మమ్మ! యెల్లలో 
కాలకు తల్లి వీవ, నిను కాదని స్వేచ్చం జరించు వార లే 
కాలమునందు గల్లుదురె, కానక తప్పొనరించి యుండినన్‌ 
బేల తనంబుగాందలచి బిడ్డల మమ్ము క్షమింపగాదగున్‌ 


“సకల సుఖోప భోగముల సంతతమున్‌ గడు లుబ్ధిచిత్తులై 
సకల జగంబు లేలు నను సమ్మతిం దల్పరు కాన కష్టముల్‌ 
ప్రకటిత మయ్యె మీ”కనుచుంబల్మెదవేమొ నిజమ్ముగాదు, మే 
మొకపరియైన నినలప నోపని యట్టి క్షణంబు గల్లెనే 


నిను నొకవేళ మేము మది నిల్పక సుంత యుపేక్ష సేసినన్‌ 
తనయుల పట్ల ప్రీతి యెటు తప్పును తల్లికి లోకమందు నే 
జనని నిజాత్మజున్‌ విడువం జాలును సతృప మాలి,? కాన మ 
మృ్మనయముంట్రోచు వార లెవరన్యులు నీవిటు మిన్నకుండినన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


19 


129. చం. 


130. సీ. 


131. వ. 


132. సీ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


మహిషుని మట్టు వెట్టి మును మమ్ములం బ్రోచిన యట్టు లిప్పు డి 
య్యహితుని వృత్రుంజంపందగు నమ్మ! రయమ్మున, లేకయున్న దు 
స్సహమగు వాని చేష్టలకు సర్వ సుపర్వులు నెల్లలోకముల్‌ 
రహిచెడి వర్తిలున్‌ మజియు రాక్షస వృత్తులు హెచ్చు నెల్లెడన్‌ 


ఈఫల పుష్పాదు లీమంత్ర తంత్రమ్ము 
లెల్ల నీ సృష్టియై యెసగుచుండ 
నినుపూజ సల్పిడు నియమాదు లెవ్వియో 
యెజుగ జాలము మే మొకింతయైన 
సంసార జలధిని చక్కగా దాటింపం 
దగిన నావలు నీ పదమ్ము లెలమి 
వాని నర్చించెడి వారలే ధన్యులు 
యోగులైనను మహా భోగులైన 


అమరులకు యజ్ఞ భాగమ్ములందంజేయ 
పితరులకు నెల్ల మిగుల సంప్రీతింజేయ 
జగతి స్వాహా స్వధా యను సంజ్ఞ లమర 
దాల్చి యొప్పెడి తల్లి! నిన్‌ దలతు మెపుడు 
మమ్ము కరుణించి రక్షింపు మమ్మ వేగ 


దివిజు లెల్ల రివ్విధంబున ప్రస్తుతింప జగదీశ్వరి సంతోష భరితయై 
వారి యెదుట ప్రత్యక్షంబయ్యె 


జగముల సౌందర్య సంపద లొక్కట 
రాశివోసిన మహా రాజ్ఞి యనగ 

చిజు మువ్వల రవళి చిందులాడగ కటి 
సూత్రము పాత్రమై సాబగు లీన 

కంకణ నూపుర గలగలల్‌ తన వచో 
మాధుర్యమునకు సంభావన లిడ 

చిజు నవ్వు వెన్నెలల్‌ చిందించు నెమ్మోము 
కరుణామృతపు జల్లు కురియు చుండ 


అరుణ భూషలు రక్త మాల్యాను లేప 
నములు దాల్చి సర్వజ్ఞ యనంగ నొప్పి 


ష్ణ స్కంధము చై! 


133. మ. 


134. మ. 


135. మ. 


136. ఉ. 


137. చం. 


138. ఉ. 


139. మ. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


సచ్చిదానంద రూపిణి వచ్చి నిలిచె 
దేవతల కెల్ల సంతోష మావహింప 


జగదంబన్‌గని దివ్వులెల్లరును సాష్టాంగ ప్రణామమ్ములన్‌ 
విగతాహంకృతు లౌచు సల్పి నిలువన్‌ విశ్వేశి సంతోషియె 
నగుచున్‌ దేవతలార! నన్ను పిలువన్‌ గార్యం బదేమీ? యిటుల్‌ 
వగలన్‌ బొందగ కారణంబు చెపుడీ వైళంబ నిర్భీతులై 


అనినన్‌ దివ్యులు నమ శీర్షులయి యమ్మా! మమ్ము వృత్రుండు దు 


రనుడై హింసల వెట్టు చుండ నిక నోర్వన్‌ లేక యొక్కుమ్మడిన్‌ 
వనముల్‌ పట్టుక పర్వు లెత్తితిమి దౌర్భాగ్యమ్మునన్‌ గుందుచున్‌ 
జననీ! వాని వధింప వజ్రమునకున్‌ శక్తిన్‌ బ్రసాదింపుమా! 


అని దివిజులు వేడగ నా 

జననియు సమ్మతిని దెల్పి క్షణ మాత్రమునన్‌ 
జనియెను నంతర్చితయై 

యనిమిషులును సంతసించి యరిగిరి స్వేచ్చన్‌ 


అంతట నాదితేయులు మహర్షుల వెంబడి నేగి యాశ్రమో 
పాంతముం జేరి యచ్చట తపఃపరిశోభిత నిర్మలాంగు, భా 
స్వంత సమానతేజు, నిజశక్తి జగంబుల నాక్రమించు న 
ట్లెంతయు నొప్పు వృత్రుంగని రెల్లరు విస్మయ మావహింపగన్‌ 


కని బుషులంతటన్‌ దివిజ కార్యము నెమ్మిందలంచి మెల్లనన్‌ 
జని ప్రియమారం బల్మిరిటు సర్వభయంకర మూర్తి! నీతపం 
బనితర సాధ్య, మీ కమల జాండములం దెటుం జూడ నీవయై 
పెనగొని యుంటివయ్య! కడు భీతిలు నింద్రుడు సైత మీవనన్‌ 


ఏల విరోధ మింక దివిజేంద్రుని తోడ, నిరంతరంబు ని 
ట్లాలము సేయ సౌఖ్యమెటు లబ్బును నీకును వానికైన, భో 
గాలకు దూరమై యిటుల కంటికి నిద్దుర లేక శత్రుని 
ర్మూలనమే స్మరించుటది మోదమె? యోచన సేయుమాత్మలోన్‌ 


నిదురన్‌ గూరగ నీదు, దుఃఖమును బొందించున్‌, మహాయోధుడేన్‌ 


మదిలో శాంతము లేక కుందు, రణసంబంధమ్మునన్‌ సర్వసం 


శ్రీ దేవీ భాగవతం 


140. చం. 


141. ఉ. 


142. చం. 


143. సీ. 


144. ఉ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


పదలున్‌ గోల్పడు, నెల్ల ప్రాణులకు సంప్రాప్తించు కష్టంబులున్‌, 
కదనంబున్‌ విడనాడి యింక సుఖముల్‌ గైకొమ్ము భద్రంబగున్‌ 


కడు విలువైన కాలమును కయ్యములన్‌ సరిపుచ్చు చుంటి, వె 


య్యెడల సకాల భోజనము, నింపగు నిద్రయు ప్రీ సుఖంబులున్‌ 


బడయుట కల్లెనే? మదిని బాగుగ యోచన సేయుమయ్య! యి 
ట్లైడపని యుద్ధ కాలముల; యేటి కికన్‌ బహు దీర వైరముల్‌ 


కావున వీరవర్య! యిక కాలము వ్యర్థ మొనర్చం బోక సౌ 
ఖ్యావహ మైన సఖ్య మమరాధిపుతో నొనరింపు మయ్య! లో 
కావలి శాంతి నొందు, దివిజాధిపుతో నిను గూర్చనెంచి మే 
మీవిధి నేగుదెంచితిమి, వేగమె సమ్మతిందెల్పు టొప్పగున్‌ 


శపథ మొనర్చం జేసి యల శకుని నిన్నును గూర్చగా కడున్‌ 
తపనలు చెందు చుంటిమి; శతారధరుండును నీవు కోరిన 

ట్లపనయ దోష మానసుడునై శపథంబు లొనర్చు; మాకునున్‌ 
విపుల యశంబు గల్లు మిము వేడుకంగూర్చిన కారణంబునన్‌ 


ఏ సత్యమున నిల్చి యెల్ల భూమండలం 
బఖిలమున్‌ భరియించు నను దినమ్ము 
ఏ సత్యమున నిల్చి యిను డవిశ్రాంతుడై 
నిజ కాంతు లెల్లెడ నింపుచుండు 
ఏ సత్యమున నిల్చి యీ రేడు లోకాల 
వీడ కయ్యనిలుండు వీచు చుండు 
ఏ సత్యమున నిల్చి యెల్లలు దాటక 
నిలిచి యుండును మహా జలధు లెల్ల 


అట్టి సత్యము, పంచభూతాదు లెలమి 

సాకు లౌదురు గాక! మీ సఖ్యమునకు 
అరమరలు లేక మీరు విఖ్యాతి తోడ 

కలసి యుండుడు సౌఖ్య సంగమము గలుగ 


తాపస వర్యులిట్లు కడు ధార్మిక దృష్టి వచింప వృత్రుడున్‌ 
కోపము వీడి శాంతుడయి కూరిమి మీరగం బల్మె నిట్టు లో 


ష్ణ స్కంధము చై 


22 


145. వ. 


146. తే.గీ. 


147. ఉ. 


148. తే.గీ. 


149. మ. 


150. తే.గీ. 


151. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


పాప విదూరు లార! కడు భవ్యతపోనిధులైన మీర లే 
పాపపు కార్యముల్‌ గొనరు, పల్మరసత్యము లెన్నడేనియున్‌ 


కాన నొక్క్మమాట తెల్ప్చెద నాలకింపుడు 


శా(త్రవునితోడ, శరునితో, స్తబ్బు తోడ, 
కాముకుని తోడ, తేజమ్ము గడచినట్టీ 
వాని తోడను, సఖ్యమ్ము పూని సల్ప 
బోడు బుద్ధి మంతుడు నైన పూరుషుండు 


ఆతడు సిగ్గెబుంగడు, దురాత్ముడు, నింద్యుడు, (బ్రహ్మహత్యకున్‌ 
భీతిల నట్టి పాతకుడు, విసృత కాముకుడున్‌, శరుండు, న 
త్యాతత (ద్రోహ చింతనుడు, నయ్యమరేం ద్రుడు; మీర లెంతయున్‌ 
పూత చరిత్రులున్‌ ఘన తపోధను లాతని విశ్వసింతురే? 


అతని కొజకేల మీరు ప్రయాస పడుట 
వాని నడవడి యెజుగక పలుకు చుంటి, 
రిట్టి యత్నమ్ము మాని మీరేగు డనుచు 
వృత్రుడన బుషు లెల్లరు విస్మయమున 


వ్యతిరేకింపక వారలంత నిపుణత్వంబున్‌ బ్రదర్శించుచున్‌ 
హితముల్‌ పల్మం దొడంగిరిట్లు వినుమోయీ! లోకమం దెవ్వడేన్‌ 
కృతకర్మోచితముల్‌ శుభా శుభ ఫలాకీర్ణంబులన్‌ బొందు, నే 

గతి తప్పింపగ రాదు; శాంతు గతి దుష్కర్ముండు నిద్రించునే 


(బ్రహ్మ హత్య యొనర్చిన వారలకును 
మద్య పానమ్ము చేసిన మందులకును 
కలదు నిష్కృతి; విశ్వాస ఘాతకునకు 
ఎన్ని జన్మములకును నిష్కృతి హుళక్కి 


కావున నీ వింద్రునితో 

నేవిధమున సంధింగొనగ నెంతువొ చెపుమా 
ఆవిధమగు నియమమ్ముల 

నోవృత్రా! సంధి చేతు ముడుగుము శంకన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 23 


152. కఠ; 


153. తే.గీ. 


154. మ. 


15ర్‌, కరః 


156. మ. 


157. తే.గీ. 


అనినన్‌ వృత్రుండిట్లనె 

ననఘుల కా బుషి వరులకు నంజలియిడి, యో 
యిన తేజు లార! నాకున్‌ 

వన జోద్భవు డిడిన యట్టి వరములెజుగరే? 


ఆర్టములు, శుష్మములు నైన, యాయుధముల, 
నశ్శములనైన, పవినైన, నమరనాధు 

వలన నేనియు, సకల దేవతల వలన, 
నహములందైన, నిశల యందైనంగాని, 
మరణమెన్నండు లేనట్టి వరము నొసగె 

నబ్ద జుడు నాదు తపమున కాత్మమెచ్చి 
ఇన్నిటికి కట్టుబడి మీర లెట్టు లైన 

సంధి కుదిరించంగలిగిన సమ్మతమ్మె 

విప్ర వరులార! సద్ధర్మ వేత్తలార! 


అనినన్‌ విప్రులు సమ్మతించి సుర లోకాధీశు రావించి వృ 

త్రుని చెంతన్‌ నియమమ్ములన్‌ దెలుప సంతోషించి దేవేంద్రుడున్‌ 
మునివర్యుల్‌ వినిపించినట్లు శపథమ్ముల్‌సేసె నిశ్శంక, నం 

తన నయ్యిర్వురు నాప్తులై మెలగి రానందమ్ము లేపారగన్‌ 


ఒకచో నందన వనమున 

నొక వేళన్‌ గంధ మాద నోన్నత శిరమం 
దొకచో జలనిధి తటముల 

నొకటై క్రీడింప సాగి రుత్సాహములన్‌ 


మదిలో త్వష్ట తనూజు డాప్త సఖ సంబంధమ్మునన్‌ వజ్రితో 
ముదమారన్‌ జరియించు చుండ సమయంబున్‌ జూచు చుందెన్‌ శచీ 
హృదయేశుం డతనిన్‌ వధించు కొజకై యేర్పాట్లు గావించుచున్‌ 
పదిలుండై తన చేయు కుట్ర లితరుల్‌ భావింప లేనట్లుగన్‌ 


కాల మీరితి కొన్నేళ్ళు గడచి పోయె 
తనయు డింద్రుని నిజముగ మనము నందు 
నమ్మె నని యెంచి త్వష్ట నందనుని కడకు 
వచ్చి ప్రియమున హితములు వల్నెనిట్లు 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 24 


158. మ. 


159. ఉ. 


160. కం. 


161. మ. 


162. తే.గీ. 


163. మ. 


164 తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


తనయా! నమ్మగరాదు శత్రువును; సుత్రాముండు నీపైన తా 
ననయంబున్‌ బగంబూని నిన్‌ దునుమగా నాలోచనల్‌ సల్పెడున్‌, 
ఘనలోభాత్ముడు, మత్తుడున్‌, పరుల దుఃఖంబుల్‌ సదా గాంచుచున్‌ 
మన మందెంతయు సంతసంపడెడు దుర్మార్గుండు పాపిష్టుడున్‌ 


పాపము లెన్నియో సలిపె పాకవిరోధి; రవంత యేనియున్‌ 
పాపభయమ్ములే, దొకట పాప మొనర్చిన యాత డావలన్‌ 
పాపము లెన్నియైన సలుపన్‌ దలపెట్టును, కాన నెయ్యమున్‌ 
బాపు కొనంగనౌ దివిజ వర్యునితో తనయా! రయమ్మునన్‌ 


అని యిట్లు హితము వల్మెడి 

జనకుని పల్ములను నతడు సరకుంగొనక యుం 
డెను; ధర పోంగాలము వ 

చ్చిన వానికి హితము లెట్లు చెవులకు నెక్కున్‌ 


వృత్ర సంహారము 


అది సంధ్యా సమయమ్ము వృత్రు డొకనా డంభోధి తీరమ్మునన్‌ 
ముద మారన్‌ చరియించు చుండంగనియెన్‌ పూర్వాధి నాధుండు, న 
య్యది చూడన్‌ దివమున్‌ నిశీథమును6 గాదంచున్‌ విచారించి తా 
మది లోనన్‌ దలపోసె నీ గతిని దుర్మంత్రాంతరాత్ముండునై 


పగటి వేళల రాత్రుల ప్రాణ భయము 

లేని యట్టుల వరమును బూని కోరె 
నిపుడు రా(క్రియు పగలు గా దెంచి చూడ 
తగిన సమయమ్మిదియె యౌ నితని వధింప 
ననుచు తలపోసి సురనాధు డాక్షణంబ 


స్మరియించెన్‌ జలజోదరున్‌ మిగుల నిష్టన్‌ స్వాత్మలో నంత, న 
య్యరవిందాక్షు డద్భశ్య రూపమున దేవాధీశు వజంబునం 
దిరవై చొచ్చుటం గాంచి యిద్దె సమయం బీవృత్రు ఖండింప; దు 
ర్భర శౌర్యోన్నతు వంచనన్‌ దునుముటే భావ్యంబు యోచింపగన్‌ 


దారు లోహేతరములును; తడియు పొడియు 
కానియట్టి యాయుధముల వీనింజంప 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 25 


165. వ. 


166. శా. 


167. చం. 


168. కం. 


169. వ. 


170. చం. 


వలయు ననియెంచి యప్పుడ వ్వనధి తీర 
ఫేనమున వ(జ్రమున్‌ ముంచి మాన సమున 
నాది శక్తిని స్మరియించి యాక్షణంబ 

విసిరె వృత్రుని కంఠమ్ము వీడి పడగ 


వననిధి ఫేనంబులార్టంబులును, శుష్మంబులును కాని వగుటచే 
తల్ఫేనావృతమైన వజ్రాయుధపు దెబ్బకు వృత్రుని శిరము 
తెగిపడ నతని మొండెము పెద్ద పర్వత శిఖరము వలె నేల 
కారి, ఆదృశ్యమున్‌ గాంచి 


ఆనందమ్మున దేవతల్‌, బుషులు, నాకాధీశుడున్‌ భక్తిసం 
ధానోత్మర్నులునై జగజ్జనని నత్యంతంబు స్వోత్రమ్ములన్‌ 

గానంబుల్‌ బొనరించి యోజనని! త్వత్మారుణ్య సంపత్తిచే 
యీనాడిట్లు వధింపం గల్లితిమిగా వృత్రున్‌ దురాచారునిన్‌ 


అనుచుం గృతజ్ఞతల్‌ దెలిపి యందరు మొక్కగ నింద్రుడంత నం 
దనమున నాలయమ్మొకటి తద్దయు వైభవ మొప్ప దేవికిన్‌ 
ఘనముగ నిర్మితిన్‌ సలిపి, గర్భ గుడిన్‌ జగదేక మాత మూ 
ర్తిని నియతిన్‌ బ్రతిష్ట నొనరించెం గడున్‌ గడు సుందరమ్ముగన్‌ 


అది మొదలు సకల దివిజులు 
హృదయంబుల నిల్చుకొనుచు నీశ్వరి నెపుడున్‌ 
సదమల గతి భజియింతురు 

ముదమున నిల వేల్పుం జేసి పూర్ణ శ్రద్దన్‌ 


నాటి నుండి జగన్మాత “వృత్ర హంత్రి” యను నామంబున 
సకల జనుల పూజ లందు కొను చున్నది 


మహర్ష్నుల పశ్చాత్తాపము 


వనజదళేక్షణుం డపుడు వాసవు పూజలనంది వేద్మతోం 
జనియెనె కాని మిక్కుటపు సందియముల్‌ మదినేచ శాంతమున్‌ 
గనుగొన డయ్యె; నింద్రుడును కంపము నందుచు భీతచిత్తుడై 
యనిమిష లోక మేగెను; మహర్షులు తామిటు లెంచి రాత్మలన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 26 


171. మ. 


172. తే.గీ. 


173. చం. 


174. ఉ. 


175. కం. 


176. కం. 


177. వ. 


178. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


అకటా! యెంతటి మోసమయ్యె; యిటులీ యాదిత్యులన్‌ నమ్మి త్వ 
ష్టుకుమారున్‌ గడు మోసగించితిమి, నిశ్చింతుండునై వృటత్రు డి 

చ్చక మొప్పన్‌ దివిజేంద్రు తోడ నెలమిన్‌ సఖ్యంబు గావించె పొం 
దిక తోడన్‌ మన మాటలన్‌ విని మదిన్‌ ద్వేషంబుంబోనాడుచున్‌ 


ఇంత పాపమ్ము చేసిన యిట్టి క్రూర 
కర్ములకు మహర్షుల మను గౌరవమ్ము 
తగునె, సురపతి సంబంధ మగుట వలన 
మనము చెడితిమి వేరొండు మాటలేల 


కడు మమకార మొక్కటియె కారణమై యిటు లింద్రు చేత నే 
ర్పడ శపథంబులన్‌ బలుకంబంచి యనర్థము తెచ్చుకొంటి, మె 
ల్లైదలను పాప కార్యముల కెల్ల మమత్వమె ముఖ్యహేతువా, 
నెడపక పొందకుందుమె సురేంద్రుని పాప ఫలార్థ భాగమున్‌ 


పాపపు కృత్యముల్‌ సలుపు వారును, తత్త్మియ చేయుమంచు పే 
రేపణ చేయు వారు, వివరింపక సమ్మతిందెల్పువార, లా 
పాపుల పక్షమై నిలుచు వారును, లోకములం దలంప తత్‌ 
పాప ఫలంబు బొందెద రవారణ నంచు వచించు శాస్తముల్‌ 


అమర పతికి సాయపడిన 
కమలేశునికైన నఘము గల్గక యున్న? 
మమతా స్వార్థంబులు మది 

నమరిన వాడెట్టి పాప మైన నొనర్చున్‌ 


పురుషార్థమ్ముల లోనన్‌ 

మరుగు పడియె ధర్మమోక్ష మార్గమ్ము లెటన్‌ 
తిరమగుచు నర్ధకామము 

లిరవుగ సమ్మతములయ్య నెల్ల జనులకున్‌ 


అని యిట్లు వితర్మించుచు మునివరు లెల్లరు తమ తమ 
యాశమంబులకున్‌ జనిరి. 


తన సుతు డింద్రుచే నిటుల దారుణ రీతి వధింపంబడ్డ వా 
డనియెడి దుష్ట వార్త విని యార్తి మునింగిన త్వష్ట యంతటన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 27 


179. ఉ. 


180. తే.గీ. 


181. కం. 


182. చం. 


183. చం. 


184. చం. 


185. కం. 


ష్ణ స్కంధము వా 
తనయుని యాశ్రమంబునకు తద్దయు వేగమె యేగి యచ్చటన్‌ 
గనియెను పుత్రుదేహమును కన్గవ బాప్పము లొల్మ ధారలై 


పొంగెడు దుఃఖ మాపు కొని పుత్రునకున్‌ దగ నంత్య కర్మముల్‌ 
సాంగముగా నొనర్చి, యల శక్రు డొనర్చిన దుష్టకృత్య మో 

ర్వంగ మనంబు రాక, తన పట్టినింబట్టి వధించినట్టి దు 

స్సంగు డతండు నింతకు భృశంబుగ దుఃఖము బొందు గావుతన్‌! 


అనుచు శపియించి త్వష్ట తా నచటు వీడి 
మేరు శిఖరా(గ మున కేగి మిగుల నిష్ట 
తప మొనర్పగ సాగెను దాంతు డౌచు 
ఆహరించుచు ననిల పర్హాంబు వులను 


వ్యాసుం డివ్విధి వృత్రుడు 

వాసవుచే చంపంబడిన వైనముంజెప్పన్‌ 
వేసరిలక వినుచు నృపతి 

యాసక్తిన్‌ మరల నిట్టు లడిగె మునీంద్రున్‌ 


మునికుల నాధ! యింద్రుడటు భూసుర నందను సంహరించుటన్‌ 
ఘనమగు పాతకం బొడిని గట్టడె? దానన నెట్టి కష్టముల్‌ 
గొనెనొ యెజుంగం దెల్పుము, ముకుందుడు వానికి (ప్రేరకుండునై 
యనిమిష నాధు పాతకము నంతమొనర్ప సహాయుడయ్యెనా? 


తెలుపు మటన్న వ్యాసుడు సుధీవరు డయ్యవనీశుంగాంచి యో 
యలఘు యశో విశాల! వినుమయ్య! స్వకర్మఫలంబు లేరికిన్‌ 
దొలగవు, దుఃఖమైన పరితోషమె యైనను వారి వారి క 

ర్మల కనురూపమై కలుగు మానవ దానవ దేవ జాతులన్‌ 


నిజముం దలంప నింద్రునకు నీరజ నాభుడె యా యుపాయ మ 
కృజముగందెల్ప; తెల్పుటయె కాక శతారము నందుంజొచ్చి త 
ద్విజ వధకున్‌ సహాయ పడె; పెల్చనం గార్యము తీరినంత ది 
వ్యజ పతి వంకం జూడ డత డాపదలన్‌ దల మున్మలౌతటిన్‌ 


దైవము ప్రతికూలించిన 
సేవకులును, కన్నవారు, స్నేహితులు సుతుల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 28 


186. మ. 


187. సీ. 


188. కం. 


189. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం —- 
ఏవారు సహకరింపరు 
భావింప స్వకర్మ ఫలము వారింపగన్‌ 


ఇంద్రుని కంగారు 


కపటోపాయము చేత వృత్రు నిటులన్‌ ఖండించి స్వర్గాధిపుం 

డుప మింపన్‌ దగనట్టి చిత్త వికలత్వోత్తప్తడై యుండ గా 

కృప యొక్కింతయు లేక బ్రాహ్మణు నిటుల్‌ గీర్వాణ నాధుండు తా 
కపటం బూని వధించె, మోసమని నాకంబెల్ల గగ్గోల్వడెన్‌ 


శపథమ్ములన్‌ జేసి సంధి కొడంబడి 
సఖ్యమ్ముతో నెప్పు సంచరించి 

విద్వేష మెజుగక విశ్వసించిన వృత్రు 
నన్యాయముగ చంపె నౌర యిట్టు 

లింతటి క్రూరుని నెన్న డెటుంగము 
మనకు నాయకు డీత డనుట సిగ్గు 

మునులును నమ్మించి మోస గించిరి వీర 
లేనాటి ధర్మాత్ము లెంచి చూడ 


అనుచు దేవ గంధర్వ యక్షాదులెల్ల 

గములు గట్టుచు చర్చింతు రమిత గుహ్య 
ముగ తమ తమ గోష్టుల, వనముల నిజగ్భహ 
ములను జేరి నిరతమున్‌ గలతలెసగ 


అట నట నెల్లరు పలికెడు 

కటు వగు నీపలుకు లెల్ల కర్ణములంబడన్‌ 

నిటల తట ఘటిత కరుడై 

యటమట వడె యింద్రు డప్పు డపయశ మౌటన్‌ 


అప యశమ్మును పొందిన యట్టి యెడల 
మేన ప్రాణమ్ములున్న నేమౌను ఫలము 
బ్రతికి యుండియు జీవచ్చవంబె యతడు 
కాన మరణమే మేలు నిక్కమ్ముందలప 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 29 


190. కం. 


191. సీ. 


192. మ. 


193. శా. 


194. చం. 


మును నింద్రద్యుమ్ముండను 
జనపతి కడు పుణ్యమూర్తి సద్యశు డయ్యున్‌ 
తన పుణ్యము నశియింపగ 
ననిమిష లోకమున నుండి యవనికి దిగడే! 


అపరాధ మొకయింత యాచరించి యయాతి 
శపియింపం బడి పీత జన్మ మెత్తె 

భృగు శాపమున వెన్ను డగణిత జన్మమ్ము 
లెత్తంగ వలసెను హీన గతిని 

వామనుండై పుట్టి బలిని యాచించెను 
మూడడుగుల నేల పోడిమి సెడి 

దశరథ రాముడై ధాత్రీ సుతను వీడి 
యడవులం బడి యేడ్సె నల్పు పగిది 


అవ్విధమ్మున నిపుడు స్వర్గాధిపుడును 

బ్రహ్మ హత్యా మహా పాప భారు డగుచు 
శాంతి నశియింప తనవిధుల్‌ జరుప మరచె 
తప్పునే కర్మ ఫలము విధాత కైన 


తన వారల్‌ దరింజేరి పిల్చిన పరధ్యానంబు నందుండు, నే 
దినమున్‌ గొల్వును దీర నెంచడు, భయోద్వేగమ్మునన్‌ దీర్భ చిం 
తనుడై నింగిని చూచుచుండు, శచియున్‌ ధైర్యంబు బోధించినన్‌ 
వినబో డమ్మఘవుండు పాపభయ సంవేగాత్ముడై నిచ్చలున్‌ 


స్వామీ! భీతిల నేటికయ్య, కడు నుత్సాహంబుతోనుండ కి 
ట్లేమీ? దుఃఖముంజెంది యుంటివి సురాధీశా! భవత్‌ శాత్రవున్‌ 
భీమా కారుని సంహరించితి గదా వృత్రున్‌; మథింకెవ్వరేన్‌ 
నీమీదన్‌ బగం బూనిరో తెలుపుమా నిన్మించు వాడెందునేన్‌ 


అన దివిజాధి నాధు డపుడా శచింగాంచి సరోజనేత్ర! నీ 

వను కొనినట్లు శాత్రవ భయంబొక యింతయు లేదునాకు, కా 
దనిన సుఖమ్ము శాంతియును నాత్మ నెబుంగక యుంటి నిట్లు, బ్రా 
హ్మణ వధచేత పాపమిటు లందితి నంచు మదిన్‌ గలంగుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 30 


శ్రీ దేవీ భాగవతం = 


195. సీ. నందనోద్యాన మానందమ్ము నిడదయ్యె 
నమృతము విషమట్టు అరుచి మయ్యె 
గంధర్వ గానముల్‌ కర్ణ శూలములయ్యె 
నప్పరోగణనృత్య మహిత మయ్యె 
కామధేనువు కల్ప కమ్ములు నైనను 
సౌఖ్య మొసంగవు శాంతి నిడవు 
ఏకాంత మేర్చడ నింట నుండుద మన్న 
నాలోచనల్‌ పెక్కు లగును మదికి 


గీ. _ ఏమి చేయుదు నెచ్చటి కేగు వాడ 
శాంతి సౌఖ్యము లొసగెడి స్టలమ దెదియొ 
తెలియం జాలక యుంటిని దీన గతిని 
అనుచు సతితోడం బల్కి తానంతమీద 


196. కం. వనరుచు మానస సరసికి 
ననిల జవంబునంజని యట నంబుజ నాళం 
బున దూరి వసించుచు న 
య్యనిమిషపతి యుండె నీట నహివరు పగిదిన్‌ 


నహుషుని ఇంద్రపదవి వరించుట 


197. శా. నాకాధీశుడు స్వర్గమున్‌ విడిచి చింతా మగ్గుడై వెళ్ళగా 
నాకంబెల్ల నరాజకం బగుట నన్యాయ ప్రవృత్తుల్‌ వెసన్‌ 
బ్రాకన్‌ దేవత లెల్ల భీతిలిరి, దుర్వార్తల్‌ విజృంభించె, నా 
వైకుంఠంబున సైత మీవిషయముల్‌ వ్యాపించె శీఘ్రంబుగా 


198. మ. వసుధన్‌ వర్షము లేక పంటలును శోభల్‌ దప్పె, కూలంకషో 
ల్లసముల్‌ మారెను నిర్ణలంబులయి, యల్లల్లాడి రుగ్రక్షుధా 
వ్యసనార్తిన్‌బడి ప్రాణి కోటి, విషమం బైనట్టి యీదుస్థితుల్‌ 
వెస మాయింపగం జేరి రొక్కెడ సురల్‌ విద్వాంసులున్‌ మౌనులున్‌ 


199. తే.గీ. అందరును చేరి చర్చించి యమర లోక 
మందు నెలకొన్న దుస్థితి నంతమొందం 
జేయ నహుషుడను నొక ప్రసిద్ధ పురుషు 
నింద్ర పీఠమ్మునన్‌ నిల్పి రిచ్చకమున 
చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 31 


తష న్మృంధము చా 
200. ఉ. ఆ నహుషుండు ధర్మయుతు డయ్యును నింద్ర పదాధి రోహుడై 

పూనె రజోగుణంబు నతి భోగ విలాస విశేష సక్తుడై, 

సూన శరాహతిన్‌ మిగుల సొక్కుచు నిచ్చలు నప్పరోతి_ ౦గనా 

ధ్యాన పరాయణ త్వమున తన్మయుడై విహరించు నుద్ధతిన్‌ 


201. తే.గీ. అట్లు విహరించు నెడల తానందు నందు 
శచిని గూర్చియు నయ్యింతి సద్దుణముల 
నంద చందమ్ములన్‌ విని యమిత ముదము 
నంది యామెతో సంగమ మొందందలచె 


202. చం. తలచి యతండు నియ్యది యధర్మ మటంచుందలంచ కప్పు సం 
చలితుడునై తపోధనుల సన్ముని వర్యులంబిల్చి పల్కె ని 
శ్చల మతులార! నే నిపుడు స్వర్ణ పురీశుడ నైతింగాదె, నన్‌ 
గలసి శచీ పురంధ్రి నవకంజ దళాక్షి సుఖింప దేలొకో? 


203. ఉ. నేనిపు డింద్రుదన్‌ సురల కెల్లను, మీకును, లోక పాలక 
శ్రేణికి, కావునన్‌ వినుడు స్నేహమెలర్చగ మీర లెల్ల నా 
యానం జరింపగా వలయు, నయ్యతివన్‌ శచి నెట్టు లైన నా 
తోన సుఖింపం జేయు డతి తూర్ణముగా నని యానతిచ్చినన్‌ 


204. మ. అనఘుల్‌ మౌని వరేణ్యు లెల్లరు వివృద్ధాశ్చర్య సంభూతులై 
కనలే కెద్ది యుపాయమున్‌, నహుషునిన్‌ గామాంధు గర్జించుచున్‌ 
జని రొక్కుమ్మడి మెల్లమెల్ల శచికిన్‌ సర్వంబు నీ వృత్తమున్‌ 
వినిపింపన్‌ దగునంచు నెంచుచుంగడున్‌ వ్రీడాభిభూతాత్ములై 


205. చం. పలికి రిటుల్‌ శచిన్‌ గని యవారిత చిత్త వికంప మానులై 
కలికిరొ! నీపయిన్‌ మిగుల కామ వికారముంజెంది యున్నవా 
డల నహుషుండు, నిన్నె మది నర్థిందలంచుచునుండె గర్వ సం 
కలితుడునై, మమున్‌ బనిచె కార్యము దీర్చుమటంచు దుష్టుడై 


206. తే.గీ. ఏమి సేయుదు మిపుడత డింద్రు డయ్యె 
నతని యాజ్ఞను పాలింప నౌనుగాదె. 
కర్మ వశమున నతని నాకమునకెల్ల 
నధిపు నొనరించితిమి గాదె యరయ కపుడు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 32 


207. 


208. 


209. 


210. 


211. 


212. 


2139. 


చం. 


చం. 


చం. 


తేగీ. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


అనవిని యాశచీ హృదయ మగ్నియ వోలె తపింప భీతిచే 
తన యొడలెల్ల బిట్టదర తద్దయు పొంగుచు నున్న దుఃఖమున్‌ 
మనమున నిల్చి; తప్పుకొను మార్గ మొకండును గాన లేక తాం 
జనియె బృహస్పతిన్‌ గలసి సర్వము నాతని కెక్కంజెప్పగా 


అలయుచు నట్లు తాంజని బృహస్పతి కంతయుంజిప్పి దుఃఖసం 
కలిత మనంబునన్‌ నిలువ; గన్గొని యాగురుదేవుడప్ట తొ 

య్యలి మది వేదనన్‌ విని ప్రియంబున నిట్టులంబల్మె నింక చిం 
తిలకుము పుత్రి! వీడుము మదిన్‌ భయమెల్ల శుభంబు గల్లెడున్‌ 


నహుషుని బారినుండి నిను నాతిరొ! రక్షణ సేయుదేను, దు 
స్సృహమగు దుఃఖ మేర్పడ విచారముతో శరణన్న వారలన్‌ 
అహితుల నైనంబ్రోచుటయె యార్ష మతమ్మగు;నట్లు కాక ని 
స్పృహ శరణార్జులన్‌ విడచు భీరునకున్‌ నరకంబు తప్పునే 


కాన నిను నేను విడువను కమల నేత్ర! 
అభయ మిచ్చితి నింక నేమైనం గాని 

నిన్ను రక్షింతు శోకింప నీకు దగదు 
ధైర్యమును బూని యుండు మింతటన మదిని 


ఈవార్తను విని నహుషుడు 

దేవత లెల్లరను బిలిచి తీవ్ర తరంబౌ 
నావేశము పూని పలికె 

భావంబున మదన తాప భర మధికంబై 


నేర మొనర్చినట్టి గురునిన్‌ పరిమార్చుడు మీరలేగి, నే 
కోరిన యట్టి యా శచికి కూరిమి రక్షణ నిచ్చె తా నహం 
కారము మిన్ను ముట్టి; నను కాసునకైనను లెక్క చేయ డం, 
చోరిమిం దప్పి పల్మెం గడు నుద్ధతుడై బుషు లక్కజంపడన్‌ 


అచ్చెరువడి బుషి వర్యులు 

మెచ్చక యానహుషు విధము మెల్లగ సౌమ్యం 
బచ్చువడగ నతని మదికి 

నచ్చంగన్‌ బలికిరిట్లు నయమగు రీతిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 33 


214. 


215. 


216. 


217. 


218. 


219. 


220. 


చం. 


చం. 


కఠ, 


కం. 


కం. 


చం. 


కం. 


ష్ణ స్కంధము చో! 
తగదిటు కోపమూనుట సుధాకర తేజ! శమంబుంబూనుమా! 

నిగమము లెల్ల నన్యరమణీ మణులన్‌ మది లోన గోరుటల్‌ 

దగదని తెల్పుచున్నయవి, తాద్భశు లిట్టు లధర్మ వృత్తికిన్‌ 

దగిలిన నన్యు లెట్టులిక ధర్మపథంబునంబోదు రెంచుమా! 


అదియునుగాక యాశచి మహా పతిభక్తింజరించు సాధ్వి, తా 
మది నెటు నిన్నుంగోరు, నిక మానుము నీదు ప్రయత్న, మీ దివిన్‌ 
మదగజయాన లచ్చర లమంద విలాసినులుండ వారితో 
ముదమున సేవలన్‌ గొనక పుణ్యసతిన్‌ మదింగోరుటొప్పునే! 


రతి వలయు సంగమమునకు 

నతివకు పురుషునకు మధ్య ననురాగమ్మే 
రతియగు; నేయొక్కరికేన్‌ 

రతిలేక జరుగు కలయిక రంజిలంగలదే 


బలవంత మైన సంగమ 

మలరింపదు కాన నెప్పు డన్యస్ర్తీలన్‌ 

గలియం దలంచుట తప్పని 

తెలియుము, మిము బోంట్ల కిట్టి తీరుల్‌ దగునే 


అభివృద్దు లెల్ల పాప 

వ్యభిచారము వలనం దగ్గు పరిపూర్ణముగన్‌ 
అభివృద్దులవియె దివ్య 

(ప్రభలన్‌ వర్ధిలును పుణ్య వర్తనములబే. 


అని బుషి వర్యు లెల్లరు నయంబునం బల్మగ మెచ్చంబోక హు 
మృని నహుషుండు బిట్ట దర నార్చుచు నోబుషులార! మీర లి 
ట్లనుట సమంజసంబె, దివిజాధిపుడున్‌ మును మోసగించి య 
వ్వనిత నహల్యం బొందెంగద భర్త గృహంబున లేని పట్టునన్‌ 


సవనముం జూడగ వచ్చిన 

దివిజా చార్యుని సతి నతి తేజోవతిందా 
గవయగ లేదే చంద్రుం 

డవకాశము జార నీక యతివన్‌ దారన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 34 


221. 


222, 


228. 


224. 


225. 


226. 


227. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


కర్త 


చం. 


చం. 


కం. 


కం. 


ఆనాడు మీరు లేరా? 

యీ నీతులు వారి కేల యెతిగింప రొకో? 
నేనే దొరికితినా మీ 

కీనాటికి నిట్లు చెవుల కెక్కగం జెప్పన్‌ 


విను వారలున్న నెల్లరు 

ఘనముగ నీతులను చెప్పంగల రెల్లెడలన్‌ 
వినంబో మెక్కాలంబున 

నెనయగంజెప్పినవి యాచరించెడి ఘనులన్‌ 


కావున నిట్టి నీతులను కట్టి శచిన్‌ ననుంగూరు డెట్టులేన్‌ 
భావజ పుష్పబాణము లపారముగా నెదం దాకుచుండె, మీ 
రేవిధమైన కానుకల నిష్ట పడన్‌ సమకూర్తు నిక్క్మమో 

దేవ మునీంద్రులార! యెటు తెత్తురొ యామెను తేల్చుకొండికన్‌ 


శచీరక్షణకు బహస్పతి యోచన 


అనియిటు కుండ బ్రద్దలగు నట్లు వచించిన వాని మాటలన్‌ 
విని బుషి వర్యు లెల్లరును భీతిలి యాతని కోర్కె దీర్చకుం 

డిన బ్రతుకంగ నిచ్చునె? వడిన్‌ జని యెవ్విధినైన యామెకున్‌ 
వినయమునన్‌ వచించి కడు వేగమె తోడ్కొని వచ్చుటొప్పగున్‌ 


అని తలపోసి యందరు బృహస్పతి యింటికి నేగి భక్తితో 
ననఘున కాగురూత్తమున కంజలి ఫాలము సోక మొక్కి యో 
యనిమిష వంద్య! యింద్ర సతియౌ శచి మీకడ నున్నదంచు తా 
విని నహుషుండు పంచె మము వేగమె తోడ్మొని రాగ నయ్యమన్‌ 


అమర పతి పీఠమందపు 

డమరులు సమృతినిం దెలుప నభిషేకంబున్‌ 
గొమరొప్పం జేసి నందున 

నమరేంద్రుని భార్య నాత డాళించె మదిన్‌ 


ఈ మాటలు విని నంతనె 

యామాన్యుడు గీష్పతి కడు నాగ్రహ మొదవన్‌ 
ఈ మానిని నే విడువను 

ఏమైనను భయపడనిక నేటికి మాటల్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


35 


228. 


229. 


2830. 


281. 


282. 


299. 


284. 


= రీచీన : అగస్త్యరాజు సుబ్బారా 


చం. 


కం. 


చం. 


కం. 


అనినన్‌ మౌని వరేణ్యు లిట్లనిరి దివ్యాచార్యునింగాంచి యో 
యనఘా! మీరని నట్టి పల్కులను మే మవ్వానికిన్‌ జెప్పినన్‌ 
వినంబో డెంతయు తీవ్ర కోప యుతుడై వేధించు మమ్మందరన్‌ 
గనుకన్‌ వేరొక మార్గ మేదయిన వక్మాణింపుమయ్యా! వెసన్‌ 


అనిమును లెల్ల వేడగ బృహస్పతియున్‌ క్షణమూరకుండి యి 
ట్లనియె మునీంద్రులార! విను డానహుషున్‌ దరిజేరి ముందుగా 
వనజ దళాక్షి యౌశచి యవశ్యము వానింబ్రలోభపెట్టి తి 
య్యని వచనంబులన్‌ బలుకు; నంతట గండము తప్పు నేటికిన్‌ 


అని శచికి నహుషు తోడన్‌ 

వినిపింపన్‌ దగిన వెల్ల వివరించి వెసన్‌ 
ముని వర్యుల తో గీష్పతి 

వనజాక్షిన్‌ వెంటంగొనుచు పయనం బయ్యెన్‌ 


శచిని బృహస్పతిన్‌ మజియు స్వర్గ నివాసులం గాంచి నంతనే 
ప్రచుర మహోల్లసంబెనయ భావజ తాప వివర్ధ మానుడై 
విచలిత పద్మనేత్రం గని వేడుక నన్నహుషుండు వల్కెతా 
నచల మనస్కుడై కృతక మౌ ప్రియ భాషణ నైపుణీ గతిన్‌ 


అరవిందాయత పత్ర లోచన! సురాధ్యక్షాఖ్యకున్‌ నేదునే 

కర మర్హుండ ననంగం జెల్లె నిను విఖ్యాతంపు సౌందర్య న్ని 

రర గాత్రిన్‌ గనంగల్లి నంత;నిది నాభాగ్యంబు, మత్‌ సతతుల్‌ 
బరి పూర్ణంబయినట్లు దోచె సుదతీ! వ్యాలోల నీలాలకా! 


అనినన్‌ బొంగెడు దుఃఖ మాపుకొని యయ్యజ్దాక్షి సర్వాంగముల్‌ 
వణకన్‌ భీతిలి హీనమౌ స్వరమునన్‌ బల్మెన్‌ మహేంద్రా! నినున్‌ 
గుణగణ్యున్‌ వరమొండు వేడెదను, నీకున్‌ సమ్మతంబయ్యెనేన్‌ 
వినుమీ! యోర్సు వహించి మేలగును నా విజ్ఞప్తి సేకొన్నచో 


నా నాధు డేమి యయ్యెనొ 

నే నెబుగక యుంటింగాన నిర్ణయ మెదియున్‌ 
మానసమున నొనరింపక 

దీనత నిటులుంటి నదియు తీరిన యెడలన్‌ 


ష్ణ న్మృంధము చా 


36 


235. 


236. 
2837. 


288. 


2839. 


240. 


241. 


242, 


కం. 


కం. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


నే నిను వరియించెద న 

వ్వానిని వెదకింపు మతని పాటెబుగక యే 

నే నినుం గోరుట తగునే 

మానిని కిది ధర్మమగునె మదిం దల పోయన్‌ 


అని ధర్మయుక్తమ్ముగా బలికిన శచీదేవిమాటలు విని నంత 


సమ్మతిం దెలిపెను నహుషుడు 

సమ్ముదమున శచియుం జనియె స్వస్థలమునకున్‌ 
నెమ్మది గీష్పతియు నలరి 

యిమ్ముగ దేవతలం గూడి యేగెన్‌ స్వేచ్చన్‌ 


అంతట దేవ సంఘముల నందర నా నహుషుండు పిల్చి మీ 
రింతట నెల్లరున్‌ గలసి యింద్రుని జాడ నెతింగి రండటం 
చెంతయు దర్పమేర్ప్చడ నహీన స్వరంబున నాజ్ఞ సేయ, నే 
చెంతన నెట్లు గాంతుము శచీ పతినంచుందలంచి యెల్లరున్‌ 


చేయున దేమియున్‌ గనక శ్రీపతి చెంతకు నేగి నములై 
తోయజ నాభ! బ్రాహ్మణుని ద్రుంచుటచే కడు పాపయుక్తుడై 
యేయెడ కేగెనో మఘవు డెన్నిదినంబు లొ దాటిపోయి, నే 
మాయెనొ జాడయే తెలియ దయ్యె శరణ్యుడ వీవె మాకికన్‌ 


అనినన్‌ దా చిజునవ్వు నవ్వి హరి యయ్యాదిత్యులంగాంచి మీ 
రనుమానింపక యశ్వమేధమును చేయన్‌ బూను డట్టైనచో 
తనకున్‌ బుణ్యము సంభవించి ద్విజ హత్యాపాప నిర్యాతుడై 
యనిమేషాధిపుడున్‌ పవిత్రుడగు నయ్యాగ ప్రభావంబునన్‌ 


అశ్వమేధమ్ము చే జగదంబ మదిని 
సంతసంబంది యింద్రుని స్వర్గ పీఠ 
మందుంగూర్చుండంబెట్టు భయమ్మదేల? 
తల్లి కరుణింప పాపముల్‌ దలగకున్నె 


శచియును నిత్యయుక్తయయి శాంకరినిన్‌ మది నిల్పి యెప్పుడున్‌ 
ప్రచుర గతిన్‌ భజంపుమని పల్ముడు, సతృప తోడ మోహసం 
కుచితునిం జేసి యానహుషు కుట్రను భగ్నమొనర్చు దేవి; తా 
నచిరగతిన్‌ మహేంద్రుడు దివాధిపు డౌ నతి వైభవంబుగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 37 


243. 


244. 


245. 


246. 


247. 


248. 


249. 


కర్మ 


ఆ.వె. 


కం. 


అని వెన్నుడు తెల్పగ న 

య్యని మిషు లెల్లరును మిగుల నానందముతోం 
జని యశ్వమేధ యాగం 

బొనరించిరి దేవ విభుని యున్నతి కొజకై 


అశ్వమేధ యాగ మమరులుసేయగా 
నతి పవిత్రు డయ్యె నమర విభుడు 
బ్రహ్మహత్య వలనంబడసిన పాపమున్‌ 
తొలగె నతని కంత తూర్ణగతిని 


తనకున్‌ జుట్టిన యట్టి పాతకము నాతం డాక్షణంబందె వృ 

క్ష నదీ భూ తరుణీ తతిన్‌ దగుల వీకన్‌ రువ్వి పాపాఘ సం 
జనితోగ్రామయ బాధనుండి గనె మోక్షంబున్‌; తదాదిన్‌ నిరీ 
క్షణుడైయుండెను పద్మ నాళమున యుక్తంబైన కాలమ్ముకై 


కాలం బిట్టుల సాగుచుండ నతి దుఃఖంబంది యింద్రాణి నే 
త్రాలన్‌ బాష్ప్రజలమ్ము నిండ గురునిన్‌ ధర్మజ్ఞునిన్‌ జేరి, పా 
దాలన్‌ ముట్టి నమస్కరించి పలికెన్‌ దైవజ్ఞ! యీ దేవతల్‌ 
శ్రీలక్షీపతి యాజ్ఞం జేసిరి గదా! చెల్వంబుగా యాగమున్‌ 


“యాగ మొనర్చినార మమరాధిపు పాపము వీగి పోయె. తా 
నాగమ నమ్ముసేసి తన యాసన మెక్కు సురేంద్రు” డంచు నా 
డాగతింబల్మి రీదివిజు; లట్టులె మైన మహేంద్రుడేడి? య 
య్యాగ ఫలం బదేది? యెటు లాతని దర్శనమబ్బు నాకికన్‌ 


అని యర్ధించెడు నింద్ర పత్నింగని యమ్మా! నీవు లోకేశ్వరిన్‌ 
ఘన నిష్టన్‌ భజియింపగావలె, జగత్మల్యాణి సంతృప్తి జెం 

దిన నీకున్‌ పతి దర్శనం బగును, తా దివ్యా సనంబెక్కుంగా 
వున పూజింపుము లోక మాతను గడున్‌ బూత వ్రతావిష్కృతిన్‌ 


అని పలికి దేవగురువపు 

డనిమిష పతి సతికి నిచ్చె నంబామంత్రం 
బనితర మహిమోపేతము 

ననిశము జపియింపు దీనినంచుంబలుకుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 38 


250. కం. 


251. వ. 


252. సీ. 


253. వ. 


254. ఉ. 


255. కం. 


శ్రీ దేబీ భాగవతం చా 
శచీ దేవికి జగన్మాత అనుగ్రహము 


గురువరు డిచ్చిన మంత్రము 

నరమరికలు లేక జపము నాత్మ సలుపుచున్‌ 
స్థిరముగ భజియించెను శచి 

సుర భోగము లెల్ల విడిచి శుచియై దేవిన్‌ 


ఆశచీదేవి ఆరాధనకు జగదీశ్వరి సంతృప్తింజెంది యామె 
యెదుట ప్రత్యక్షంబయ్యె 


హంస వాహన మెక్కి అఖిల లోకారాధ్య 
కోటి సూర్య ప్రభల్‌ కొమరు మిగుల 
కోటి విద్యుల్లతల్‌ గూడి నిల్చిన యట్లు 
చంద్ర కాంతు లొకటం జల్లి నట్లు 
పాశాంకుశ వరదాభయ హస్తముల నొప్పి 
నాల్లు వేదమ్ములు వెల్లు చుండ 
ఆపాద కంఠమ్ము నావరించిన మేలి 
ముత్యాల దండలు ముద్దు లొల్మ 


మూడు కన్నుల చిజునవ్వు మొలచుచుండ 
అఖిల సృష్టికి కారణమైన తల్లి 

అక్షర స్వరూపిణి కరుణామృతాబ్టీ 

ఎదుట ప్రత్యక్షమయ్యె నయ్యింద్ర సతికి 


అట్లు ప్రత్యక్షమైన జగదీశ్వరి శచినింగాంచి 


ఏమి వరమ్ము కావలయు నింద్ర సతీ! భవదీయ భక్తికిన్‌ 

నే మది సంతసించితి; ననింద్య తపోధను లైన వారికేన్‌ 

నా మహితోజ్జ్వలాకృతిం గనంగ నసాధ్యము; నీదు పూర్వపున్‌ 
బాముల పుణ్య యోగమున వచ్చితి నిట్టు లనుగ్రహించితిన్‌ 


అనవిని శచియిట్లనె నో 

జననీ! యీనహుషు భయము సైరింపగ జా 

లను నాభర్తను స్వర్ణం 

బున కధిపతిం జేయుము ననుంబ్రోవుము కరుణన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 39 


256. ద్విపద. 


257. 6. 


258. మ. 


259. మ. 


260. ఉ. 


261. చం. 


అని యిట్లు వేడెడి యాశచిన్‌ గనుచు 
జనని యిట్లని పల్మె సతృప తోడ 

“విను మిదే దూతికన్‌ వెంటంగైకొనుచు 
చను మిప్టైె మానస సరసి చెంతకును 
కనిపించు నచ్చట కమల నాళమున 
ననిమిష పతి నీకు నక్కజంబుగను 
మునిగింతు నహుషు నే మోహ వార్పిధిని 
అనిమిషేంద్ర పదవి నంతమొందింతు 
కనగల వికపైన ననిమిషాధిపుగ 
ఘనముగ నీభర్త” ననిపల్మి జనని 
కనుమరు గయ్యె నా క్షణమున శచికి 


అంతట దేవ దూతిక రయమ్మున మానస సారసాకర 

ప్రాంతము జేర్చె నాశచిని, భర్భ వియోగ విచార పూర్ణయె 
చింతిలు నామె యప సరసీ రుహనాళము నందుంగాంచె న 
త్యంతము సూక్ష్మమై వరలు నాత్మ విభున్‌ దివిజాధి నాధునిన్‌ 


కని యానందము దుఃఖ మొక్కటన సఖ్యం బేర్చడన్‌ జూచు న 
వ్వనితా రత్నముంగాంచి యింద్రుడతి విభ్రాంతాత్ముడై పల్కె న్లో 
వనజాక్షీ! యిటకెట్లు వచ్చితివి యీప్రాంతాన నేనున్నటుల్‌ 
మును నెవ్వార లెజుంగ? రెవ్వరిటకున్‌ బూబోణి! నిన్‌ జేర్చిరో? 


అని యాశ్చర్యము తోడంబల్ము పతి నయ్యబ్దాక్షి వీక్షించి, యో 
యనఘా! నే జగదీశ్వరీ కృప ననాయాసమ్ముగా వచ్చి నిన్‌ 
గను భాగ్యంబును బొందితిన్‌, వినుము నాకంబందు నిన్నెచ్చట 
న్లనలే కెల్లరుంగూడి యన్నహుషు నింద్ర త్వమ్మునన్‌ నిల్పగన్‌ 


ఆ నహుషుండు ధర్మయుతు డయ్యును నింద్ర పదాధిరోహ గ 
ర్వాన నయుక్త మంచు మది భావన సేయక తన్ను భర్తగా 

పూని వరింపు మంచు కడు మూర్చుడునై నను హింసవెట్ట, న 
వ్వాని ప్రయత్నమున్‌ దివిజ వర్యులు కాదన జాల రయ్యెడన్‌ 


సుర గురుడౌ బృహస్పతియు చూచుచు నుండక యేమిసేయు భూ 
సురుడును దుర్చలుండగుట; శోక మికన్‌ గడ తేరు మార్గమున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 40 


262. 


269. 


264 


265. 


చం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


అరయగ లేక యెట్టులొ యహర్షిశముల్‌ గడు భీతచిత్తనై 
హరింగని కంపమొందు హరిణా కృతిం బుచ్చుచు నుంటి కాలమున్‌ 


కులసతి నైన నేనెటుల కోరుదు జారిణియట్లు వాని; నే 

కల నయినన్‌ దలంప నిను కాదని యన్యుని; కాన నో ప్రభూ 
తెలుపుము నాకు దిక్కెవరొ? దీనత నిట్టుల నుంటి, నాపయిన్‌ 
కలుగదు (బ్రహ్మకైన దయ, కన్లానం జాలుదె నే సుఖంబికన్‌ 


అని పెల్లువికెడి దుఃఖము 

దనలో నడగింప లేక తద్దయు నేడ్వన్‌ 
గని యింద్రుడు మెల మెల్లగ 
ననునయగతిం బల్మె నిట్టు లాశచి తోడన్‌ 


దేవీ! నీవును మంచి కాలమునకై తెన్నుల్‌ గనంగా వలెన్‌ 
నీ వృత్తంబును నీ గుణోన్నతియు నిన్వెన్నంటి కాపాడుతన్‌! 
భావంబందు విచారమున్‌ విడిచి యంబన్‌ భక్తి సేవింపుమా 
నే వినింతునుపాయ మొండు వినుదేనిన్‌ నీకు భద్రంబగున్‌ 


ఇకపైన నహుషుం డత్యకలంక వగు నిన్ను 
తన పొందు కొజకు రమ్మనియె నేని 
షరతు నొక్కటిం దెల్పు మర మరికలు లేక 
యనుమతించునతి కామాంధుడగుట, 
బుషి వాహనము నెక్కి యెగయు దర్పము తోడ 
“ననుంబొందు” మని తెల్పు మనునయమున 
అరిషట్మయుతు డతం దమరర్చులను బీల్చి 
తన వాహనము మోయు డని యదల్బు 


అట్టు లదలించి బుషుల శాపాగ్నిలోన 
తాను నశియించు భయమింకం దలగు నీకు 
అంబ వరమిచ్చి గద! నీకు నబ్ద నేత్ర! 

ఆమె పదపద్మముల గొల్బు నట్టి వారి 
కెలమి బహుదుఃఖములు వీడ కెట్టులుండు 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 41 


266. చం. 


267. మ. 


268. తే.గీ. 


269. మ. 


270. కం. 


271. మ. 


272. చం. 


షష్ట స్కంధము = 
నహుషుడు బుషి వాహనమెక్కి వచ్చుట 

తనపతి మాటలన్‌ విని ముదంబున నాశచి ధైర్యమున్‌ మనం 

బున నెటులో కుదిర్చి దివమున్‌ మెల మెల్లగం జేరి, ముందుగా 

ననిమిష నాధుడౌ నహుషు నంగజ పీడిత దుర్మదాంధునిన్‌ 

గనె, పతి చెప్పి నట్లుచిత కార్యమొనర్ప మదిన్‌ దలంచుచున్‌ 


మది నూహింపని యట్టు లివ్విధమునం బద్మాక్షి యేతేరగా 

ముద మారన్‌ నహుషుండు గాంచి పలికెన్‌ పూర్ణేందు బింబాననా! 
యిదె నీసేవకుడన్‌ ననున్‌ గరుణతో నీక్షింపుమా! నీకు నె 

య్యది యిష్టంబొ వచింపు మీక్షణమె నీ కర్పింతు నే భక్తితో 


నన్ను చేపట్టు మింక నో నలిన నేత్ర! 
నిన్ను సంతోష పెట్టుట కన్న మిన్న 
యైన కార్యంబు కలదె నా కఖీల జగతి 
సిగ్గు పడనేల రమ్ము నా చెంతకింక 


అని ప్రార్థించెడి యాతనింగని యసభ్యంబైన తద్వాక్యముల్‌ 
వినియున్‌ బాధను లో నడంచి శచి సంప్రీతిన్‌ ముఖంబందు నె 
ట్టన సిగ్గుల్‌ మొలకించి నవ్వి నిను వేడన్‌ దక్కు వేమయ్యె నా 
కనఘా! యైనను నొక్కకోర్కె కలదయ్యా తీర్చెదేన్‌ తెల్పెదన్‌ 


అనినన్‌ నహుషుడు మిక్కిలి 

మనమున సంతోష మంది మగువా! నీకై 
కొని తెత్తు నెద్ది యేనియు 
ననుమానింపకుము వేగ నాజ్ఞ నొసగుమా! 


అన నింద్రాణియు సంతసించి కనులల్లల్లార్చి వీక్షించుచున్‌ 

తన భ్రూ యుగ్మము లాస్యముల్‌ సలుప “నోధర్మాత్మ! నాకోర్మెదీ 
ర్చిన నీకున్‌ వశమౌదు, విన్న పిదపన్‌ జేయంగ లేనంచు నీ 
వనరా, దట్ల నెదేని చెప్పు మిపుడే యాపైన నేలా వెతల్‌” 


అని తన నిర్ణయంబు తరళాక్షి వచింపగ నాతడా శచిన్‌ 
గని సుకుమారి! సందియము గల్లగ నీకుము, నీవుచెప్పిన 


= రీచనీ : అగస్తరాజ సుబ్బార్చ్పా 42 


273. వ. 


274 సీ. 


2/5. ఉ. 


2176. కం. 


277. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


ట్లనయము చేయువాడ నని యచ్చుగ సేయుదునే ప్రతిజ్ఞ మత్‌ 
ఘనతర యజ్ఞ దాన తతిం గల్లిన పుణ్య ఫలంబు నొడ్డుచున్‌ 


కాన సంశయింపక కోరుకొమ్మన నయ్యింద్రాణి నవ్వుచు 


ద్విరదాశ్వ రథములు పరగు వాహనములై 
దేవేంద్రునకు యశోదీప్త లలర 
వాయు వేగ సముడు వైన తేయుడు పంక 
జాక్షుని వాహన మై వెలుంగు 
సమవర్తి యన నొప్పు యమధర్మరాజున 
కమరె మహిషము వాహనము నౌచు 
విష భక్షణునకెప్ప్తు బుషభమ్ము వాహన 
మై యొప్పు చుండు నయమ్ము తోడ 


అజుడు పేరొందె హంస వాహను డనంగ 
స్మంధునకు వాహనమ్ముగ కలదు నెమలి 
గణపతికి వాహనము మూషికము దలంప 
ఇందరకు వాహనము లిట్టు లేర్పడంగ 
నీకు లేదని చింతింతు నే సతమ్ము 


ఇంతకు ముందు నేరికిని నేయుగ మందును లేనియట్టి, ద 
త్యంత మనోహరంబయి మహర్షులు మోయగ నొప్పుదాని, నా 
శాంతములందు దీప్తులొలయన్‌ దనరారెడు నట్టి పల్లకిన్‌ 
చింతలు లేక యెక్కి నను చేరగ రమ్మది చూడంగోరెదన్‌ 


అటులైన నిన్ను నేమది 

పటు పౌరుష మున్న సార్వ భౌముడవని సం 
కట పడ కెబుగుదు; నీవి 

ట్టటు లాలోచింపక వెస యత్నింపు మికన్‌ 


అన విని నవ్వి యన్నహుషు డయ్యమతో ననె నోలతాంగి నే 
గొనకొని నీదు కోర్కె నతి కూరిమి దీరుతు చూడుమంచు న 
వ్వనజ దళాక్షి వీడ్కొలిపి, వైళమ రమ్మని యాజ్ఞ చేసెతా 
మునులకు, వారునున్‌ కదలి బోరన నచ్చటంజేరి రెల్లరున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 43 


278. ఉ. 


279. మ. 


280. చం. 


281. తేగీ. 


282. వ. 


283. ఉ. 


284. చం. 


285. ఉ. 


వష్ట స్కంధము చా 
వచ్చిన వారలన్‌ గని యవశ్యము మీరలు నాదు పల్లకిన్‌ 

చెచ్చెర మోసికొంచు ననుంజేర్చ వలెన్‌ శచి యొద్ద, కంత తా 

మెచ్చి ననున్‌ వరించు, నటు మీద సుఖించెద నామెంగూడి మీ 

రిచ్చక మొప్ప యీపని వహింపుడు చేయుడు సాయ మిత్తజిన్‌ 


అరెరే! యెంతటి జ్ఞాన హీనుదత, డయ్యబ్లాక్షి నాశించి దు 

ష్మర కార్యంబున కిచ్చగించెను, జగత్మల్యాణి కల్పించు దు 

స్తర మోహంబునం జిక్కెంగాక యిటు లేదౌర్భాగ్యుడైనన్‌ దపో 
వరులన్‌ పల్లకి మోయంబంచునె యహంభావమ్ముగా కేమగున్‌ 


అనుచిత రీతి నిట్లడుగు నన్నహుషుంగని వాని భావి జీ 

వనము నగస్వుడాది బుషి వర్యులు గన్గొని సమ్మతించినన్‌ 
మనమున సంతసించి యిక మానిని నాకు లభించినట్లె పొ 
మృ్మనుచుందలంచి యెక్కె ముద మారగ పల్లకి నెంతయున్‌ వడిన్‌ 


పల్లకిని యెత్తుకొనిరి సప్తర్ను లెలమి, 
కామ వశుడైన నహుషుడు కాల పాశ 
బద్దుడై యదలించుచు పల్మె నపుడు 
“సర్ప 'సర్పియని తడవు సైప లేక 


అంత 


చిందట రేంగి నట్లుగ యిసీ! యటు లన్నహుషుం డదల్బుచున్‌ 
ముందటి కొమ్ము పట్టు కొని మోయుచునున్న యగసు, సింధువున్‌ 
బిందువు వోలె ద్రావిన ప్రవీణు, తపోధను నొక్క్మయూపునన్‌ 
ముందుకు లేచి తన్ని యటుం బోక కశన్‌ గొనివైచె బిట్టుగన్‌ 


అదిగని యమ్మహర్షి కడు నాగ్రహమూని దురాత్మ! నీవు దు 
ర్మదమున కన్నుంగాన కిటు మంచియు చెద్దయు లోనెజుంగ బో 
కదలిచి “సర్ప” “సర్ప” యని యంటివిగాన సహస్ర వర్షముల్‌ 
వదలక సర్ప రూపమున వాసము సేయు మరణ్య భూములన్‌ 


అంతట పాండు సూనుడు మహాత్ముడు వచ్చు యధిష్టిరుండు నీ 
చెంతకు, నీదు ప్రశ్నలకు శీఘ్రగతిన్‌ బదులిచ్చు, నాపయిన్‌ 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 44 


287. 


288. 


289. 


290. 


291. 


292. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


చం. 


కం. 


కం. 


చం. 


చింతలు దీజు, శాపమును చెల్లును స్వర్ణముంజేరుమంత, నీ 
కింతయు సంభ వించుటకు హేతువు హెచ్చిన గర్వమే సుమా! 


అని యిట్లగస్యుండు శాపంబును, తద్వి ముక్తియును చెప్పినయంత 


నహుషుని కామ పిశాచము 

రహిచెడె, గర్వంబు నడగె, రాగంబుడిగెన్‌, 
అహి రూపం బేర్చడె, దు 

స్సహమై పృథ్విన్‌ బడియెను స్వర్గచ్యుతుడై 


అరిగె హుటాహుటిన్‌ విషయ మారసి గీప్పతి యింద్రునొద్దకున్‌, 
జరిగిన దెల్లం జెప్పె సురసత్తము డెందము పొంగ, నంతటన్‌ 
సరగున దేవతల్‌ బుషులు సాధు జనావళి చేర, నందరున్‌ 
సురపతి తోడ స్వర్గమును జొచ్చిరి హెచ్చిన సంతసమ్మునన్‌ 


కొనివచ్చి యింద్రునకున 

య్యనిమిషపతి పదవి నిచ్చి యానందమునన్‌ 
గొనియాడి రెల్ల దివిజులు 

మునుపటివలె నాకమెల్ల ముదమును బొందెన్‌ 


భూసురునిన్‌ వధించి మును పొందిన పాతక మెల్ల నివ్విధిన్‌ 
వాసవు డమ్మహేశికృపంబాయగం జేసె నటంచుందెల్సి యా 
వ్యాసుడు వల్మె యిందుకుల వర్ధన! యెంతటి వారికేనియున్‌ 
చేసిన కర్మకున్‌ ఫలము చెందక మానదు తగ్గ రీతిగన్‌ 


అనవిని జనమేజయు డి 

ట్లనియె మహర్షీ! కడుముద మందితి నైనన్‌ 
మనమున నొక సందేహము 

పెనగొను చున్నయది దాని వివరింపు కృపన్‌ 


అలఘు తపస్వి యింద్రుడు శతాధిక యజ్ఞము లాచరించి ది 
వ్యుల కధి నేత యయ్యును నయుక్తము లౌక్రియలెట్లు సల్పె న 
న్యుల కగు దుఃఖముల్‌ గడప నోపిన దక్షున కేల యివ్విధిన్‌ 
దొలగె సురాధి పత్య మతి దుఃఖము లేటికింగల్లె తెల్పుమా 


శ్రీ దేవీ భాగవతం = 


45 


షష్ట స్కంధము = 
293. వ. అని యిట్లు సూతుండు శౌనకాది మహామునులకుం జెప్పి ముని 
వరులారా! జనమే జయుని సందేహములకు వ్యాసుం డొసంగిన సమాధానముల 
నెతింగించెద సావధాన చితులై వినుడు. అంతట వ్యాసుండు జనమే జయుంగాంచి 
యిట్లనియె 

వివిధ కర్మగతి భేదములు 


294 సీ. కర్మమ్ము లవియెల్ల గణుతింపంబడె మూడు 

విధములై బుధులచే విశ్వమందు 

పరగ సంచిత మన వర్త మానమ్మన 
ప్రారబ్ద మనగ నవార్యగతిని 

సంచితం బదియును సాత్విక రాజస 
తామ సంబులం డ్రె విధంబు లయ్యె 

అది యెవ్లు మనవెంట నంటి వచ్చుచు నుండు 
అశుభమైనను శుభ మైనంగాని 


గీ. అనుభ వింపక సంచిత మడగ దెపుడు 
కోటి జన్మల కైనను కువల యేశ! 
ప్రస్తుతము చేయు కర్మలు వర్తమాన 
కర్మలను పేరంబరగె జగమ్ములందు 


295. తే.గీ. అనుభ వింపక మిగిలిన యట్టి సంచి 
తమ్ములు మనల వెన్నంటి తలగి పోక 
అవియె ప్రారబ్ధ కర్మమ్ము లనుచు నేటి 
దేహ మారంభమైన యా దినము నుండి 
వర్త మానమ్ములకు తోడు పడుచు నుండు 
అడగు నవి యెల్ల ననుభవం బైన పిదప 


296. గీతమాలిక. కర్మ లివియెల్ల జన్మకు కారణములు 
కర్మ తొలగిన జన్మలు కలుగ వింక 
బ్రహ్మ విష్ణు మహేశ్వర (ప్రముఖులైన 
కర్మవశ్యులె యౌదురు, కాని యెదల 
కాయములు వారి కెవ్విధి (గలుగు చుండు,? 
సకల కర్మాను భూతికి జగములందు 
దేహమే స్థానమని మది తెలియ వలయు 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 46 


297. 


298. తే.గీ. 


299. తే.గీ. 


300. 


301. 


కం. 


2 


శ్రీ దేవీ భాగవతం = 


ప్రారబ్ధాను గతంబుగా తిరుగుచున్‌ బ్రాణుల్‌ సదా కర్మముల్‌ 
ప్రారంభింతురు పుణ్య పాప యుతముల్‌ (బ్రహ్మాండ భాండమ్ములన్‌ 
ప్రారబ్ధంబదె కారణమ్ము నరుడున్‌ బద్మాక్షుడున్‌ దుష్ట సం 
హారంబన్న నెపంబు నన్‌ బృథివి నాయాజన్మముల్‌ బొందుటల్‌ 


కావ్యముల్‌ వ్రాయునే బుషి కాని వాడు 
రుద్రు నర్పింప నేర డరుద్రు డెపుడు 
అతిథి కన్నమ్ము నిడడు దైవాంశలేక 
అబ్బ నాభుని యంశ లేనట్టి వాడు 
ధరణి నేలంగ లేదంద్రు ధర్మవిదులు 


అనల తేజము, సురపతి యాధిపత్య 
మబ్ది నాభు పరాక్రమ, మల కుబేరు 
సంపద, యముని రౌద్రమ్ము సంగ్రహించి 
భూమిపతి దేహ నిర్మితి బూను నలువ 


జీవుల సుఖ దుఃఖమ్ములు 

భావింపగ దేహమునకె పరిమిత, మవియున్‌ 
దైవాధీనమ్ములగుట 

జీవులు సహియించి యుంట శ్రేష్టము తలపన్‌ 


అడవుల జన్మించి యప్పను గోల్పోయి 
అమ్మతో హస్తిన కరిగి రెటులొ 
భుజ బలమున నెల్ల పుడమి అేడులగెల్పి 
రాజ సూయ మొనర్చి ప్రగతి గనిరి 
కుటిల జూదమ్మున కురు వీరులకు నోడి 
వనవాస దుఃఖమ్ముం గనిరి మరల 
ఘోర తప మొనర్చి వీరు దక్కవ్వడి 
యమర వరుల చేత నందె వరము 
లంత పుణ్యమ్ము చేసిన యట్టి పాండ 
వేయులకు నైన దుఃఖముల్‌ పాయ లేదు 


కర్మ గతి దేవతల కైన కష్ట మెఖుగ 
ననిన మనుజుల కవ్విధి నౌను తెలియ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 47 


302. సీ. 


303. వ. 


304. కం. 


305. కం. 


306. కం. 


307. చం. 


విష్టంశ జన్మించి వ్రేపల్లెకున్‌ జేరి 
గొల్ల వారల తోడం గూడి పెరిగి 
మధురకున్‌ జనుదెంచి మామను వధియించి 
అతని తండ్రిని భూమి పతినింజేసి 
ద్వారవతినింజేరి పరమాత్ముడన నొప్పి 
తుదం (బ్రభాసమ్మున వదలె తనువు 
విప్ర శాపమ్మున విడిచిరి వ్రాణముల్‌ 
తన వార లెల్లరు దైన్య గతిని 
అట్టి వసుదేవ నందనుం డంత మందు 
ఒక నిషాదు బాణాహతి నొరిగె ననిన 
కర్మ గతిచిత్ర మత్యంత గహన మరయ 
నెట్టి వారల కైన తప్పింప నరిది 


అతి కమనీయమ్ముగా నిట్లు వచించు చున్న వేదవ్యాసుంగాంచి 
జనమే జయుండిట్లు పలికె 


నర నారాయణు లిరువురు 
ధర కృష్ణార్ణునులన నవ తారము లెలమిన్‌ 
ధరియించిరి భూభరమును 
పరువడి నడగింప ననుచు పల్మితివి గదా! 


ద్వాపర యుగాంతమున గో 

రూపము ధరియించి భూమి రోదించుచు ల 
క్షీపతి వేడగ తానపు 

డీ పృథ్విన్‌ జనన మందె కృష్ణుం డనియున్‌ 


బలరాముండును, నర్జును 

డిలపై వసుదేవ సుతున కీకార్యమునన్‌ 
బల యుతులై తగు సాయం 

బెలమిని నొనరింప జన్మమెత్తి రటంచున్‌ 


పలికితి గాదె నీవుమును; పంకజ నాభుడు కృష్ణుడై భువిన్‌ 
గల నసురాళి నెవ్వరిని కాలుని ప్రోలికిం బంపె? భీష్మ ము 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 48 


308. 


309. 


310. 


311. 


312. 


813. 


కర్ర 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


ఖ్యుల వధియింప నేల? కడు కూరులు చోరులు నింకనెందరో 
కలరు భువిన్‌ మహాదురిత కర్ములు వారల నేల చంపడో? 


కలియుగమున ప్రజలెల్లరు 
పలు విధముల పాప కార్య పరిరంభులునై 
మెలగుచు నుంటకు కారణ 
మలఘు తపోవిభవ! తెలుపు మభ్యర్థింతున్‌ 


వ్యాసుడు యుగ ధర్మముల నెలింగించుట 


అని జనమేజయు డడుగన్‌ 

మునివంద్యుడు పల్మెనిట్లు మోదము తోడన్‌ 
వినుమో భూనాధా! నే 

వినిచెద యుగధర్మములను వేడుక తోడన్‌ 


యుగ ధర్మంబిది మాన వేంద్ర! మదిలో యోచింపుమా! యెప్పుడే 
యుగ మందెట్టి స్వభావ మున్న జనులీ యుర్విన్‌ బ్రవేశింతురో? 
స్వగుణాను క్రమ మొప్ప వర్తిలుదురో? సర్వంబు కాలంబె తా 
నొగి నిర్ధారణ సేయు, తప్పు కొనలే డొక్కండు నద్దానినిన్‌ 


తే.గీ. కేవలము ధర్మ రసికులు కృతయుగమున 


చం. 


కం. 


తనర ధర్మార్ధ యుతులు తే తాయుగమున 
ద్వాపరమున ధర్మార్థ కామోప రతులు 
అర్థ కామరతులు కలియందు మిగుల 
నవత రింతురు యుగధర్మ మనగ నదియె 


కృతయుగమందు మానవులు కేవల పుణ్యములాచరించి వి 
సత భవ బంధ ముక్తులయి దివ్య పదస్థితు లౌదు రెల్లరున్‌, 
చతురత సర్వవర్షులును సమ్మతితో నిజధర్మ రక్షణ 
క్రతువులం గర్మవాసనలంగాల్చి గడించెద రూర్జ్వలోకముల్‌ 


దానము దయయును సత్యము 
మానుగ సమతయును పరుల మానినులందున్‌ 
మానస ముంచక యుండుట 

మానవులకు స్వర్గలోక మార్గము లధిపా! 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 49 


314. కం. 


315. చం. 


316. తే.గీ. 


317. ఉ. 


318. కం. 


ల 


319. మ. 


320. చం. 


త్రేతా ద్వాపర యుగముల 
నీ తీరున జరుగు చుండు నెల్ల రకును నో 
భూతల నాధా! వినుమిక 
నే తెల్పెద కలియుగ గతు లేర్పడు నట్లున్‌ 


కలియుగమందు పాపులతి కష్టగతిన్‌ నిరయంబుంజేరి ని 

చ్చలు నతి తీవ్ర శిక్షల నసమ్మతిC బొందుచు కుందుచున్‌, మొదల్‌ 
గల యుగముల్‌ గతింప కలికాలము వచ్చిన యంత పృ్పథ్విపైం 
బలుగతి జన్మలెత్తుదు రవారణ కర్మఫలాను గాములై 


సత్యయుగ మేగు దెంచిన, స్వర్గవాసు 
లైన ధర్మాత్ము లెల్లరీ యవనియందు 
నుద్భవింతురు; తక్కిన యుగము లందు 
నట్లె పుట్టుచు నుందు రయ్యెక్రమాన 


దైవ వశమ్మునన్‌ గలిని ధర్మము తప్పని నిత్యయుక్తులౌ 
జీవులు సైత మిద్ధర |ప్రసిద్ధిగ నావలి కల్ప మందు స 
ద్భావము లొప్ప ద్వాపర కృతంబుల పుట్టుట, తొంటివారలున్‌ 
ఆవిలురై కలిన్‌ జనన మందుట యున్‌ సమకూరు నొక్కెడన్‌ 


అనవిని జనపతి వ్యాసుని 

గని పల్మె మహాను భావ! కరుణన్‌ నాకున్‌ 
వినిపింపుము యుగధర్మము 

లనిశము వినవలయు నంచు నాత్మందలంతున్‌ 


అనిన వ్యాసుండిట్లనియె 


ధరణీనాధ! యవశ్యమున్‌ దెలిపెదన్‌, ధర్మాత్ములౌ వారలేన్‌ 
కరమున్‌ ధర్మ విదూరులై ధరణి దుష్కర్మాను సంధాన సం 
భరితాచారులు నాట యెల్ల యుగ ధర్మంబౌను, కాకున్న స 
చ్చరితుండయ్యు భవద్దురుండెటుల దుశ్చర్యన్‌ దలంచున్‌ మదిన్‌ 


తుహిన కరాన్వయాగగ్రణి, విదూరిత దోషుడు, ధర్మమార్గస 
న్నిహితుడు మున్‌ యయాతి; తదనింద్యకులో దృవుడయ్యు మీ గురుం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 50 


321. 


322. 


328. 


324. 


325. 


కం. 


కం. 


2» 


శ్రీ దేవీ భాగవతం = 


డహహ! మృతాహింగైకొని ధరామరు కంఠమునందు వైచె తా 
సహనము వీడి యన్న కలిసంగమ దోషముగాక యేమగున్‌ 


యుగధర్మం బది గావున 

నగణిత గుణ యుతులు నైన నయ్యైయెడలన్‌ 
విగుణులునైవర్తించుచు 

ప్రగతిన్‌ గోల్పడుదు రయ్య! పరికింపంగన్‌ 


స్వాధ్యాయమ్ములు, సాంధ్య కృత్యములు, సత్సాంగత్యముల్‌, నిత్య దే 
వీధ్యానమ్ములు, సత్యశౌచ తతియున్‌, విధ్యుక్త కర్మాదులున్‌ 
అధ్యాత్మస్థితు, లాతి థేయములు, నిత్యానందముల్‌ గల్గ శా 
స్తాధ్యానమ్ముల విప్ర లొప్పెదరు రాజా! సత్యకాలంబునన్‌ 


క్షతియులున్‌ నిరంతరము సత్య యుగమ్మున ధర్మయుక్తుల్తె 
ధాత్రి భరించుచున్‌ ప్రజ నుదారతం జూతురు, వైశ్యముఖ్యులున్‌ 
మైత్రి యెసంగ గోవులకు మానుగ సేవలు చేయుచున్‌ గడున్‌ 
పాత్రులు నై మెలంగెదరు వర్తక కర్షక వృత్య పేక్షులై 


వీరల కన్ని విధమ్ముల 

వారక తోడౌచు శూద్ర వర్ణము వారల్‌ 

నేరము లెటుగక నిత్యం 

బోరిమి మెలగుదురు సత్య యుగమునంగడిదిన్‌ 


ధర్మ సంస్థితి సుంత తగ్గును జేతా యు 
గమునం గృతయుగమ్ముకంటె చూడ 
అక్కాలమున జగ దంబను మదినిల్సి 
అర్చింతు రెల్ల రత్యంత భక్తి 
తేతాయుగముకంటె దిగ జారు ధర్మమ్ము 
ద్వాపర యుగమున ధాత్రి యందు 
కలియుగ మేతేర కన్పింప వెచ్చోట 
సత్య ధర్మమ్ముల జాడలైన 


పూర్వ యుగముల రాక్షసుల్‌ పుడమి యందు 
కలిని విప్రలై జన్మించి తెలివి మాలి 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 51 


326. ఉ. 


327. చం. 


328. ఉ. 


329. మ. 


330. కం. 


331. చం. 


వేద ధర్మమ్ములను వీడి వివిధ గతుల 
(బ్రతుకు చుందురు నిరతమ్ము వంచకులుగ 


కొందరు బ్రాహ్మణుల్‌ కలినిం గొంకక దాంభిక వృత్తి తోడ పే 
రొందిన వేదధర్మముల నొల్లక, పెక్కగు నవ్య ధర్మముల్‌ 
బొందుచుంగ్రూరులై సతతమున్‌ జని శూద్రుల సేవసేయుచున్‌ 
నిందలు పొంది దానముల నీచగతిన్‌ (గహియింతు రింపునన్‌ 


అతివలు కామలోభ విషయాభిరతిన్‌ దమ ధర్మమార్గముల్‌ 
సతమును వీడి పై పయిన సత్యము ధర్మములంచుంబల్ముచున్‌ 
పతులను మోసగించుచు ప్రవర్తిలు చుందురు స్వేచ్చంబూని వి 
సృతముగ క్లేశముల్‌ గొనుచు సిగ్గును నెగ్గును వీడియక్కృలిన్‌ 


సాత్విక భోజనమ్మునం బ్రశస్తిగ చిత్తము శుద్ధి యౌను, ది 
వ్యత్వము ధర్మమున్‌ వెలయు పావన చిత్తమునందు స్పష్టమై; 
సత్వము తత్త్వమున్‌ దొలగు, సాంకరమౌ కలియందు ధర్మముల్‌, 
సాత్విక ధర్మవిత్తములు సైతము వీడెద రార్షధర్మముల్‌ 


అనినన్‌ వ్యాసునింగాంచి భూపతి మునీంద్రా! వేద వేదాంత వి 
ధ్లనులౌ మీరలె యిట్లు పల్ముటిది చోద్యంబయ్యె, నటైన చో 
ననఘా! ధర్మవిహీనమౌ కలియుగంబందెట్లు జీవింతు రీ 
మనుజుల్‌, వేరొక టెద్దియెన కలదా! మార్గంబు తెల్పందగు న్‌ 


అనియడిగిన జనమేజయుం 

గని మునివరు డిట్లు వల్మె కరుణాలయుడై 
జననాధ! వినుము తెల్పద 

మనుజుల దోషములు తొలగు మార్గంబొండున్‌ 


ఇతరములైన మార్గము లవేవియు లేవు, మనుష్య కోటికిన్‌ 
సతతము లోక మాత పదసారస యుగ్మము లోన నిల్సి సం 
స్తుతి యొనరించుటే సకల దోష నివారణ హేతువయ్య! స 
మృతి జగదంబ నామమును మానసమందు జపించుచున్నచో 
వెతలును పాపముల్‌ దొలగి వృద్ధియగున్‌ సుఖశాంతు లిద్ధరన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 52 


332. శా. 


333. మ. 


334. కం. 


385. సీ. 


గీ॥ 


336. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


శ్రీదేవీ నిలయంబు లున్న పురిలో జీవించుచున్‌ మానవుం 
దేదోరీతిం దదీయ నామ జప మత్యేకాగ్ర చిత్తంబునన్‌ 
మోదంబందుచు సల్పుచుండిన భయంబుల్‌ వీడు, నింకేదియున్‌ 
లేదయ్యా! కలియందు పాపముల నోలిన్‌ ద్రోలుమార్గంబెటన్‌ 


అనినన్‌ భూవిభు డిట్లు పల్మె మహనీయా! పుణ్యతీర్థంబులన్‌ 
ఘనమౌక్షేత్రములన్‌ మహత్వముల నాకర్ణింపగా కోర్కె నా 
కనయంబున్‌ గలదయ్య! చెప్పుటకు నర్హంబైన విన్పింపు మో 

ముని వంద్యా! శ్రవణంబులున్న ఫలమున్‌ బొందింపుమా సతపన్‌ 


అని జనమేజయు డడుగగ 

మనమున సంతోష మంది మాన్యుడు వ్యాసుం 
డిన తేజుడు తెలిపె నిటుల 

మను జాధిపుంగాంచి తీర్ధ మాహాత్యంబుల్‌ 


జాహ్నవీ నదియన, సరయూ నదియనంగ, 
చంద్ర భాగయు, సరస్వతియు ననగ, 

అమల వేత్ర వతియు, నభ్రమతియు, సింధు, 
చర్మణ్వతియు, తాపి, నర్మదయును, 

గండకియు, తమస, కావేరియు, ననంగ 
కలవు పెక్కులు తీర్థములు ధరిత్రి 

నందు నుత్తమ తీర్ధ మంచు నీషృధథ్విపై 
జాహ్నవీ తటిని ప్రశస్తి నొందె 


నిందు సాగర జలముల యందుంగలియు 
నదులు పుణ్యప్రదంబులు; నుదధి కేగు 

వాని యందును నిత్య జీవనము తోడ 

వెలయు నవి యుత్తమములంచు విబుధులండ్రు 


ధర నైమిశ, ధర్మాటవు 

లరయన్‌ గురుభూమి, యర్చ్భ్చుదారణ్యంబున్‌, 
దిరముగ ప్రభాస, పుష్కర, 

వరభూము లరణ్యములను ప్రస్తుతిం బొందెన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 53 


337. 


338. 


339. 


340. 


341. 


342. 


3439. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కరః 


కర 


కర 


కం. 


తే.గీ. 


చం. 


ఘనమగు శ్రీశైలంబున్‌ 

దనరగ శ్రీగంధ మాద నంబును మటియున్‌ 
జననాధ! సుమేరు గిరియు 
గణుతింపంబడియె మేటి గట్టులన ధరన్‌ 


మానస సరోవరంబది 

మానవ లోకమున నొప్పు మహిమాన్వితమై 
మానుగ నింకను బిందువు 

నా,నచ్చోదన మనంగ నలరున్‌ సరసుల్‌ 


నర నారాయణులు కరం 

బరిదిన్‌ తపమాచరించి నట్టి బదరికా 

వర వనమును, శతయూపుని 
పరమా(శ్రమమును ప్రసిద్ధి వడసెన్‌ ధాక్రిన్‌ 


ఇవ్విధి భూతలంబున మటెన్నియి యున్నవి క్షేత్ర తీర్థముల్‌ 
దవ్వుల, (జూడ నన్నియు నుదార మహా మహిమాన్వితంబులై 
నివ్వటిలున్‌ ధరాధిప! గణింపగ నిన్నిట నుత్త మంబులై 
యవ్వల కవ్వయైన జగదంబ నివాసములొప్పు నిత్యమున్‌ 


దేవీ క్షేతంబుల స 

ద్భావంబునం గనిన పాపపంకిల మెల్లన్‌ 
వేవేగ నింకి పోవును 

దేవీ మహిమం బనియెడి దినకర రళ్శిన్‌ 


దానములు, వ్రతములును, సత్తపము లేని 
యజ్ఞములు తీర్థములు నైన నన్నియెడల 
భావ శుద్ధికి నీడైన ఫలిత మిడును 
ద్రవ్యములు క్రియలు కడుశుద్ధములె యైన 
భావ సంశుద్ధి లేక సత్సలము లిడవు. 


అనిశము చంచలమ్ము, విషయాను గతంబు మనంబు; భావముల్‌ 
పెనగొని యందు సంచరిలు, వీడకయెప్పుడు శత్రుషట్క మీ 
మనమున తిష్టవేసికొని మాయలు సల్పును; దీని నిల్పగా 
ఘనులకు నైన కష్టమగు గట్టీ ప్రయత్నము లేకయుండినన్‌ 


54 


344. సీ. 


345. ఉ. 


346. ఉ. 


347. మ. 


348. కం. 


శ్రీ దేవీ భాగతతం —- 

సత్య మహింసయు, శౌచ మస్తేయమ్ము 
ఇంద్రియ నిగ్రహ, మెల్లవేళ 

నిజధర్మములయందు నిల్చి యుండుటయును, 
నక్రోధ నంబును, నార్జవంబు 

ననునివి తీర్థ సేవనముల కన్నను 
మిన్నలనుచు పెద్ద లెన్నుచుంద్రు 

నిత్య కర్మల వీడి నియమంబులన్‌ ద్రోలి 
అపమార్గ్ల గామియె యంతమందు 

చేయు యాత్రలు కడు చేటు గూర్చునె గాని 
పుణ్య మెద్దియు వానిం బొంద దధిప! 


తీర్థములలోన (గుంకిడ దేహ శుద్ధి 
కలుగునే గాని మనసున గల్మషములు 
తొలగ వెన్నడు కావున దోహ చింత 
వదలి చిత్తశుద్ధిని బొంద వలయు నరుడు 


వేదము లభ్యసించినను, విసృత రీతిగ పెక్కు శా(స్త్రముల్‌ 
మోదముతో పరఠించినను, పొల్పగు యజ్ఞ తపోవ్రతంబులన్‌ 
బ్రోదిగ నాచరించినను, భూరి ధనమ్ముల దానమిచ్చినన్‌, 
భూదయితా! గుణంబులను పొందక చిత్తము శుద్ధియెట్లగున్‌ 


ధాతకు మానసాత్మజుడు, తాపస వంద్యుడు, వేదతత్వ వి 
జ్ఞాతయు నౌ వసిష్టు డనిశంబును గాంగతటీ నివాసుడై 
చేతమునన్‌ పవిత్రతను చేకొనంగల్లెనె? ద్వంద్వభావ సం 
ఘాత మనస్స్ముడై కనలి కౌశికుతోంగడు వైరమూనడే! 


బక రూపమ్మును బొందె కౌశికుడు తా(బ్రహ్మర్షి శాపమ్మునన్‌ 
అకలంకుండగు నావసిష్టుడును తానాడేలుగామారె కౌ 

శికు శాపమ్మున, నిట్టు లిల్వురు తపస్సిద్ధాత్ములయ్యున్‌ మనో 
వికలత్వంబులంబొంది యుండిరి గదా! పెక్కేండ్లు విద్వేషులై 


మానస సరోవరంబున 
మానక మదగజములట్లు మత్సరయుతులై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 55 


349. కం. 


350. వ. 


351. మ. 


852. తే.గీ. 


8583. చం. 


854. తే.గీ. 


855. చం. 


హీనుల గతి పోరాడి ర 
హీన తపోధనులు నయ్యు నేమందు విధిన్‌ 


అనవిని జనమే జయుడపు 

డనఘా! యట్లేల వార లనఘులు నయ్యున్‌ 
గొనకొని శపియించు కొనిరి 

వినిపింపుము వారిగాధ విస్తరరీతిన్‌ 


వరుణుడు హరిశ్చంద్రునకు శాపమిడుట 


అని జనమేజయుందడుగగా కృష్ణ ద్వైపాయనుండు సంతసించి 
తత్మథాక్రమంబిట్లు చెప్పందొడంగె. 


ఇనవంశమ్మున రామ చంద్రునకు మున్నేలెన్‌ హరిశ్చంద్రుడన్‌ 
జననాధుండు త్రిశంకు పుత్రుడు, మహాసత్వాధ్యు, డాతండు నం 
దన భాగ్యంబును నోచమిన్‌ గుమిలి సంతానార్ధియై వారుణీ 
శుని యాగంబును చేయ నెంచి మది నౌత్సుక్యంబు నిండారగన్‌ 


పుత్ర సంతితి గల్గిన పొల్పు మీర 
నతని బలియిచ్చి సంతసం బావహిలగ 
వరుణ యాగంబొనర్తు నవారితముగ 
నన్ను కరుణింపు మనుచు తానార్తి తోడ 
వరుణ దేవుని మదినిల్సి ప్రతినం బూనె 


వరుణుడు సంతసించె; నరపాలుని పత్సికి గర్భ మేర్చడెన్‌, 
వరుసగ మాసముల్‌ గడచె, భాను నిభుండు దయించె పుత్రుడా 
సరసిజనేత్ర, కంత మది సంతసమంది జనాధిపుండు భూ 
సురులకు నిచ్చె భూములను శుద్ధ సువర్ణ గవాంబరమ్ములన్‌ 


వారుణీ దిశాధిపతి భూపాలు కడకు 
వచ్చె సద్రాహ్మణాకార మచ్చుపడగ 
నవని పతియును నర్య్యపాద్యాది విధుల 
నతని పూజించి భక్తితో నంజలించి 


తమ రిపు డిట్లు వచ్చిన కతంబదియేమి ధరామరా! యటం 
చమిత వినముడై యడుగ నయ్యవనీసురు డిట్లు పల్మె నో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 56 


356. 


357. 


8556. 


359. 


360. 


361. 


362. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


కం. 


మ. 


శ్రీ దేవీ భాగవతం = 


విమల చరిత్ర! నన్నెజుగవే? వరుణుందను, యాగమొందు, నా 
కమర నొనర్తు నంటివిగదా! సుతుడుద్భవ మందినన్‌ వెసన్‌ 


వమ్ము సేయంగందగునె నీప్రతిన నధిప 
తనయు బలిపశు వొనరించి తడవులేక 
యాగ మొనరింపు మయ్య! యిట్లనృతదోష 
మేల పొందెద విది నీకు మేలుగాదు 


అనినన్‌ భూపతి నెత్తినన్‌ బిడుగు పడ్డట్లౌచు కంపించుచున్‌ 
వినుమయ్యా! యజనం బొనర్బెదను సంప్రీతిన్‌ ననున్‌ నమ్ముమా! 
తనకున్‌ దీరదు నేటికిన్‌ బురు, డశుద్ధంబైన నాపత్నితోం 

జనునే జన్నముసేయ, నోర్వందగదా సంశుద్ధియౌనంతకున్‌ 


ఒక్క మాసము జరిగిన నొప్పిదముగ 
బాలు నర్పించి దివిజులు ప్రస్తుతింప 
యాగ మొనరింతు నని పల్మ నవ్వరుణుడు 
సమ్మతిన్‌ దెల్చివెడలి స్వస్థలముంజేరె 


నెలపురుడున్‌ దొలంగె ధరణీ ధవు డెంతకు నాత్మలోనం దాం 
దలపడు యజ్ఞ కార్యమును, తద్విధ మవ్వరుణుండెతీంగి, భూ 
స్థలి కరుదెంచి పూర్వపు విధంబున బ్రాహ్మణవేషమూని; ని 
శృల మతినున్న రాజుంగని జన్నము సంగతి హెచ్చరించినన్‌ 


ఉపనయ సంస్కారం బొన 

రుప లేదింత దనుక కొమరున కయ్యా! యి 
ట్లుపనయన విధిం బొందక 
యుపయోగింపంగం దగునె యూపక్రియకున్‌ 


ఉపవీతుడు గాని తనయు 
నపరాధంబెంచ కిట్టు లర్పించుట కి 
ష్టపడుట ధర్మ విరుద్ధము 

కృపం గనుమీ యంతదన్మం గేల్మోడిచెదన్‌ 


అనినన్‌ బశ్చిమ దిగ్విభుండనియె రాజా! నన్ను వంచింప గా 
మనమందెంచుచు నుంటి, వీవపుడు డంబం బూని మున్వెన్మలన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 57 


363. 


364. 


365. 


366. 


367. 


368. 


చం. 


చం. 


ఆ.వె. 


షష్ట స్కంధము 
గనబోకట్లు ప్రతిజ్ఞ చేసి యిటు పల్మన్‌ జెల్లునే నేడు; నీ 
తనయున్‌ వీడగ లేక యుంటివని యర్థంబయ్యె నింకేటికిన్‌ 


కానక కన్న సంతతిని కాదని యజ్ఞ వధార్థ మీయగా 
మానస మొప్పకున్న దనుమానము లేదు, మరొక్క మారు నీ 
కే నవకాశమిత్తు మటి యెన్నడు రమ్మని పల్మెదో స్థిరం 

బైన మనంబునన్‌ దెలుపు మావల తప్పిన నిన్‌ శపించెదన్‌ 


అని బెదిరించి పల్మగ నరాధిపుడున్‌ గడు నమైగాత్రుడై 
యనిమిష వర్య! యెట్లయిన నాడిన మాటను తప్పబోనికన్‌ 
వినుమిదె నాదు పుత్రు నుపవీతు నొనర్చిన మీద యాగమున్‌ 
ఘనముగ చేయు వాడ బలిగా సుతు నర్పణ చేసి, నమ్ముమా 


అనినన్‌ సమ్మతి దెల్పి యేగె వరుణుం; డాపైన భూనాధు డె 
చ్చిన మోదమ్మున నాసుపుత్రకునకున్‌ చెల్వొందగా రోహితుం 
డను నామంటబిడి, వేద్మతో నుపనయంబత్యంత ముత్సాహుడై 
యొనరింపన్‌, దదనంతరం బత డహీ నోద్యోగ సంపన్నుడై 
వినయంబొప్పగ విద్యలన్‌ గజచుచున్‌ బెంపొందె నింపొందగన్‌ 


జనకుడు మున్ను పశ్చిమ దిశాపతి కిచ్చిన మాట చొప్పునన్‌ 
తనను వధించి యాగమును తప్పక చేయు నటంచెతింగి తా 
మనమున ప్రాణరక్షణకు మార్గము గానక రోహితుండు చ 
య్యనం జనె దుర్గమాటవుల కన్యులెజుంగని యట్టు లొంటిగన్‌ 


అవని నాధు డంత నాత్మజు కొబికునై 
వెతకి వెతకి తుదకు సుతునింగనక 
చింతితాత్ముడౌచు నెంతయుంగృశియించి 
ధర్మ విధుల నెల్లం దలప కుండె 


సరిగా నా గడు వేగినంతనె హరిశ్చంద్రున్‌ సమీపించి య 
వ్వరుణుం డించుక కోపసంగతుడునై ప్రశ్నించె నోభూపతీ! 
జరిగెన్‌ నీవిడినట్టి యా గడువు, యజ్ఞంబేటికిన్‌ జేయవో 
మజువన్‌ జెల్లునె, నిన్ను బోంట్ల కిది ధర్మంబౌనె యోచింపుమా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 58 


369. 


370. 


371 


372. 


8/3. 


374. 


375. 


కం. 


చం. 


చం. 


ఆ.వె. 


శ్రీ దేవీ భాగవతం = 


అనినన్‌ గంపిత చిత్తుడై నృపతి యయ్యా! నాసుతుండెయ్యెడన్‌ 
జనెనో, కనడ, డెంతయున్‌ వెదకితిన్‌ స్వామీ! నిజంబిద్ది, న 
న్నను మానింపకు, వాడు లేక యెటు జన్నంబే నొనర్తున్‌ దయా 
వనధీ! నన్‌ క్షమియింపు మంచు పలికెన్‌ బాష్బా(్ట నేత్రుండునై 


అది విని వరుణుందడెంతయు. 

బొది గొను క్రోధమ్ము నడపం బోలక యోరీ! 
మదమున నను వంచించితి 

విదిమొదలు “జలోదరము” న వేదనం బడుమా! 


అని శపియించి యవ్వరుణు డచ్చటు వీడి చనెన్‌గడున్‌ వెసన్‌ 
జనపతి కాక్షణంబుననె సంక్రమ మయ్యెను వ్యాధి, యంతటన్‌ 
ఘనులగు వైద్యు లెల్లరును గట్టి ప్రయత్నము తోడ వైద్యమున్‌ 
బెనసి యొనర్చు చుండినను పెల్లగు గాని శమింప దింతయున్‌ 


వరుణుని శాప వాక్యమున పట్టిన రోగము చేత నీగురుం 
డురుతర దేహ బాధ నట నొందుచు నుండగ నీవు నిచ్చటన్‌ 
గరము సుఖమ్మునన్‌ గొఅతంగానక వన్యములన్‌ భుజించుచున్‌ 
తిరుగుట ధర్మమా! యనుచు తెర్వరి యొక్క డెజుంగం జెప్పినన్‌ 


వినియా రోహితుడంత తండ్రి కడకున్‌ వేవేగం జేరంగ నె 
మ్మనమందున్‌ దలపోయుటన్‌ గని నిలింప జ్యేష్ట డింద్రుండు వి 
ప్రని వేషంబున వచ్చి యాతని కిటుల్‌ బోధించె పైపైన గ 

ప్పిన వాత్సల్యము దోప మిక్కిలి దయావిర్భూత చిత్తుండనన్‌ 


ధరణీశాత్మజ! యింటికిన్‌ జనగ నుత్సాహంబుతోనున్న నీ 
వరయన్‌ మూర్చుని యట్లు దోచెదవు, రోగార్తుండు నీతండ్రి తా 
నరచేతన్‌ గొని యుండెప్రాణముల, నీవచ్చోటి కేగన్‌ నినున్‌ 
గరుణన్‌ మాలి వధింపడే వరుణ యాగంబందు స్వార్థార్థియె 


తనయు నైనంజంపు తన రక్షణమునకై 
ఇంత యెటిగి యచటి కేగం దగునె 
నేడొ టేపొ చచ్చు నీతండ్రి కొజకునై 
నిండు జీవితమును నీటౌనర్తె? 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 59 


376. 


377. 


378. 


379. 


380. 


381. 


382. 


చా రీచనీ 


కర 


చం. 


చం. 


: అగస్త 


అని కపట విప్ర డాడగ 

తన (బ్రతుకే ముఖ్యమంచు తలపోయుచు నా 
జననాధాత్మజుడు వనం 

బుననే వసియింపందలచె పూర్వపు భంగిన్‌ 


కాలంబిట్టుల సాగుచుండె తనరోగం బెంతయున్‌ దగ్గమిన్‌ 
వ్యాలోలాత్ముడునై ధరాధిపు దసహ్యావిద్ధ సంవేదనా 

శీలుండై గురునిన్‌ వసిష్టుని తష(్రీరాజితున్‌ గాంచి నే 

త్రాలన్‌ బాష్ప జలమ్ము గ్రమ్మ నిటులన్‌ బ్రార్ధించె నిట్టూర్చుచున్‌ 


స్వామీ! యేమని చెప్పువాడ, భరియింపన్‌ లేని యీబాధచే 
నామేనెల్లం గృశించె, మానసము చింతావ్యాకులంబయ్యె, నా 
కేమీ తోచని భీతి యేర్చడెను, మీరేదైన మార్గంబునన్‌ 

క్షేమం బయ్యెడు నట్లు చూడుము మహర్షీ! నన్ను కాపాడుమా! 


అనికడు దీనుడై యడుగు నవ్వసుధాధిపుతో వసిష్టు డ్‌ 

ట్లనియె, నుపాయ మొండు కలదయ్య ధరాధిప! ధర్మశాస్తముల్‌ 
వినిచె త్రయోదశాత్మజ విభేదములన్‌ విను మందు క్రీతుడన్‌ 
తనయునిం బొంది యజ్ఞమును ధర్మ యుతంబుగ చేయు టొప్పగున్‌ 


భూసుర బాలు నొక్కనిని భూరి ధనంబుల నిచ్చి తెచ్చి సం 
తోసమునన్‌ గుమారునిగ దుందుఖికిన్‌ బలియిచ్చి యాగమున్‌ 
భాసుర రీతి జేయుము శుభంబగు, నవ్వరుణుండు మెచ్చు, నిన్‌ 
గాసిలంబెట్టు రోగమది కన్సడ దింకం తదీయ సతపన్‌ 


అని యొక మార్గమున్‌ దెలుప నయ్యవనీపతి సమ్మతించి యా 
జ్ఞనిడె నమాత్యులన్‌ బిలిచి, సత్వరమే యొక పేద (బ్రాహ్మణున్‌ 
తనయులు గల్లు వాసింగని, తద్దయు నర్థము నాశంజూపి యొ 
కృని తన పుత్రు నియ్యెడకు గైకొని రమ్మెటులైన నేర్చునన్‌ 


అని యాజ్ఞాపన సేయ మంత్రులును రాజాజ్ఞన్‌ దలల్‌ దాల్చి (గ 
న్నన గ్రామంబుల, పట్టణంబులను, సందర్శించుచున్‌ బోయి యొ 
కృని భూదేవుని గాంచి రొక్కెడ, “నజీగర్తా” ఖ్యు దారిద్ర మ 
గ్నుని, సంతాన యుతున్‌, గుటుంబ భర సంక్షోభాత్ము, జీర్ణాంగునిన్‌ 


స్మ్యరాజు సుబ్చార్వా 60 


శ్రీ దేవీ భాగవతం = 


388. తే.గీ. అయ్యజీగర్తుం గని విషయంబుందెల్ప 


384. 


885. 
386. 


387. 


8858. 


389. 


390. 


చం. 


కం. 


తనకు గల్గిన మువ్వురు తనయులందు 
మధ్యముని శునశ్ళేపు నమ్మంగం దలచె 
నకట! దారిద్యమది యెంతకైన జార్చు 


కోరిన యట్టు లాతనికి కొల్లలుగా ధనమిచ్చి మం[త్రులా 
పాఖుని పుత్రునిన్‌ గొని నృపాలుని చెంతకుంజేరి చూపినన్‌ 
భూరమణుండు సంతసముంబొంది రయంబున యజ్ఞ కార్య సం 
భారము లెల్లంగూర్పుడని మంత్రి వరేణ్యుల కాజ్ఞ యిచ్చినన్‌ 


వారును త్వరితగతిని యాగమునకు వలయు నేర్పాట్లు గావించిరి అంత 


భూపతి యాజ్ఞతో యజనమున్‌ దగంజేయగ బుత్విజుల్‌ శున 
శ్చేపుని యూప బద్దునిగం జేసి యనంతర యజ్ఞకార్య దీ 
క్షాపరిణద్దులై సవనశాలం జరించుచు నుండ కౌశికుం 
డాపసివాని రోదనము లాత్మ నెటింగి దయార చిత్తుడై 


పరువున వచ్చి యూప పరిబద్దుని బాలునింగాంచి బుత్వి జో 
త్మరముల కెల్ల యీ యజన కార్యము నిల్చుదటంచుందెల్పి భూ 
వరుంగని పల్కె నీకు నిది పద్ధతి యౌనె ధరాధి నాధ! ని 
ష్కరుణ ధరామరాత్మజునింజంపుట ధర్మమె స్వార్థ బుద్ధితో 


ఈ పసివాని రోదన లహీన గతిన్‌ నను నొంచుచుండె, ధా 
త్రీపతులెల్ల మున్ను తమ దేహములన్‌ బర రక్షణార్థమై 
యోపి తృణంబులట్టుల యథోచితరీతిం ద్యజించిరయ్య! నీ 
వా పరమోన్నత్రాన్న్వయమునందు జనించి యిటుల్‌ చరింతువే 


నీ కాయము నీ కెట్లో 
ప్రాకటముగ నట్ల కాదె పరులకు నైనన్‌ 
భూకాంతుడ! యిది తెలియక 

యీ కరణింజరింపందగునె హీనుల పోల్మిన్‌ 


పలురీతుల్‌ గడు ధర్మయుక్తముగ విశ్వామిత్రు డా రాజుతో 
చెలువం బొప్ప వచించు చున్నను శునశ్ళేపున్‌ వధింపన్‌ మదిన్‌ 
తలచెన్‌ భూపతి, మౌనియున్‌ మిగుల క్రోధంబూని యబ్బాలు, దు 
ర్బలునిన్‌ బ్రాహ్మణ పుత్రు నెట్టు లయినన్‌ రక్షింపగా నెంచుచున్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 61 


391. 


392. 


398. 


394. 


395. 


396. 


397. 


కర 


కం. 


కం. 


కం. 


చం. 


దరింజేరి వరుణ మంత్రం 

బురుతర మహి మాన్వితమ్ము నుపదేశించెన్‌ 
మరణ భయంబున నెక్కుడు 

పరికంపం బొందు విప్ర బాలుని చెవిలో 


ఆ మంత్రమ్మును చక్కగా మనమునం దత్యంత (శద్దాగతిన్‌ 
వేమారుల్‌ స్మరియింప నవ్వరుణు డవ్విప్రార్భకున్‌ మెచ్చి, త 
త్సామీష్యంబునుం జేరి బంధనములన్‌ దప్పించి, యాపైన నా 
భూమీశాగ్రణి రోగ మూద్చి చనియెన్‌ మోద ప్రచేతుండునై 


తన మాట హరిశ్చంద్రుడు 

వినలేదని కోపమూని విశ్వామిత్రుం 
డనునీతుడుగాక చనియె 

గున గున నిజవాసమునకు కొజకొజంగనుచున్‌ 


ఆడీ - బక యుద్దం 


చనియెన్‌ ఘోటక మెక్కి వేడుక హరిశ్చంద్రావనీశుండు ని 

రన సాంద్రాటవి కొక్కనాడు మృగయాసక్తుండునై యయ్యెడన్‌ 
ఘన సత్వంబులంజంపుచున్‌ దుదకు నక్మాంతారమందొక్క ఘో 
ణిని మధ్యందిన వేళంగాంచి శరము న్వేయంగ యత్నించినన్‌ 


అది గని విశ్వామిత్రుడు 

ముదు సలి బ్రాహ్మణుని వేషమున నారాజున్‌ 
గదిసి యతని యత్నంబును 

నదలిచి మాన్పించి యంత నాగక మటియున్‌ 


దానముగా గైకొనె నా 

భూనాధుని రాజ్యమెల్ల మోసముతోడన్‌ 
తానంత హరిశ్చంద్రుడు 

మౌనముగా నేగె రాజ మందిరము నకున్‌ 


మరు దివసంబునన్‌ గురుని మాన్యు వసిష్టునింజేరి యావిభుం 
డరమర లేక యంతయును నాతని కెక్కగందెల్ప నత్తపో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 62 


398. 


399. 


400. 


401. 


402. 


409. 


404. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


వరుడిది యెల్ల లోనెజిగి వంచనతో కుశికాత్మజుండు భూ 
భరణుని రాజ్యమున్‌ గపట బ్రాహ్మణుడై గొనెనంచు నెంచుచున్‌ 


ఏమి యెజుగ నట్టు భూమీశు నోదార్చి 
తగిన సమయ మెపుడొ తారసిల్లు 
ననుచు మదిని తలచి యవ్వసిష్టు డెదురు 
చూచు చుండె కుశిక సూను కొఅకు 


అంతట నొక్కనాడు కుళికాత్మజు డొక్క వనమ్మునందు ని 
శ్చింతగ నేగుచున్‌ గనె వసిష్ట మహర్షిని, నిర్వురంత న 

త్యంత క్రుధాగ్ని తప్తలయి యాగ్రహ మోర్వగ లేక యొండొరున్‌ 
కొంత వడిన్‌ మహోగ్ర పరిఘూర్ణిత నేత్రము లేర్చి చూచుచున్‌ 


ముందుగ నవ్వసిష్టముని పుచ్చము త్రాొక్కగ లేచు సర్పరాట్‌ 
చందము దోప కౌశికు దెసన్‌ గని క్షత్రియ వంశ దూషణా 
విందులె నీకు నివ్విధిని వేషములూనుచు దుష్ట బుద్ధితో 
నందర మోసగించుట లహంకరణమ్మున విర్ర వీగుచున్‌ 


కొంగ జప మొనర్చుచు నిట్లు కుజనుంబోలె 
సంచరించుట తగునె; వంచన యొనర్చి 
అల హరిశ్చంద్రు రాజ్యమ్ము నపహరించి 
కులుకు చుంటివి కావున కొంగవగుము 


అని శాపంవిడ కౌశికుండడరి యాజ్యస్పర్శ జృంభిచు న 
గ్నినింబోలెన్‌ జెరలాడి ప్రాత పగలన్‌ మేల్మొల్చుచున్‌ బల్మె భీ 
షణ రావంబున దుర్మతీ! వినుమిదే శాపంబు నేనిత్తు నీ 

వును నాడేలు స్వరూపమున్‌ గొను మిదే పొమ్మంచు గర్జించుచున్‌ 


పలికి 


ప్రతి శాపం బిడ నిర్వురు 

పతంగములై పూర్వశత్రు బావము లేచన్‌ 
ప్రతి దినము కలహ మాడుచు 
ప్రతిఘాత ధ్వనులంబేర్చి పచరించు నెడన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 63 


405. కం. 


406. 6. 


407. 6. 


408. సీ. 


409. కం. 


వారల కూతలు నరుపులు 

వారల ఘాతముల ధ్వనులు ప్రతిజీవులకున్‌ 
తోరపు టశాంతి నింపగ 

వారిర్వురు పోరి రట్లె బహు వత్సరముల్‌ 


అంతము లేని వారికలహమ్ము నెటీంగి సరోజగర్భుడా 

చెంతకు సర్వదేవ పరిసేవితుడై యరుదెంచి వారికిన్‌ 
స్వాంతనముల్‌ వచించి తమ శాపములన్‌ దలగించి యెట్టులో 
శాంతులం జేసి పంపె నిక సంగడి నుండు డటంచుంబల్ముచున్‌ 


అంతటి తాపసేంద్రుల కహంకరణంబులు వీడలేదనన్‌ 
వింతయె, తక్కు వారలకు వీడ దహంకృతి యన్నమాట, నే 
నింతకుంజెప్ప వచ్చినది యేమన రాజకులేంద్ర! మానసం 
బెంతయు శుద్ధి లేనియెడ నేల తపోవ్రత తీర్థ దానముల్‌ 


త్రిగుణములను బట్టి త్రివిధంబులైయుండు 
(శ్రద్ధయన్నది భిన్న సంగతులుగ 
అందు సాత్విక శ్రద్ధ పొందించు పరిపూర్ణ 
ఫలముల జగముల టప్రాణులకును 
రాజస శ్రద్ధ పూర్ణఫల మొసంగదు 
స్వార్థమ్మె హేతువై జరుగు కతన 
తామస శ్రద్ధ వ్యర్థమ్ము తలంపగ 
ఫలిత మిడదు కీర్తి తొాలగంజేయు 


శత్రు షట్మమునకు లొంగి సంచరించు 
మనుజ కోటికి తప్ప దిమ్మాడ్మిగతులు 
కాన శ్రవణాది భక్తి మార్గముల చేత 
చిత్త శుద్ధిని బడయుట క్షేమ మగును 


దేవీ పూజ లొనర్చుచు 

దేవీ క్షేత్రముల కేగి దేవీ మహిమల్‌ 
శ్రీవిభవంబులు వినుచున్‌ 

భూవర! చరియించు వారిం బొందు సుఖంబుల్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 64 


410. 


411. 


412. 


41392. 


414. 


415. 


416. 


417. 


418. 


కం. 


కం. 


చం. 


కం. 


కం. 


వ. 
మ. 


శ్రీ దేవీ భాగవతం = 


నావిని మౌనీంద్రునింగని 
భూవిభు డనఘా! వసిష్ట మునివరునకు మై 
(తావరుణుండను నామం 
బే విధమున సంక్రమించె నెతిగింపు కృపన్‌ 


అని యడుగ వ్యాసుండిట్లనియె 


మును మిత్రా వరుణులకున్‌ 

జనియించె వసిష్టుడు నిమి శాప హతుండై 
కనుకన్‌ మైత్రావరుణుం 

డని పిలువంబడియె నాత డానాడు మొదల్‌ 


తమ తమ ధర్మముల్‌ మరచి తాపస వర్యు లహంకరించి స 

త్వము విడి రాజసంబును ముదంబునంగొంటయు, భూమి నాధులున్‌ 
(గమమున కామ లోభ పరిరంభులునై యజనంబులన్‌ బుజు 

త్వము విడనాడి సల్పుటయుందప్ప కనంబడ వెందు ధర్మముల్‌ 


త్రిగు ణాత్మక మగు సంసృతి 

నగ పడవు త్రికరణ శుద్దు లారసి చూడన్‌ 
జగదంబ యనుగ్రహమే 

తగు మార్గము ముక్తింబొంద ధారుణి యందున్‌ 


మును నిక్ష్వాకు వరాన్వయంబున మహాపుణ్యాత్ముడున్‌, రూపస 
ద్గుణ సంపన్నుడు, ధర్మవేత్త, జన సంస్తుత్యుండు జన్మించి ధా 
త్రిని పాలించుచు బ్రాహ్మణోత్తములకై దేదీప్యమౌ పట్టణం 
బును నిర్మించెను గౌత మాశ్రమతటిన్‌ పుణ్యప్రదేశంబునన్‌ 


దానికి 'జయిమను పేరిడి 

మానితముగ భూ సురులకు మాన్యముగాగన్‌ 
భూనాధు డొసగ బ్రాహ్మణు 

లానందము తోడంజేరి యందు వసింపన్‌ 


“నిమి” యను పేరంబరగు నాచక్రవర్తి 
సవనం బొందొనరింపగాందలచి యాక్ష్మానాధు డిక్షాకు భూ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 65 


420. 


421. 


422. 


428. 


424. 


425. 


-— రీచ్‌ : అగస్త 


షష్ట స్కంధము 
ధవు నాజ్ఞం గొని వస్తు సంచయము లుత్సాహంబునన్‌గూర్చి గౌ 
రవ మొప్పన్‌ భృగు వామదేవ పులహ ప్రఖ్యాత బుష్యాదులన్‌ 
వివిధామ్నాయ విధిజ్ఞులన్‌ బిలిచె సంప్రీతిన్‌ మహా ప్రాజ్ఞులన్‌ 


. వ. అంతట 


కం. తన కులగురువు వసిష్టుని 
ఘన తాపస వంద్యు పాద కంజమ్ములకున్‌ 
వినయమున పూజ లొనరిచి 
యనఘుడు భూమీశుడిట్టు లభ్యర్దించెన్‌ 


చం. అనఘులు మీరు, మాగురువు, లాత్మవిదుల్‌, విను డొక్కయజ్ఞమున్‌ 
గొనకొని చేయ నెంచితిని, కూరిమి మీరలు యజ్ఞ కార్యమున్‌ 
ఘనముగ నిర్వహింపుడు, జగంబుల నేలెడి యాదిశక్తి తా 
మనమునం బ్రీతిం జెందగంగ్రమంబున పంచ సహస్ర వర్షముల్‌ 


చం. అనవిని యమ్మహర్షియు ధరాధిపుంగాంచి నరేంద్ర చంద్ర! ము 
న్ననిమిష నాధు డిట్లై యొకయజ్ఞముసేయగనెంచి దానికిన్‌ 
నను నియమించె ముఖ్య యజన క్రియ లెల్లను నిర్వహింప,౦0గా 


వున నది పూర్తి చేయుటయె పోలును ముందుగ మాట యిచ్చుటన్‌ 


ఉ. ముందది పూర్తి చేసికొని మోద మెలర్పగ నీదు యజ్ఞమున్‌ 
పొందుగ నే నొ నర్చెదను భూపతి! యోపిక పట్టు మెట్టులో 
అందున నాతడింద్రుడు గదా! తగునయ్య యుపేక్షసేయ? నీ 
సందియ మేల శీఘ్రముగ శకుని కార్యమొనర్చి వచ్చెదన్‌ 


మ. అనినన్‌ భూపతి యిట్లు పల్మె మహనీయా! యజ్ఞ సంభారముల్‌ 
దనరన్‌ గూర్చితి, నెల్ల బుత్విజుల విద్వన్ముఖ్యులన్‌ బిల్చితిన్‌, 
బనులెల్లన్‌ జరిపించి యుంటిందగునే బ్రహ్మర్షి! నేడివ్విధిన్‌ 
ననుంగాదంచు సురేంద్రు కార్యమునకున్‌ దామేగ యోచించుటల్‌ 


మ. ఇనవంశమ్మునకున్‌ బురోహితుడ వీవేయయ్యు నాకార్యమున్‌ 
మనమందెంచక యన్యకార్యమును సంభావించి యర్ధార్ధివై 
చనుటేమాత్రము ధర్మమౌనె? యిటు లాశా మోహసంబంధివై 
నను నట్టెటను ముంచకయ్య! యనుచున్‌ దా వేడ నమ్మానియున్‌ 


66 


స్ఫరాజ సుబ్చార్వా 


426. 


427. 


428. 


429. 


430. 


431. 


4832. 


కం. 


కం. 


తే.గీ. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


ఆతని ప్రార్ధనల్‌ వినియు నౌనని కాదని పల్మంబోక వే 
గాతురుడై దివాధిపతి యజ్ఞము సల్పగ నేగె, నంత నా 
భూతల నాధుడున్‌ గలతంబొంది యెటైన నొనర్తు యజ్ఞ మం 
చాతత భక్తి గౌతముని నర్ధిం గనుంగొని వేడ నాతడున్‌ 


తన సమ్మతిం దెల్పగ న 

య్యిన వంశ ప్రభువు తుంగ హిమగిరి చెంతన్‌ 
ఘనముగ యజ్ఞ క్రియలన్‌ 

వినయమ్మునం జేయం దొడగె విసృత రీతిన్‌ 


ప్రాలేయాచల సన్నిధిన్‌ జలధి తీరంబందు యాగంబు భూ 
పాలుండొయ్యనంజేసె బ్రాహ్మణుల సంభావించి గో,భూ,సువ 
ర్థాలంకారము లోపి నట్టులిడి నిత్యం బైదు వేలేండ్లు దీ 
క్షాలక్ష్యుండయి సాటి భూమిపతు లాశ్చర్యాంబుధిన్‌ మున్లగన్‌ 


అచ్చట మహేంద్రు యజ్ఞం 

బిచ్చన్‌ జరిపించి పృథ్వి కేతెంచి మదిన్‌ 
హెచ్చిన సంతోషమ్మున 

వచ్చె వసిష్ట డధిపుంగన వలెనను కోర్మెన్‌ 


వచ్చి తన రాక నెతీగింప భటులంబంప 
నలసి నిద్రించుచున్న యయ్యధిపు లేప 
సాహసింపక భృత్యులు జాగుసేయ 
తదవు నోర్వక యతడు క్రోధమ్ముంబొంది 


నను గురువున్‌ రవంతయు మనంబున దల్పక యన్యునొక్కనిన్‌ 
గొని యజనంబొనర్చితివి కొంకక, యంతియకాక యిప్పుడి 
ట్లనయ గతిన్‌ జరించితి వహంకర ణోద్ధతింగాన విన్ము నీ 
తనువు నశించి రాలిపడు ధాత్రి, విదేహుడ వాదు వింతటన్‌ 


అని శపియింప రాజభటు లాత్రమునన్‌ జని నిద్రలేపి య 
జ్ఞన పతి కంతయున్‌ దెలుప సంచలి తాంగుడునై యతండు చ 
య్యన పరువెత్తి వచ్చి వినయం బెసగన్‌ గురు పాదపద్మముల్‌ 
తన శిరమంట (మొక్కి కడుధర్మయుతంబుగంబల్కె నివ్విధిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 67 


4938. 


484. 


4835. 


436. 


4837. 


4838. 


439 


కం. 


| ద్విపద. 


ష్ణ స్కంధము చౌ 
నా దోషంబిట సుంతయైనంగలదా! న్యాయంబె యీరీతి నా 

మీదన్‌ గోపముం బూని శాపమిడ స్వామీ! సర్వధర్మమ్ములున్‌ 

బ్రోదిన్‌ మీకు నెజుంగ జాలినవి కావో? యెంత ప్రార్థించినన్‌ 

కాదంచున్‌ ధనలోభ సంగతుడవై కన్గాంటివే నన్‌ గటా! 


నీ వొనరించి నట్టి కడు నీచపు కార్యము నెంచి సిగ్గిలన్‌ 

బోవక శాపమిచ్చితివి; పోలునె నీకిది? భూ సురుండ వి 
ట్లావిల చిత్తవృత్తి నుచితానుచితంబు లెఖుంగం బోక భూ 
దేవ! యనార్యునట్లు నను తిట్టిన నిన్‌ శపియింప దోషమే! 


కోపము భూసురాళికిటు కూడదు, కోపవివర్ధి తుండవై 

నాపయి నింద మోపితివి, నావలె నీకును కోప యుక్తమౌ 
పాపపు దేహ బంధ మెడంబాయును; దేహ విహీన దుస్థితిన్‌ 
రూపటి యుండు మంచు కడు రోషమునన్‌ శపియింప నంతటన్‌ 


గురు శిష్యు లివ్విధంబున 

నిరువురు శపియించు కొనిరి యేమందు విధిన్‌ 
ధర నెంత వారలైనను 

అరి షద్వర్గములంజిక్కి యడలుదు రధిపా! 


మైత్రావరుణుడు 


తనకున్‌ గల్గిన శాపమున్‌ దలచుచున్‌ ధైర్యంబుం గోల్పోయి య 
య్యనఘాత్ముండు వసిష్టు డాక్షణమ నయ్యబ్దాసనున్‌ జేరి యో 
జనకా! నాకిటు శాపమేర్పడియె పశ్చాత్తాపమున్‌ జెందితిన్‌ 
ననురక్షింపుము శాపమోక్షణముం బొందన్‌ మార్గమున్‌ దెల్పుమా! 


శాప విముక్తి బొందుట యసాధ్యమటంచుందలంతువేని నే 
నోపి మరొక్క దేహమును నొందుట కొక్కని తండ్రింజూపుమో 
పాప విదూర! అత్తజిని పాయక నేటి మదీయ జ్ఞాన మ 

ట్లే పరిపూర్ణమై యనుసరించెడు నట్టు లను గ్రహింపుమా 


అనికడు దీనుడై యర్థించు సుతునిం 
గని యిట్టులనియెను కంజ గర్భుండు 
వినుమిదే పుత్రకా! వెబవంగ నేల 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 68 


440. చం. 


441. ఉ. 


442. చం. 


443. కం. 


444. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


తనువు వీడిన జీవ ధర్మమ్ముం బొంది 
అనఘు డౌ మిత్రావరుణుని తేజమున 
నెనయం బ్రవేశింపు మనువున నంతం 
దనర నయోనిజు డన కీర్తింబడసి 
జనియింపు మాతని సంతాన మౌచు 
అని చెప్పి పంపగా నంత నాతండు 
చని వరుణుని లోకమునంజేరి యచట 
తన దేహమును వీడి తగజీవ భావ 
మునంజొచ్చె మిత్రావరుణుని తేజమున 
చనగ నిట్టుల కొంత సమయ మాపైన 


అలికుల వేణి యూర్వకశి నవాబ్ది దళేక్షణ యొక్కనాడు నె 
చ్చెలులను గూడి వచ్చెంగడు చెల్వము మీజగ కామ ముక్త సం 
చలిత సుమాస్ర మోయన, వసంత సమాగమ మన్నరీతిగన్‌ 
పొలుపున వారుణీ ధవుని ప్రోలికి లాస్యవిలాస మొప్పగన్‌ 


ఆవనజేక్షణన్‌ గనిన యంత మనమ్మొగి సంచలింప మి 
త్రావరుణుండు మన్మథ శరమ్ములు తన్నుంగలంప రాగ సం 
భావిత పల్కు లొప్ప సితపద్మదళేక్షణ! నిన్నుంగాంచి మా 
భావము లొక్కటన్‌ మదన పంచ శరాహతిందక్కె స్వాస్థ్ర్యముల్‌ 


మదనుని బారినుండి మము మానిని! రక్షణ సేయుమీవు మా 
హృదయము మిక్షిలిన్‌ దవిలె నింపగు నీ యెల సోయగమ్మునన్‌ 
మదవతి! యంచు వేడుకొన మౌనముగా తలవంచి యామెయున్‌ 
ముదమున సమ్మతిన్‌ దెలిపె మోమున చిర్నగ వంకురింపగన్‌ 


అంతట నా యూర్వశి కడు 
వింతగంగ్రీగంట వాని వీక్షించుచు వా 
సంతపు వనసుందరి యన 
నంతి పురికిం జేరె వాని కనువర్తనయై 


తరుణీ మణి సోయగమున్‌ 
కర మనురాగమ్ము తోడ కామాతురుడై 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 69 


445. మ. 


446. కం. 


447. తే.గీ. 


448. చం. 


449. తే.గీ. 


450. 6. 


451. చం. 


పరిపరి దలచెడి మిత్రా 
వరుణునకున్‌ వేగ వీర్య పతనంబయ్యెన్‌ 


స్థలనంబైన తదీయ వీర్య మొక మృత్సంబంధ పాత్రంబునం 
దొలుకన్‌ దక్షణ ముద్భవించి రతి తేజోద్దీప్త గాత్రుల్‌ మహో 
జ్జ్వల మేధానిధు లిర్వురందుంగడు నాశ్చర్యంబుగన్‌, వారిలో 
తొలి వాడైన యగస్సు డుగ్ర తప ముద్యోగించి చేరెన్‌వనిన్‌ 


మలివాడు వసిష్టుండని 

తెలియగ నిక్ష్వాకు డతని దినకర తేజున్‌ 
వలనొప్ప వెంటంగొనిచని 

యెలమి పురోహితునింజేసె నిచ్చన్‌ దనకున్‌ 


అటు లయోనిజుడై పుట్టి యవ్వసిష్టు 

డవని మైత్రావరుణి యను నాఖ్యంబొందె 
గురు వరేణ్యుని శాపమ్ముం గొన్న నిమియు 
నవల నేమయ్యెనో తెల్పు దాలకింపు 


నిమిని గురూత్తముండమిత నిందను మోపి శపించెనన్న వై 
నమెటిగి బుత్విజుల్‌ దమ మనంబుల మిక్కిలి ఖేదమంది య 
జ్ఞమునెటులైన చేయుటయె సమ్మత మంచుం దలంచి తత్‌శరీ 
రము నుపచార పద్ధతుల రక్షణసేయుచు సత్వరంబుగన్‌ 


జన్నమును పూర్తి చేయించి సద్యశమ్ముం 
గలుగం జేసిరి బుత్విజుల్‌ గడకు నెటులొ 
అనిమిషుల్‌ మెచ్చి ప్రత్యక్షమైన యంత 
భూమిపతి వారి కుపచారముల నొనర్చి 


అంతట దేవతల్‌ విభు ననంత ముదమ్మునంగాంచి భూపతీ! 
సంతస మందినారము భృశంబుగ నీదగు యజ్ఞ దీక్షకున్‌; 

చింతిలం బోకు మెంతయు వసిష్టుని శాపముచే శరీర మిం 
కెంతయు కాలముండదని; యింతకు నుత్తమ జన్మదక్కెడున్‌ 


మరుసటి జన్మమం దవని మానవ జన్మనె కోరుకొందువో 
వర సుర రూపమున్‌ గొనెదొ వైళమందెల్పిన నవ్వరం బిదే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 70 


452. సీ. 


453. చం. 


454. తే.గీ. 


455. సీ. 


శ్రీ దేవీ భాగవతం = 


సరగున నీకొసంగెదము జన్మముంబొందిన సర్వ దేహముల్‌ 
చిరము వసింప వెందును, నశింపక తప్పదు దుఃఖమేటికిన్‌ 


అని దివిజవరేణ్యు లనుచున్న యంతలో 
నిమి శరీరము వ్రాలి నేలంబడియె 
విగత దేహుండౌట వెలువడి తనయాత్మ 
విన్పించె నీరీతి వేల్పులంగని 
దేవతలార! నే తృప్తింజెందితి నింక 
దేహమ్ముపై వాంఛ తీరిపోయె 
వాయు రూపముతోడ ప్రాణికోటుల కను 
సన్నలంజరియింపం జాలునట్లు 
నన్ననుగ్రహింపుడని వినయ మెసంగ 
ప్రార్థనల్‌ సేయ, వార “లవ్వర మొసంగ 
శక్తి చాలదు మాకు నిశ్చల మనమ్ము 
తోడ జగ దీశ్వరిని భక్తి వేడు” మనుచు 
పలికి నిష్రమించి రమర వరులు నెల్ల 


అనవిని వేగ భూధవుని యాత్మ కడుంగడు భక్తి నాజగ 

జ్ఞననిని స్తోత్రముల్‌ సలుప సతృప నామెయు మెచ్చి కోటి సూ 
ర్యనిభ రుచుల్‌ వెలుంగ నపు డయ్యెడకున్‌ జనుదెంచినంత నా 
జనవిభు నాత్మ యామెంగని సంతస మందుచుంబల్మె నివ్విధిన్‌ 


నాకు మోక్ష దమ్మైన జ్ఞానమ్ము నిమ్ము 
ప్రాణి కోటుల కన్నులం దేను నెపుడు 
కాపురమ్ముండు నట్లుగ కరుణ తోడ 
వరమొసంగుము వేరొండు వలదు తల్లి! 


అనుచుంబ్రార్థింప నయ్యంబయు మదిమెచ్చి 
ప్రారబ్ధ కర్మాను బంధగతిని 

ముక్తి దంబగు జ్ఞానమును బొంద గలవింక 
నిర్మలంబునుగడు మర్మయుతము, 

ప్రాణి కోటుల నేత్ర పద్మములందీవు 
వాయు రూపుడవై (ప్రవర్తిలెదవు 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 71 


456. 


457. 


458. 


459. 


460. 


461. 


చం. 


చం॥ 


చం. 


కర 


చం. 


న్‌ కారణమ్మున నిమిషమ్ము కలుగును 
వసుధ ప్రాణుల నేత్ర పక్ష్మములకు 


అనిమిషుల కిది వర్తింప దనుచుం బలికి 
దేవి వీడ్కోలు దెల్చి యదృశ్య మయ్యె 

అంత బుషులెల్ల నిమి శరీరాంతికమున 
నిల్చి దుఃఖముల్‌ దమలోన నిల్పుకొనుచు 


అతనికి పుత్ర సంతతిని నాత్మందలంచి సమంత్ర కంబుగా 
నతులిత నిష్టతో నరణి నట్టె మధించుచు నుండ నొక్కడు 
న్నత శుభలక్షణుండు నరనాధుని దేహమునుండి పుట్టె స 
మృతిందన తండ్రింబోలిన కుమారుడు చూపరు లక్కజంపడన్‌ 


అరణి మధించు నట్టి సమయంబున పుట్టిన కారణంబు నన్‌ 
బరగు నితండికన్‌ “మిథి” యనంబడి యిద్ధర నంచుకొందరున్‌, 
దిరముగ పుట్టెందా జనకు దేహము నుండియె కాన నిక్మమి 
ద్ధర జనకుం డనందగు నితండని కొందరుంబల్ము చుండగన్‌ 


మటియు౯ గొందరు బుషు లిట్లు పలికిరి 


ఎలమి విదేహుడైన నిమియే యిటు లుద్భవ మందెంగాన ని 

య్యలఘు యశున్‌ “విదేహు” డని యంటయె యొప్పగు, నంతెగాక యా 
వల జనియించు నట్టి నిమి వంశజులైన ధరాధి నాధులన్‌ 

దెలియుదు రెల్ల వారలు విదేహు లటంచు జగత్ర్రసిద్ధిగన్‌ 


అని యెవరికి తోచిన రీ 

తిని వారలు పిలిచిరంతం దేజంబెసగన్‌ 
“జనకు”డని రూఢి కెక్కుచు 

ననఘుడు నిమి తనయు డేలె నవనీతలమున్‌ 


విమల తరాంబు పూరముల విచ్చిన పద్మ సుగంధ బంధురో 
త్రమణ మనోహరానిల విలాస వివర్ధిత గాంగ తీరమం 

దమర పురోపమానమగు నద్భుత పట్టణమొండు రమ్యహ 

ర్మ ములు విశాల మార్గములు రంజిల నిర్మితింజేసి యొప్పుగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 72 


462. కం. 


468. తే.గీ. 


464 చం. 


465. చం. 


466. ఆ.వె. 


467. వ. 


468. కం. 


469. చం. 


= రీచ్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


నిమిసుతుడు “మిథిలొయను పే 
రమితోత్సాహమున నొసగి యానగరంబే 
తమ ముఖ్య పట్టణముగాం 

(గమమునం బాలించె తనదు రాజ్యంబెల్లన్‌ 


అతని వంశమ్ము నందలి యవని పతులు 
“జనక” నామమ్ములొప్ప ప్రశస్తింగనిరి 
తత్త్వ విత్తములౌట నద్ధరణి నాధు 
లెల్లరును విదేహులనుచు నెన్నంబడిరి 


అనవిని కౌరవాన్వయుడు వ్యాసమహర్షినింగాంచి సన్మునీ! 
అనఘుడు బ్రాహ్మణోత్తము, డనంత తపోధను, డబ్బ గర్భ నం 
దనుడు, పురోహితుండు, బహుధర్మ విధిజ్ఞుడు నయ్యుంగ్రోధమున్‌ 
గొని ప్రియ శిష్యు నేల యటు గొంకక తా శపి యించె నా నిమిన్‌ 


గురువు శపించెంబో యతని కూరిమి శిష్యుడు, ధర్మవేత్త భూ 
వరుడు సరోజ బాంధవు ని వంశమునందు జనించినట్టివా 
డరమర లేక, యోరిమి రవంతయుం బూనక శాపమిచ్చె స 
ద్గురువున కోమహాత్మ! మదిం దోపదు దీనికి హేతువెద్దియో? 


యజ్ఞ దీక్షంగొన్న యవని నాధుడు నిమి 
క్రోధమునకు లొంగి గురువు నట్లు 
పలుకుటదియు6 దలప బహు విద్దురముగాదె 
తెలియంజెప్పుమయ్య దీని విధము 


అనిన జనమే జయుంగాంచి వ్యాస సన్ముని యిట్లు పలికెను 
జ్ఞాన స్వరూప ప్రబోధము 

క్షమ యనునది దుర్లభ, మా 

క్షమయున్‌ సమకూరు నాత్మజయునకు, మజియున్‌ 

క్షమంజూపుదు రసమర్థులు 

క్షమ గల్లుట యరుదు శక్తి సంపన్నునకున్‌ 


సకల సుఖంబులన్‌ వదలి సాంద్ర వనమ్ములం దాపసక్రియా 
ప్రకటిత సన్మునీంద్రులును, భవ్య చరిత్రులు యోగిపుంగవుల్‌, 


శ్రీ దేవీ భాగవతం = 


73 


470. చం. 


471. చం. 


472. పీ, 


4783. 6. 


4174. 6. 


వికసిత దివ్య నేత్రులును, పెక్కురు గల్గినం గల్ల వచ్చు, జం 
కక భువి గోధ లోభ మద, కామ వికారము లూడ్వజాలిరే? 


అరయగ నీత్రిలోకము లహంకృతి నుండియె యుద్భవించుటన్‌ 
దిరముగ సృష్టి యెల్ల గణుతింప నహం కరణ స్వరూపమౌ 
నరవర! కారణంబుల గుణంబుల కన్యములౌనె కార్యముల్‌ 
పరగం [డ్రిమూర్తులేనియు ధ్రువంబుగ నీ త్రిగుణస్వరూపులే 


జగముల యందు కేవలము సత్వగుణుల్‌ గనిపింప రెచ్చటన్‌, 
త్రిగుణ యుతంబులేయగు మదిన్‌ దల పోయ చరాచరాత్మకం 
బగు టత్రిజగంబులన్‌ సకల, మట్టుల కాదన నొక్కొకప్పు డే 
పగును గుణంబు లొక్కొకటి యన్యగుణంబు లడంగి యుండగన్‌ 


నిర్గుణుం డనఘడు నిర్లేపు డవ్యయుం 
డప్ర మేయుడు పరమాత్మయొకడె 
ఆది పరాశక్తి కాపర మాత్మకు 
భేద మించుక యేని లేదు తలప 
అవిభాజ్య సంయోగ మాయిర్వురకుంగల 
దది యెతింగిన వారి యఘము లుడుగు 
ప్రకృతి పురుషుల తత్వమ్ము నెటతింగిన 
మోహమ్ము తొలగును ముక్తి కలుగు 


త్రిగుణ రహితమ్ము నైన యీ దివ్యతత్వ 
మాత్మ నెజిగిన మహితాత్ము డనవరతము 
సార హీనమ్మునైన సంసార జలధి 

దాటి సుఖ శాంతులను పొంది ధన్యుడగును 


జ్ఞానము రెండురీతులుగ స్వాను భవంబన శాన్టీకంబనన్‌, 
జ్ఞానులు వల్కు చుందురు; విచారణ తోడుత వేద శాస్త్ర వి 
జ్ఞాన మెటింగి లోన కడు శాంతము నింపి సమస్త దుఃఖ సం 
తానముంద్రోచు నయ్యది ఘనంబగు స్వానుభవంబు నాబడున్‌ 


వేద పురాణ శాస్తములం బ్రీతిం బఠించి తదర్ధ భావముల్‌ 
మోదమునన్‌ గ్రహించి పలు బోధలు తర్మ వితర్మ కల్పనా 


ష్ణ స్కంధము ——_ 


= రీచనీ : అగస్తరాజ సుబ్బార్చ్పా 74 


4175. 


4176. 


4177. 


4178. 


479. 


తేగీ. 


కం, 


తే.గీ. 


ఆ.వె. 


2 


గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


వాదము లొప్పగన్‌ మసలు వారల జ్ఞానము శాబ్దికమ్ము; రా 
గాదుల కాలయంబగుట నయ్యది బుద్ధి వినాశ హేతువౌ 


అనుభవ జ్ఞాన మది కష్ట మరసి చూడ 
జ్ఞాన మయ్యది జ్ఞానితో సంగమింప 
నదియు సిద్ధించు ననుభవం బౌచు మదికి 
ననుభవము లేని దదియిల్ల వ్యర్థ మండ్రు 


'దీపిమ్మను శబ్దమ్మును 

నేపుగ పలుమారు లుచ్చరించిన నైనన్‌ 
దీపము వెలిగించనిచో 

దీపించునె యెందునైనం దెలియుము నృపతీ! 


విద్య యనంబడు నైపుణీ వృక్షమునకు 
పరహితత్వ్వమ్ము, ధృతియు, కోపరహితత్వ 
మును, క్షమయు ననగ నివి సంపూర్ణ ఫలము 
లని తెలియ వలయును బుధు లను దినమ్ము 


విద్యనైనంగాని సద్యోగమున నైన 

తపము వలన నైనం దగిన రీతి 

నడచ వచ్చు హృదయ మందలి రిపులను 
అంతకన్న మార్గ మన్యమేది 


అతిచంచలము మనం బద్దాని నిలుపంగం 
జాలరెవ్వరు మూడు జగములందు 

కామాది భావముల్‌ గలుగు నద్దాననే 
అదియు నుడిగిన కామాదులుడుగు 

క్షత్రియుల్‌ రాజస సంసర్లు లౌటచే 
కష్టమౌ మనసులన్‌ గట్టివైవ 

నిమియు క్షతియుడౌట నిగ్రహంబూనక 
శపియించె గురువును కుపితుడగుచు 


భృగుసుతుని యయాతి మును శపించ డనిన 
అతని నైజమ్ము మిగుల సౌమ్యమ్ము దలప 


= రీచనీ : అగస్త్యరా గ సుచ్చారా రు 75 


480. కం. 


481. కం. 


482. చం. 


483. సీ. 


అట్లె కొందరు సౌమ్యు లందందుం గలరు 
క్షతి యుల లోన పరికింప సచ్చరిత్ర! 


హైహయుల చరిత్ర 


మును హెహయ వంశోద్భవు 

లనయము ధన లోభులగుట నధికక్రోధం 
బున భార్గవులను (బ్రాహ్మణు 

లనియును తలపక వధించి రతి క్రౌర్యమునన్‌ 


ఇది యొక పురాణ చరితము 

మదికిని నచ్చెరువు గలుగు మన్నన తోడన్‌ 
చదివిన వినినను గావున 

ముదమున వినిపింతు వినుము పూరుకులేంద్రా! 


కడు బల వంతు డుత్తముడు కార్యవిధిజ్ఞుడు మున్ను కార్తవీ 
ర్యుదను ధరాధిపుండు గల డొప్పుగ హైహయవంశజుండు, శూ 
రుడును, సహస్ర బాహుడు, విరోధుల పాలిట నుగ్రమూర్తియై, 
పుడమిని నేలుచుండె నధిపుల్‌ దనకెవ్వరు సాటిలేరనన్‌ 


భృగు వంశ విప్రలన్‌ విఖ్యాతిమై పురో 
హితులుగా గైకొని యతి ముదమున 

అత్రి నందనుని దత్తాత్రేయు గురువుగా 
చేకొని భార్గవుల్‌ చెప్పినట్లు 

యజ్ఞ యాగాదుల నతిదీక్ష నెఅపుచు 
భూరి దక్షిణలు విప్రులకు నొసగి 

గోభూ సువర్ణ సత్‌ ఘోట కానేకప 
దానమ్ములన్‌ వారిం దనియంజేసి 

భార్గవాన్వయుల కతి సంపదలం గూర్చి 

పెద్ద కాలమ్ము పాలించి పృథ్వినెల్ల 

కడు సమర్గుడితండని ఖ్యాతి వడసి 

కార్త వీర్యార్డునుడు స్వర్గస్థుడయ్యి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 76 


484. 


485. 


486. 


487. 


488. 


489. 


490. 


తే.గీ. 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


అంతట పెద్ద కాలమున కానృపవంశజులైన హైహయుల్‌ 
వింత యదేమొగాని కడు పేదరికమ్మున (మగ్గి సుంతయున్‌ 
చెంత ధనమ్ములేక కడుచింతిలి భార్గవ వంశ విప్రలన్‌ 
ఎంతయు నమ్రులై ధనము నిమ్మని వేడిరి వీడి దర్పముల్‌ 


భూపతు లిట్లు వేడ మొగమోట మొకింతయు లేక లోభ చిం 
తాపరివర్ధ మానులయి ధర్మము నెంచక వారికైన య 
య్యాపదలన్‌ గణింపక ధరామరు లెల్ల ధనమ్ములన్‌ భువిన్‌ 
దాపరి కంబొనర్చి జననాధుల వంచన సేయంబూనుచున్‌ 


ధనము సుంతయు లేదు మా దగ్గరనుచు 
పలికి తమ యాశ్రమములను వదలి వేగ 
వనములకు నేగి రత్యంత భయముతోడ 

కొట్టి బలవంతమున లాగు కొందురనుచు 


అదిగని హైహయు లెల్లరు 

వదలక ధన మవసరమ్ము వచ్చుట కతనన్‌ 
వెదకి వెదకి యొక గృహమున్‌ 

బదిలమ్ముగ త్రవ్వ ధనము బయలు పడుటచే 


శ్రమయని మిన్నకుండ కటంజాలినయంత ధనమ్ము లేమిచే 
క్రమమున త్రవ్వి రందుగల బ్రాహ్మణ గేహములెల్ల; నందుతా 
మమిత ధనమ్ములన్‌ గని ప్రయత్నము సత్సలితంబు నిచ్చుటన్‌ 
సమధిక సంతసంబొదవ చయ్యన వాని గ్రహించుచుండగన్‌ 


భూసురు లెల్లవచ్చి తమ భూరి ధనావకు లెల్ల వోవుటన్‌ 
గాసిలి యేడ్చుచున్‌ పతుల కాళుల పైబడి వేడ వారలున్‌ 
దోసము నెంచ కాగ్రహము దుర్భర మౌట కృపాణ బాణ బా 
ణాసన తీవ్ర ఘాతముల నంతమొనర్చిరి విప్రవర్యులన్‌ 


కొందరు భార్లవుల్‌ గిరుల కోనలంబట్టుచు పర్వులెత్త నెం 
దెందున దాగిరో వెదకి యెల్లర పుత్ర సతీయుతంబుగా 
మ్రందగం జేయుచుండ ముని మాన్యులు వేగమె వచ్చి యడ్డమై 
యెందుల కిట్లు వీరల వధింతు రటంచు వచించి రివ్విధిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 77 


491. 


492. 


4982. 


494. 


495. 


496. 


497. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


ష్ణ స్కంధము చో! 
వీడుడు కోప మింతటన వేతిడులై యిటు పాపకార్యమం 

చోడక గర్భముల్‌ దొలగ నుత్సల గంధుల నిట్లు నొంచుటల్‌ 

గూడునె? పాపపున్‌ ఫలము గోల్పడ దెన్నడు, నేడొ రేపొ వెం 

టాడుచు మిమ్ము గూల్చు, శుభమందందలంచిన మానుడీ క్రియల్‌ 


అనినన్‌ హైహయు లించుకంత తమ కోపావేశముల్‌వీడి యో 

ముని నాధాగ్రణులార! వీరి చరితంబుల్‌ మిక్కిలిన్‌ హేయముల్‌ 
మును మా పూర్వుల సంపదల్‌ విరివిగా మోసంబునన్‌ దోచినా 
రనయం బెవ్వియొ యజ్ఞ యాగము లటం చాయత్తులన్‌ జేయుచున్‌ 


వంచకులు వీరు ధూర్తులై పంచంజేరి 
దోచుకొని రెల్ల ధనముల నీచవృత్తి 
అవసరమ్మయ్యె మాకిప్పు డర్భమనుచు 
నెంత వేడిన సుంతయు నియ్యరైరి 


రాజుల కవసరమైనన్‌ 

భూజనులే యాదుకొనుట పోలున్‌ జగతిన్‌ 
భూజానుల వంచించుట 

భాజన మెటులౌను వీరు పాజులె తలపన్‌ 


యజ్ఞము లాచరింపుడని, యాచక కోటికి పంచుడంచు, ధ 
ర్మజ్ఞుడు కార్తవీర్యుడతి మాత్రముగా ధనిమీయ, వీరలో! 
యజ్ఞము లాచరింప, కటు యాచక కోటికి దాన మీయ, కి 
ట్లజ్ఞతం గూడ బెట్టిరి ధనావళు లందిన యంత లోభులై 


యజ్ఞ యాగాది క్రతువుల నవలంద్రోచి 
దాన ధర్మమ్ము లవి యెల్ల మాని, తాము 
ననుభవింపక ధనముల ననవరతము 
దాచుటది విప్రకోటికి ధర్మమగునె? 


చోర భయ మగ్ని భయమును 

భూరమణుల భయము నిత్యమును ధనము నకున్‌ 
ధారుణి సహజము, వ్యర్థపు 

టారాటము తప్ప నిల్వదది యెటైైనన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 78 


498. 


499. 


500. 


501. 


502. 


503. 


504 


505. 


శ్రీ దేవీ భాగవతం = 


తే.గీ. అట్లు కాకున్న బ్రతికి యున్నంత కాల 


కం. 


కం. 


మెట్లొ సంరక్షణముసేసి హేయమైన 
(బ్రతుకు గడపియు ప్రాణముల్‌ వాయువేళ 
వెంటంగొనిపోవునే కాసు వీసమైన 


కావున నిట్టి వంచకుల గర్జిత్రులన్‌ ద్విజులంచు నెంచబో, 

కీవిధి దండనల్‌ సలుపు టెంతయు నొప్పదె మౌనులార! భూ 
పావళికెల్ల దోషుల నియంత్రణ సేయుట యుక్తమంచు మా 
భావములన్‌ దలంచితిమి, పాప మొకింతయు లేదు మాయెడన్‌ 


అనినన్‌ మౌనులు మౌనం 

బున నుండిరి హైహయులును భూసుర సతులన్‌ 
జెనకక ధనములంగొని బో 

రనం జనిరి ముదమ్మున నిజరాజ్యమ్మునకున్‌ 


అంత బ్రాహ్మణ స్త్రీ లెల్లరు ప్రాణము లరచేతన్‌ బట్టుకొని 
భయ విహ్వలులై హిమ వత్పర్వతమును చేరుకొనిరి. 


ధరణీ శోత్తమ! లోభ మెంతటి ప్రమాదం బైనదో వింటివే 

నరునిన్‌ దుఃఖమునందు ముంచుం దుదకున్‌ బ్రాణంబులన్‌ దీయు, నొ 
కృరినే గాదు కుటుంబమున్‌ విడక చిక్కం బట్టి బాధించు, దు 

ర్భరమౌ శత్రువు దీని మించి కలదా పల్మారు యోచించినన్‌ 


పాపము లెన్నియైన జరుపన్‌ దలపించును, ధర్మమార్గమున్‌ 
దోపగ నీయ, దెల్ల ప్రజతోడ విరోధముందెచ్చి పెట్టు, చిం 

తా పరివృద్ధిం జేయు, తలి దండ్రుల బంధుల మిత్రులన్‌ సదా 
వేపుచు చంపం జేయు నతి భీకర శత్రువు లోభమెంచగన్‌ 


కడు ధర్మజ్ఞులు నున్నత ప్రతులు నౌ కౌరవ్యులున్‌ లోభ సం 
గడిచే నాశన మౌట నీ వెరుగవే కల్లార మిత్రాన్వయా! 
మడియన్‌ లేదె కళత్ర పుత్ర హిత సంబంధాళితో; నాపగే 
యుడు ద్రోణుండును కర్గుడున్‌ పడరె తాముగ్రాహవక్షోణిలో 


అనవిని జనమేజయు డ 
య్యనఘాత్ముని గాంచి మిగుల యానందమునన్‌ 


= రీచనీ : అగస్త్యరా గ సుచ్చారా సు 79 


506. 


507. 


5056. 


509. 


510. 


511. 


512. 


చం. 


చం. 


చం. 


తే.గీ. 


చం. 


తన కరకమల యుగంబును 
వినయంబున మొగిచి యిట్లు వేడెన్‌ మెల్లన్‌ 


పలుకుల తల్లి మీ రసనపై నడయాడ వచించు చున్న య 
త్యలఘు సుధా రసా(ర్ట మధురాక్షరయుక్త కథావిశేషముల్‌ 
పలుగతి మత్‌ శ్రుతి ద్వయికి పండుగ చేసెను వా ససన్మునీ! 
కలుగదు తృప్తి కాన విన కౌతుక మౌ వినిపింపు మింపునన్‌ 


ఆ భృగు పత్ను లివ్విధి హిమాద్రికింజేరిన మీద నేగతిన్‌ 
శోభలు దక్కి వర్తిలిరి సున్నిత దేహలు, వారి వంశమె 

ట్లీ భువి నిల్చె హైహయులు నెల్ల ధనంబులంగూర్చి యొవ్విధిన్‌ 
ప్రాభవ మొప్ప సత్రియలం బట్టి యొనర్చి రెజుంగం దెల్పవే 


అనియడిగిన జననాధుంజూచి ముని నాధుండిట్లనియె 


వినుము ధరాధినాధ! భృగువిప్రుల భార్యలటుల్‌ హిమాద్రికిన్‌ 
జని యొక కొంతకాలము ప్రశాంతిగ పుచ్చి భయమ్ము వాసి యం 
తన నొక వాహినీ తటమునన్‌ దగ నిర్మల సైకత స్థలిన్‌ 

ఘనముగ లోక మాతయగు గారిని మన్నునం జేసి యంతటన్‌ 


అతి వినయంబునన్‌ జనని కంచితరీతిని పూజ సల్పి స 

మృతి నుపవాస దీక్షలం గ్రమంబున ప్రాణవియోగ సిద్ధి సం 
గతులకు నొప్పి కూర్చొనిరి, కాలము సాగగ నొక్కరేయి య 
య్యతివల కంబ స్వప్నమున, నద్భుత రీతిగం దోచి యిట్లనెన్‌ 


ఇందు ముఖులార మీ దీక్ష కేను మిగుల 
సంత సించితి మీలోన సాధ్వికొకతె 
కూరు భాగమ్మునుంది కుమారు డస్మ 
దంశ జనియించు మిగుల విఖ్యాతిగదుర 


అని వచియించి యొల్లరును నచ్చెరు వంద నదృశ్యమయ్యె నా 
జనని, ధరామరాంగనలు సంతసమందిరి, అంతనొక్క యం 
గనకు తదూరు దేశమునంగన్పడె వింతగ గర్భ చిహ్నముల్‌ 
దినదిన వర్ధమానమయి తేజరిలెన్‌ వనితోరు గర్భమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 80 


518. కర; 


514. వ. 


515. ఉ. 


516. ఉ. 


517. చం. 


518. కం. 


521. ఉ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


భృగు పత్నులెల్ల రామెను 

తగు (్రద్ధన్‌ జూచు కొనుచు తా నడిగినయ 
ట్లొగి నుప చారంబులు దం 

డిగ నొనరించుచు గడపిరి డెందము లలరన్‌ 


ఇట్లు పెద్దకాలంబు గడచిన యంత 


హైహయులున్‌ బ్రయత్నముల నాపక భార్గవులెందునున్న సం 
దేహములేక యొట్టులొ వధింపందలంచి హిమాద్రిపైన ను 
త్సాహము మీటి సంచరిలు తత్‌భృగు పత్నులంగాంచి యింతులం 
చోహట మంద కాయువతులున్న ప్రదేశముం జొచ్చుచుండగన్‌ 


వారినిం గాంచినంత భృగు పత్నులు భీతిలి వ్యాఘ్ర సంఘ సం 
చారము దోచినంత రభసంబునం బర్విడు నిజ్టులట్టులన్‌ 
బారుచు నుండ హైహయులు పట్టుడు చంపుడటంచు వల్ముచున్‌ 
భీరువులైన యంగనల వెంట హుటాహుటింబర్విరుగ్రులై 


జనిత నిజోరు గర్భ భర సంగతి బర్విడలేక యార్చుచున్‌ 
తన వెను వెంట ఖద్దములందాల్చి రయంబున వచ్చు వారలన్‌ 
గనుగొని యూరు గర్భిణి వికంపిత చిత్తముతోడ ముందుకున్‌ 
జనగ నశక్తయై నిలిచె సంచలితాక్షి యుగాంబు ధారయె 


కరముల ముఖమును గప్పుక 

గిరి గుహలు ప్రతిధ్వనింపం గేక లిడుచు నా 
నరసిజలోచన చూలా 

లొరిగి పడుచు చిక్కె హైహ యోర్వీశులకున్‌ 


అంతట 


తనయూరుస్థిత బాలు డాక్షణమ తద్దెన్య స్థితిన్‌గాంచి, న్‌ 
ల్చన కోపంబును బొంది, యూరువుల నాశ్చర్యంబుగాచీల్చుకొం 
చిన బింబంబటు వెల్పలం బడగ నయ్యేపారు తీక్లార్చులన్‌ 
గని యంధత్వముం బొంది రాన్ఫప వరుల్‌ కౌరవ్యవంశోత్తమా! 


అందరు నేక కాలమున నంధులు నౌటకు భీతింజెంది యీ 
చందము గల్ల హేతువు నిజంబుగ నీబుడుతండె యౌనుబో 


శ్రీ దేవీ భాగవతం = 


81 


522. 


523. 


524. 


525. 


526. 


527. 


525. 


చం. 


చం. 


చం. 


కం. 


చం. 


మ. 


సందియ మేల యీమె యును చాల పతివ్రత యంచునెంచి య 
య్యిందు ముఖీ పదంబుల పయిన్‌బడి యేడ్చుచు వేడిరివ్విధిన్‌ 


తల్లీ! మమ్ము క్షమింపుమమ్మ! యప రాధం బెంతయోచేసి మీ 
కల్లాటం బొనరించి నార మకటా! యంధత్వముల్‌ బొంది యి 
ట్లల్లల్లాడుచు నుంటి మమ్మ! నిను మేమమ్మా! కనన్‌ జాలమో 
ఫుల్లాంభోజదళాకి! నీదు మహిమంబున్‌ గంటి మిప్పట్టునన్‌ 
శరణిక నీవెతల్లి! యిది చావున కంటెను మిన్న యంధ సం 
చరణము, చూపు నిమ్మికను సతృప నిట్టి మహాపరాధముల్‌ 
మరల యొనర్పం బోమనుచు మాపయి నొట్టిడు చుంటి మమ్మ!మా 
నరపతులెవ్వరేని కడు నమత మీ యెడ నుందురింకపై 


అని కడు దీనులైయడుగు హైహయులన్‌ గని యామె యక్కజం 
బెనయగ జాలింబొంది పృథివీశ్వరు లార! మహీసురాంగనన్‌ 
వినయముతోడ నిక్కరణి వీరులు మీరలు వేడుటొప్పునే 
వినుడొక సత్యమున్‌ దమకు విన్సెద కోపము లేదు మీ యెడన్‌ 


ఉరుతర తేజు డీతడు మదూరు భవుం డతి కుద్దుడయ్యె, మీ 
రరమర లేక మాపతుల నన్నల మామల తల్లి దండ్రులన్‌ 
నరకి వధించుటన్‌, మతియు నాతుల గర్భము లెల్ల డుల్చి దు 
ష్మరమగు హింసలన్‌ సలిపికానలంద్రోలుటసైప కాత్మలో 


ధీయుతుడై యీ బాలుడు 
నా యూరువు నందె యుండి నైపుణ్యమునన్‌ 
పాయక నూటేడులు స్వా 
ధ్యాయ మొనర్చెను చతుర్విధామ్నాయములన్‌ 


ఇపుదతి క్రుద్దుడై మిము వధించి పిత్యాణముం దీర్చ నీశ్వరీ 
కృప జనియించె, నీతని యహీన తనూద్భవ దివ్యతేజముల్‌ 
నృపవరులార! మీకనుల కీగతి యాపదందెచ్చె,ంగాన నీ 

వ్యపగత దోషు వేడు కొను డర్భకుడంచుందలంప కాత్మలన్‌ 


అనినన్‌ హైహయు లాక్షణంబ చని భక్యావేశముల్‌ పొంగ న 
య్యన ఘాత్ముండగు బాల భార్గవుని పాదాబ్దంబులన్‌ బట్టుచున్‌ 


ష్ణ స్కంధము — 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 82 


529. వ. 


530. చం. 


531. కం, 


532. కం. 


533. వ. 


534 మ. 


శ్రీ దేవీ భాగవతం = 


వినయం బొప్పగ ప్రార్థనల్‌ సలుప నవ్విప్రార్భకుం డెంతయున్‌ 
తనలో మోదమునంది దృష్టు లొసగెన్‌ దద్భూపతిశ్రేణికిన్‌ 


అవ్విధంబున దృష్టులన్‌ బసాదించి భూమి పతులంగాంచి 
అబ్బాలకుండిట్లనియె 


జరుగ గలట్టి దెద్దియును క్షత్రియ పుంగవులార! తప్పునే! 

జరిగిన దిట్లటంచు కడు సంకటముల్‌ వడ కిండ్ల కేగి భూ 
భరము వహింపు డింతటనం బాయుడు క్రోధము లోభ మాత్మలన్‌ 
పరగ నధర్మమున్‌ విడచి పాలనసేయు డశేష భూప్రజన్‌ 


అని యోదారిచి పంపగం 

జనిరా హైహయులు మిగుల సంతోషమునన్‌ 
జననియు తన పుత్రునింగొని 

చనియెను నిజగేహమునకు సమ్మతి తోడన్‌ 


లోభముచే కీడు గలిగె 

భూభర్తల కవ్విధాన; భూసురులును నా 
లోభము చేతనె మడిసిరి 

లోభమ్మది యెవరినైన లోగొను టరుదే! 


హైహయ జననము 


జనమెజయమహారాజా! యింక నీహైహయుల జననంబును 
గూర్చి వివరించెద నాలకింపుము 


మును రేవంతు డనన్‌ బ్రసిద్దుడగు నంభోజాత మిత్రాత్మజుం, 
డనలోద్దీపిత తేజుడుండె,గడు భద్రా కారు, డాతండు వి 

ష్టుని దర్శింపందలంచి దివ్య హయమున్‌ సొంపారగా నెక్కి యే 
గెను వైకుంఠ పురంబుంజేరం గడు భక్తిన్‌ దూర్ణవేగుండునై 


అట్లు సని వైకుంఠ పురంబుంజేరినంత 


ఆతందెక్కిన ఘోటకంబుంగని “యీయశ్వంబు క్షీరాబ్ది ను 
దూతం బైనది గాదలంతు మును నాతోంగూడి; యుచ్చెశ్రవం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 83 


537. ఉ. 


588. చం. 


539. చం. 


540. తే.గీ. 


541. ఉ. 


542. తే.గీ. 


543. ఉ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


తర్ప స్కంధము 


బే తథ్యంబని నిశ్చయించి కనులట్లే విప్పి శ్రీలక్ష్మి సం 
ప్రీతిన్‌ బొందుచు చూచుచున్‌ నిలిచె నుర్వీనాధ! నిశ్చేష్టయై 


పంకజ నాభుడున్‌ హయముపైం జనుదెంచెడు వాని సుందరున్‌ 
పంకజ మిత్ర తేజుంగని పంకజ నేత్రను లక్ష్మింగాంచి “ని 

శృంక హయంబు నెక్కి సుమ సాయకు నట్లరుదెంచు వీని నే 

ణాంక ముఖీ! యెజుంగుదువె యాఖ్యయదేమియొ వాసమెద్దియో?” 


అని పలుమారులట్టులె రమాధిపు డామెను పృచ్చ చేసినన్‌ 

కనులటు త్రిప్పకశ్వమునె గన్గొనుచున్‌ మరుమాట పల్మకుం 
డిన, హరి సైపలేక రమణిన్‌ గని పల్మెను నల్మంబూని యో 
వనజ ముఖీ! పరాకుంగొని పల్మక యుల్మక నుంటి వేలొకో 


హయమును గాంచి యింత యధికాధిక మోహముంబొందంజెల్లునే 
నియతి వసింప వొక్కయెడ నీవతి చంచల, వేది గాంచి యుం 
బ్రియమును బూని వేడుక రమింతువు కానరమాఖ్యాగల్డె ని 
ర్భయమున నన్‌ గణింపవు తురంగముపై మదినిల్సి; కావునన్‌ 


బడబవై పుట్టు మికపైన పుడమి యందు 
ననుచు శపియించె వెన్ను డయ్యబ్దనేత్ర 
నంతందెలివొంది 'రమి భయమావ హిల్ల 
భర్తంగని వేడుకొనె నిట్టు లార్తి తోడ 


ఇంతటి చిన్న దోసమున కిట్లు శపించుట న్యాయమౌనె దై 
త్యాంతక! దేవ దేవ! ప్రియ మార ననున్‌ గను చుందు వెపు, నీ 
కింతటి కోప మావహిలు టెన్నడుంగాంచను నింతదన్మ నా 
పొంతన నీదు ప్రేమ కడు బూటక మంచు నెజుంగనైతినే 


వజ్రమున్‌ బ్రయోగింపనౌ వైరి పైన 
భార్యపై ప్రయోగించుట భావ్యమగునె 
(పేమకున్‌ బాత్రు రాలను బ్రీతి మాలి 
శాపమిడ నర్ద్హురాలనె పాప హారి! 


నీ కనుదోయి ముందె మరణింతును నిన్‌విడి. మేన ప్రాణముల్‌ 
చేకొని యెట్టులుందు నిక శ్రీకర! శాపము గ్రమ్మరించి నన్‌ 


84 


544. 


545. 


546. 


547. 


ర్‌4రి. 


కర్త 


తే.గీ. 


కం. 


2 


శ్రీ దేవీ భాగవతం = 


జేకొను, మట్లు కాదన వచింపుము శాపవిముక్తి యెన్నడో 
లోక శుభంక రార్థమని లోందల పోయుదువేని కేశవా! 


అనినన్‌ దాచిజు నవ్వు నవ్వుచు సరోజాక్షుండు కంజాక్షితో 
ననియెన్‌“బ్రేయసి! మర్యలోకమున నీకావిర్భవించున్‌ సుతుం 
డనఘాత్ముండును మత్‌ సమాను; డటుపై నశ్వాకృతిన్‌వీడి క్ర 
న్నన వైకుంఠమువచ్చి నన్‌ గలియు మానందంబునన్‌ గోమలీ! 


తన యెదుటనె వెన్ను డిటులం 

గనలి రమకు శాప మిడుటం గని భయపడుచున్‌ 
జని యింటికి రేవంతుడు 

జనకున కిదియెల్లందెలిపి స్వస్థతంబొందెన్‌ 


భర్త యిడినట్టి శాపమ్ము వలన రమయు 
నపుడ బడబాకృతి గొని తీక్లాంశుపల్ని 
మున్ను తప మొనర్చిన స్థలమునకు నేగి 
శివుని ధ్యానించె నేకాగ్ర చిత్తవృత్తి 


అది కాళిందీ తమసా 

నదులు గలియు పుణ్యభూమి నయనానందం 
బొదవ సుపర్గాక్షోత్తర 

సదమల వన మిష్టకామ్య సంపత్రదమున్‌ 


శూలాయుధుని చండ్ర చూడుని మదనారి 
నర్ధ నారీశ్వరు నహి విభూషు 
ఘన సార సితదేహు గజచర్మ పట ధరు 
పంచముఖు ఘన కపాల హారు 
భస్మరాగాంగుని ఫాల నేత్రోజ్ఞ్వలు 
వృషభ వాహను విషావిష్ట కంఠు 
బహుళ జటాజూట నిహిత సురాపగు 
దేవ మునిగణ సంసేవితాం(ఘు 


శివుని మదినిల్సి యా రమ చేసె తపము 
దివ్య వర్ష సహస్రముల్‌ దీక్ష తోడ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 85 


550. 


551. 


552. 


553. 


ర్‌ర4. 


555. 


556. 


చం. 


కం. 


: అగ 


సంత సంబంది యపు డుమా సహితుడగుచు 
నభవు డరుదెంచె వృషభ వాహనమునెక్కి 


అట్లు ప్రత్యక్షం బైన శివుండు బడబాకృతినున్న రమన్‌ గాంచి 
యేమియు నెజుంగని వానివలె 


కమలాక్ష! యిది యేమిటమ్మ! బడబాకారంబునన్‌నిల్చి యి 
ట్లమితంబైన తపంబు నాకొజకు చేయన్‌ గారణంబేమి? శ్రీ 
రమణీ! లోక విభుండు నీ విభుడు ధర్మజ్ఞాండు యోగ్యుండు, న 
య్యమలో దాత్తుని వీడి నన్నుందలపన్‌ న్యాయంబె యోచింపుమా 


పతియే పలికి దైవమంచుంబలుకున్‌ బ్రాంబల్కు తథ్యంబు తత్‌ 
పతినిన్‌ గాదని పత్ను లన్యులను సంప్రార్థింపరాదంచు వి 

సృత శాస్త్రంబులు వల్ముచుండ బుధ సంసేవ్యుండు విశ్వాత్ము డ 
ప్పతి యుండన్‌ నను సన్నుతించుటిది సంభావ్యంబు గా దెవ్విధిన్‌ 


అనవిని యబ్దనాభుసతి యా శశిశేఖరుంగాంచి శంకరా! 
మనమున వేడి నంతటనె మానక వేగమె భక్తకోటి, కీ 
వనుపమరీతి కోరికల నట్టె యొసంగెదు గాదె? నన్నిటుల్‌ 
గనలి శపించె నామగడు కంటివె తత్భల మీ స్వరూపమున్‌ 


సుతు డొక్కండుదయింప వైదొలగు నంచున్‌ బల్మె శాపావధిన్‌ 
బతి, యాపైన వికుంఠ మేగనగుంగానన్‌ నన్ను నీ వెట్లా స 
మృతి రక్షింపం దగున్‌ ద్రినేత్ర! యిపుడే మార్గమ్మునన్‌ నేను సం 
తతిం బొందందగు భర్తలేక, యిది సాధ్యంబే యుమావల్లభా! 
శివకేశవులకు భేదం 

బవలోకింపంగ గలదె అభవా! కానన్‌ 


అవమానంబని యెంచక 
ప్రవిమలగతి నిన్నుంగూర్చి ప్రార్థించి తిటుల్‌ 


అనిన నక్కజంబంది ముక్కంటి యత్తమ్మికంటిన్‌ గని యిట్లనియె 


హరి హరాభేదమ్ము నరయంగం జాలరు 
విజ్ఞులు మునులును వేదవిదులు 


స్మ్యరాజు సుబ్చార్వా 86 


557. ఉ. 


5568. శా. 


559. మ. 


560. మ. 


అజ్ఞాన వశమున హరి హర భేదమ్ము 
నెన్నుచు తర్మమ్ము లేర్పడంగ 

కలహించు చుందురు కలియుగం బందున 
హరిని నన్నును నిందలాడు కొనుచు 

ఇవి యెల్ల యెజుగుదు మేనును హరియును 
య రహస్యంబెట్టు లెతిగి తీవు 


నిజము వచియింపు మనగ నా నీర జాక్షి 
చంద్రశేఖర! వినుమయ్య శౌరి మున్ను 
ధ్యాన మొనరించు చుండె నేకాంతమందు 
అక్కజమ్మున నే మెల్ల నరిగితటకు 


ఆతడు ధ్యానమున్‌ విడుచు నంతకు నచ్చట వేచియుంటి ని 
ర్ఫీతిగ; నంత నచ్యుతుడు జిప్పలు మెల్లన విప్పిచూచె, నా 
చేతము సంతసిల్ల దరింజేరి వినమ్రత నంజలించి వా 
క్పాతురి దోప నన్‌ గలచు సందియ మీగతిం బృచ్చచేసితిన్‌ 


దేవా! దుగ్ధ పయోధి జాతనగు నే దేవేంద్రుడున్‌ మున్నుగా 
దేవానీకము జూచి యందు నిను నాదేవుండు గా నెంచితిన్‌ 
నీవే శ్రేష్టుడ వన్న భావమున; లోకేశుండవై యుండి నీ 
వేవేల్చున్‌ మది నిల్పి ధ్యానమిటు లెంతేం జేయుదో తెల్పుమా! 


అని నిక్కచ్చిగ వేడ నాధుడనె నోయబ్దాక్షి! ముక్కంటి కే 

ననినన్‌ బ్రాణము, నా కతండనగ నత్యంతంబు ప్రాణమ్ము; కా 
వున నేనాతని, నాతడెన్నడు ననున్‌ బొల్పొంద నేకాగ్రవృ 

త్తిని ధ్యానించుచు నుందు మెంతయును భక్తిన్‌; లేదు భేదంబెటన్‌ 


అని యీ గుహ్యము మద్విభుండు తెలుపన్‌ ద్యానించితిన్‌ నిన్ను న 
య్యనఘాత్ముండు త్వదీయ వల్లభు డటం చాలోచనల్‌ సల్పి, గ్ర 
న్నన మమ్మిర్వుర నెట్టుళైనంగృప సంధానింపు మోశంకరా! 
తనయున్‌ బొంది వికుంఠ మేగంగల నంతన్‌ స్వస్వరూపమ్ముతో 


అనుచున్‌ సాగరకన్య వేడ శివు డమ్మా! దుఃఖమున్‌ వీడుమా 
అనఘుండా జగదీశ్వరుండిటకు నశ్వాకారుడై వచ్చి (గ 


శ్రీ దేవీ భాగవతం = 


: అగస్త 


87 


స్మరాజ సుబ్బారా 


562. చం. 


563. మ. 


564. తే.గీ. 


565. తే.గీ. 


566. ఉ. 


567. కం. 


న్నన నిన్‌ జేరగంజేయుదే నెటులొ, అంతన్‌ నీకు పుత్రుండు వె 
న్నునకున్‌ దుల్యుడు గల్లు నెల్లరకు సంస్తుత్యుండు విఖ్యాతిగన్‌ 


అతడును “నేకవీరి యను నాఖ్య జగంబుల ఖ్యాతింగాంచు న 
య్యతులిత తేజుడే ధరణి హైహయవంశపు మూలకర్తయౌ, 
పతియును నీవు నంతం జన వచ్చును నిచ్చ వికుంఠ సీమకున్‌ 
వెతలికం దీజు నీకు; వినిపింతును విన్ము మరొక్కసంగతిన్‌ 


ఉదధిన్‌ బుట్టిన శ్వేత వర్ణహయ మయ్యుచ్చెశ్రవంబున్‌ మహా 
ముదమున్‌ జెందుచు నాడు గాంచినపు డేమోహంబు నీవొందితో 
అదియెల్లన్‌ జగదంబ మాయయగు, నయ్యంబన్‌ సదానీవు నె 
మ్మది ధ్యానించుట విస్మరించితివి సుమ్మా! తత్సలంబిద్దియౌ 


కాన నిక నుండి దేవిని క్షణమయేని 
విస్మరింపక మదినిల్సి విమల భక్తి 

ధ్యాన మొనరింపు మని పల్కి తత్‌ క్షణంబ 
భవు డదృశ్యుడైచనియె భవానిం గూడి 
కమల యును భర్త రాకను గనుచునుండె 


శివుడు కైలాస మునకేగి చిత్ర రూపు 
డన్నవానిని చతురుని యనుభ వజ్ఞు 
కార్య మర్మజ్ఞు ప్రమథు నొక్కనినింబిలిచి 
పలికె నిట్లని గంభీర గళముతోడ 


వెన్నుని చెంత కీ వరిగి విజ్ఞత దోపగ నాదుమాటగా 

గ్రన్నన దెల్పు మీగతిని“ కంజదళేక్షణ లక్ష్మి యిప్పు తా 
నున్నది యొక్కచోట కడునుత్మట దుఃఖ నిమగ్నయి దినా 
లెన్నుచు నొంటిగా నిను నహీనగతిన్‌ దలపోయుచున్‌ మదిన్‌ 


కడు వేగమెచని నీవా 

కడలిసుతన్‌ దుఃఖ మగ్నంగని తద్దుఃఖం 

బదగింపం బూను మెంతయు. 

దడయక” యని తెలుపు మనుచు త్యంబకుడనగన్‌ 


ష్ణ స్కంధము చో! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 88 


568. చం. 


569. కం. 


570. చం. 


571. కఠ; 


572. తే.గీ. 


5/3. ఉ. 


574 కం. 


శ్రీ దేవీ భాగవతం = 


చనియటం గాంచె నాతడు ప్రశస్తిగ వైష్ణవ బృంద హర్ష ని 
స్వనమును పూలతావృత విభాసిత సౌరభ భూరి సాలమున్‌ 
అనుదిన హంస సారస విహార సుశోభిత నీరజాకరం 

బును సముదగ్ర సౌధ చయమున్‌ సువిశాల వన ప్రదేశమున్‌ 


అట వెన్నుని సౌధము ముం 

గిటంగల జయవిజయులం గని కేల్నోడ్చి “శివుం 
డిట కంపగ వెన్నుని జూ 

చుటకై వచ్చితి వెస” ననుచున్‌ వచి యింపన్‌ 


జయుడును లోనికేగి వెస శౌరికి మొక్కి “పినాకపాణి దూ 

త యొకడు వేచియుండె తమ దర్శనమున్‌ మదింగోరి కార్యమె 
ద్దియును వచింప డాతనిని దేవర! లోనికి పంపవచ్చునా! 
దయంగొని యాజ్ఞ యిం”డనిన దానవ వైరియు సంతసించుచున్‌ 


రయమున ప్రవేశ పెట్టుము 
భయమేల యటంచుంబల్మ పరువునంజని యా 
జయుడపుడు చిత్ర రూపుని 
ప్రియమునంగొనివచ్చి నిల్చి వెన్నుని యెదుటన్‌ 


ఫాల నేత్రుని దూత యప్పద్మనాభుం 
గాంచి సాష్టాంగ పడి లేచి కరయుగమ్ము 
మోడ్సి నిలుచున్నంగని సర్వమును నెటింగి 
ఏమి పనిమీద వచ్చితి విటకు ననిన 


సారస లోచనా! వినుము సర్వ జగమ్ములలోన కార్యముల్‌ 
నేరగ రాని వున్నవియె నీకు త్రికాలములందు, కానిచో 
మారవిరోధి మాప్రభువు మన్నన మీ కెజిగింపుమంచు నన్‌ 
జేరగంబిల్చి తెల్పినది చెప్పెద నొక్కటి యాలకింపుడీ 


కమలాక్షి లక్ష్మి యొక్కెడ 

యమునయు తమసయును గలియు నమల తటమునం 
దమర నుతా! బడబాకృతి 

యమర తపమొనర్చుచున్న దతి దృఢదీక్షన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 89 


5/5. 


576. 


577. 


57. 


579. 


580. 


581. 


కరు 


తే.గీ. 


తే.గీ. 


కం. 


మనుజులు దనుజులు దివిజులు 
ననవరతముం గొల్వ రేవ నమరెడి నలినా 
నన యిపుడొంటిగ తపమి 

ట్లనయం బొనరించుటెంత యాశ్చర్యంబో! 


ఏ వన జాక్షి వీక్షణము లిద్ధర మానవ కోటికెల్ల సౌ 

ఖ్యావహ చంద్రికా సముదయంబులొ ఆభువనైక మాత ని 
ట్లీవిపు డేల దూర మొనరించితి వియ్యది నీకు సౌఖ్యమే 
భావము నం దలంపుము శుభంబగునే సతిం బాయుటేరికిన్‌ 


ఎంత బలహీనుడైనను, చెంత చిల్లి 
గవ్వయైనను లేని బికారియైన 

సతిని కాపాడు కొనుంగాని సత్యపథము 
వీడి యెడబాసి యుండడు తోడు లేక 


అపరాధం బొకయింత సేయకయె అర్ద్జాంగిన్‌ రమాదేవి ని 
ట్లపరాధమ్మును మోపి వీడుటది యేలా? తెల్పుమా యింతులన్‌ 
గృప లేకిట్టుల కష్టపెట్టు మగలన్‌ గ్లేశంబు లొందున్‌ జుమీ 
రిపువర్గంబులు నవ్వుకొందురుగదా! రేయింబవళ్లచ్యుతా! 


కాన శీఘంబ యేగి యక్క్మమలనేత్ర 
స్వీకరింపుము నీకది శ్రేయమగును 

భార్య నెడ బాయుటెంత దుర్భరమొ మున్ను 
నేనెజుంగుదు మాధవా నికృమిద్ది 


మును దక్షాధ్వరమున నా 

యనుగున్‌సతి నన్ను వీడి యసువులు వాయన్‌ 
మనమున నెవ్విధింగుందితొ 

వినిపింప నసాధ్యమయ్య! విబుధగణనుతా! 


కావున పిచ్చిభావనలు కట్టీ హయాకృతింబూని వేగమే 
యావన జేక్షణన్‌ గలసి హాయిగ నుండుడు, పుత్రుడొక్కరుం 
డావల నుద్భవించు, తురగాకృతులిర్వురకున్‌ దొలంగు, స 
ద్భావము లొప్పం జేరు డటుపైన వికుంఠము సంతసమ్మునన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 90 


582. చం. 


583. వ. 


554 ఉ. 


585. చం. 


586. చం. 


58/7. కం. 


5588. శా. 


589. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


అని మా శంకరు లన్న మాటలను మీకట్లే నివేదించితిన్‌ 
వనజాక్షా! యని చిత్రరూపుడట నిల్వన్‌ వెన్నుడున్‌ శ్రద్ధగా 
విని యట్లే యని పల్మి యంత నతనిన్‌ వీడ్కోలు గావించి య 
వ్వన జాతోదరు డందమైన హయరూపంబున్‌ ధరించెన్‌ వెసన్‌ 


అట్లశ్వరూపంబు దాల్చి 


శ్రీపతి యేగి కాంచెనొక చెంత నదీతట మందు నశ్వినీ 
రూపము తోడ నొప్పెడు సరోరుహనేత్రను ధ్యానమగ్నను 
ద్దీపిత దివ్య తేజమున దిక్కుల వెల్లులు నింపుచున్‌ హరిన్‌ 
టేపును మాపు నెమ్మది స్మరించుచునున్న యనుంగు పల్పినిన్‌ 


అలికిడి విన్న యంతనె నిజాంబక యుగ్మము విప్పి చూచి ముం 
గల హయరూపధారింగని కంజ దళాక్షు డటంచు నెంచి క 
న్నుల జలబిందువుల్‌ గదల నూరు పదేళ్ళ వియోగవేదనల్‌ 
దొలగ హరిన్‌ పరాత్పరుని తోయజనాభుంగవుంగిలింపగన్‌ 


హరియును గుండియల్‌ కదల న(శుకణంబులు జాలువార యా 
సిరి ననురాగ వల్లరిని చెంగటం జేర్చుక మన్మథార్తి తో 

పరవశు డౌచు నక్క్మమల భావమెతింగి యనంగ కేళి వి 

స్తర తర సౌఖ్య వార్చిధిని సంచరిలెన్‌ యమునా తటంబునన్‌ 


వారల సంగమ ఫలమై 

వారిజ ముఖి పుత్రునొకని ప్రసవించె నటన్‌, 
వారువముల రూపంబులు 

వారలు విడనాడి రంత పరితోషమునన్‌ 


ఆనందమ్మున పద్మనాభు డపు డర్భాంగిన్‌ విలోకించి స 
మ్మానంబొప్పగం బల్కె చిర్నగవుతో మస్తంబు చే దువ్వుచున్‌ 
కానిమ్మింక వికుంఠ ధామమునకున్‌ గల్యాణి! యేగన్‌ వలెన్‌ 
మౌనం బేటికి నీవియోగ మికపైనన్‌ సైపం జాలన్‌ జుమీ 


అనవిని యిట్లు వల్కె జలజాక్షి జనార్దన! యెట్లు వత్తు నీ 
తనయుని చిన్నివాని కనుదమ్ముల విప్పని మాంస పిండమున్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 91 


590. 


591. 


592. 


599. 


594. 


595. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


తష స్కంధము జాడ 


దినకర తేజు వీడి; యిట దిక్కెవరీ పసివాని కింకపై 
మనమిటు లేగినన్‌; వినుము మాధవ నే సుతు వీడి రానెటన్‌ 


అనినన్‌ శ్రీహరి మిన్నకుండె; నపుడత్యాశ్చర్యమున్‌ గొల్పుచున్‌ 
ఘన దివ్యాకృతులేర్పడెన్‌ దమకు; నాకాశంబు నందుండి చ 
య్యన దివ్యంపు విమాన మొండచట కుద్యత్‌ సూర్య బింబాకృతిన్‌ 
చనుదెంచెన్‌ దివిజాళి సన్నుతులు విశ్వంబందు ఘోషింపగన్‌ 


శ్రీహరియు దాని నెక్కంగ చెంతకేగె 

సున్నితమ్ముగ లక్ష్మి యావెన్ను నపుడు 
వలదు వలదంచు వారించి పల్మెనిట్లు 
పుత్ర వాత్సల్య భావ సంపూర్ణయగుచు 


స్వామీ! వీనిని వీడి వచ్చుటకు నాస్వాంతంబు సిద్ధంబుగా 

దేమో వింతగ నున్నదీతడన నాకెంతో ప్రియంబయ్యె, యా 
మోమున్‌ జూడుము మీదు రూపమును సంపూర్ణంబుగా బొంది, నా 
డ్రేమన్‌ జూఅగొనెన్‌ బ్రభూ! యితని నావెన్వెంట దెత్తున్‌ జుమీ 


అని బ్రతి మాలుచుండం గని యాహరి యిట్లనె ప్రాణనాయికా! 
తనయుని వీడి వెళ్ళుటది తప్పదు; వీనికి రక్షణ క్రియల్‌ 
గొనకొని చేసియుంటి విను కుంభినిం దుర్వసుడన్‌ యయాతి నం 
దనుడు గడున్‌ బ్రసిద్ధింగనె ధాత్రి పయిన్‌ హరివర్మపేరునన్‌ 


ఆతడు పుత్ర సంతతికినై యిట చేరువ నొక్కతీర్థమం 

దాతత నిష్టతో దశదశాబ్దములాది తపంబొనర్చుచున్‌ 
ఖ్యాతి వహించ, వాని కొజికై సృజియించితి నీ సుపుత్రు, నే 
నాతని చెంతకేగి యెటులైనను వీనిం గొనంగం జేసెదన్‌ 


“అతడు వీనిం బెంచు నత్యంత ముదమున 
దిగులు పడగ నేల దేవి!” యనిన 

ఆమె సంతసించి వ్యోమ యానంబెక్క 
తరలి వెళ్ళీరి నిజ ధామమునకు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 92 


596. 


597. 


598. 


599. 


600. 


601. 


602. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


హరివర్మకు ఏకవీరుడు దక్కుట 
అంత చంపాఖ్యుడనెడి విద్యాధరుండు 
భార్య మదనాలసను గూడి బాలుడున్న 
యెడకు నరుదెంచి కేరింత లిడుచు దివ్య 
కాంతు లీనెడు నప్పసి కందుంగాంచి 


పేద పెన్నిధిం గాంచిన విధము దోప 
సంబరమ్మున చంపాఖ్యుడంబరమ్ము 
నంటి బాలుని గుండెకు హత్తుకొనుచు 
భార్యచేతుల కందించె పరమ ప్రీతి 


తనకే పుట్టిన విడ్డయన్న విధమై తత్పత్నియున్‌ సంతసం 

బెనయన్‌ ముద్దుల ముంచి యెత్తుచు మొగం బిట్టట్టులన్‌ (ద్రిప్పుచున్‌ 
దన ప్రాణేశున కిచ్చుచున్‌ గొనుచు నానందంబుతో నిర్వురున్‌ 
జనిరా బాలుని తోడ స్వర్ణమునకున్‌ స్వర్లాధిపున్‌ జూడగన్‌ 


మానవుడా? దానవుడా? 

మానుగ గంధర్వవంశ మండను డౌనా? 
వీని విధము నెలిగి మఘవు 

నానతి నెదియైన చేయ నర్హంబనుచున్‌ 


అని తలపోసి యింధద్రునకు నాతని జూపి, యనుజ్ఞ యిచ్చినన్‌ 
నెనరున, పెంచుకొందు మితనిన్‌ సుతుభంగి యటంచుంబల్మ న 
య్యనఘుడు తెల్ప లక్ష్మికిని నంబుజనాభున కుద్భవించె నీ 
దినకర తేజు డీతనిని తెచ్చుట కూడ దదేల యన్నచో 


ఇతనిని యయాతి సుతునకు 

నతి ధార్మిక వర్తనునకు హరివర్శకు న 
చ్యుతు డీయందలచె నొకయ 

ద్భుత కార్యము దీర్చనెంచి పొలుపొందంగన్‌ 


హరిచే ప్రేరితుడై యా 

హరి వర్మయు వచ్చునచట కతి శీఘ్రముగన్‌ 
సరగున నీవున్‌జని యీ 

చిరజీవిని విడిచిరమ్ము శ్రేయంబౌతన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 93 


603. 


604. 


605. 


606. 


607. 


608. 


609. 


వ. 


చం. 


కం. 


కం. 


కం. 


వష్ట స్కంధము 


ఈ బాలుం డేకవీరియను నామంబున జగద్విఖ్యాతిన్‌ 
బడయునని మహేంద్రుడన నాగంధర్వుండాబాలుని 
యథాస్థానంబునన్‌డించి గంధర్వ లోకంబున కరిగెనంత 


సకల సుఖమ్ములన్‌ విడిచి సత్సుతుంబొంద తపమ్ముసేయు సత్‌ 
ప్రకట చరిత్రు డైన హరివర్మకు దర్శన మిచ్చి కేశవుం 

డొక వరమిత్తు కోరుమన నుబ్బక మందుచు నాకు నొక్కనిన్‌ 
సకల గుణాఢ్యుడౌ సుతునొసంగు మటం చధిపుండు వేడినన్‌ 


హరియును సంతసమందుచు 
నరవర తమసానది యుమునన్‌ గలిసెడు నా 
పరమ పవిత్ర తటమ్మున 

కరుగుము నీకగపడు నొక యర్భకు డచటన్‌ 


నాకును లక్ష్మికింగలిగిన 

యా కొమరుని స్వీకరింపు మాత్మ సుతునిగా 
నీకున్‌ మేలగు నని యా 

శ్రీకాంతు డదృశ్యుడయ్యె చిత్రముగాగన్‌ 


ఆమాటల్‌ వినినంత భూధవు డమందానంద చిత్తుండునై 
శ్రీమంతంబగు తతదేశమునకున్‌ శీఘ్రంబుగానేగి యా 
భూమిన్‌ గాంచెను బాలు నొక్కనిని నుత్ఫుల్లాబ్ద పత్రేక్షణున్‌ 
కామున్‌ బోలిన వాని రూపమున, సాక్షాద్విష్ణు సంకాశునిన్‌ 


కని యా బాలుని పైకి నెత్తుకొని భూకాంతుండు ముద్దాడుచున్‌ 
తన హృత్‌ సీమన హత్తుకొంచు తనయా! ధన్యుండనైతిన్‌ నినున్‌ 
వనజాక్షుండు వికుంఠ ధాము డొసగెన్‌ భవ్యప్రసాదంబుగా 
నిను నూరేండ్ల తపఃఫలం బనుచు నే నిక్కంబుగా నెంచెదన్‌ 


నా కొజకై నిను నిచ్చట 

తా కమలయు వదలి వెళ్ళె దయ యొంతటిదో! 
లేకున్న నిట్టి కొమరుని 

నే కోమలి విడిచి చనుట కిష్టపడు మదిన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 94 


610. చం. 


611. ఉ. 


612. కం. 


618. తేగీ. 


614 తే.గీ. 


615. ఉ. 


616. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


అని కడు పారవశ్యమున నా పసి వానిని సున్నితమ్ముగా 

తన కరయుగ్మమం దతి ముదమ్మునంజేరిచి చేరె నింటికిన్‌ 
వినయముతో నమాత్యులును విప్రలు మిత్రులు స్వాగతోక్తులన్‌ 
ఘనముగంబల్క్మ నయ్యవని కాంతుడు పత్నికింజూపువేడుకన్‌ 


ఆ పసి వాని నాతడు నిజాంగన కీయగ, మన్మథాకృతిన్‌ 
దీపిలు నీతడెవ్వ? డెటందెచ్చితి? వెవ్వరు కన్నవారలం 

చేపగు సంశయమ్ముల మహీశునిం బృచ్చయొనర్చ నాతడున్‌ 
పాపని గూర్చి యంతయును భార్యకుందెల్సి యనంతరమ్మునన్‌ 


తన రాజ్యము నెల్లెడలను 

ఘనతరముగ నుత్సవమ్ముంగావించి తగన్‌ 
తనయునకు నేకవీరుం 

డని నామకరణ మొనర్చి నార్యులు మెచ్చన్‌ 


జాత కర్మాది సంస్కార సంగతులను 
చక్క నొనరిచె హరివర్మ సంతసమున 
దిన దినమ్మును నాతడు తేజమెసగ 
వృద్ధి చెందుచునుండె సంతృప్తి గలుగ 


పదునొకండవ యేట నబ్బాలకునకు 
నుపనయంబును గావించి యొజ్జల కడ 
విద్యలన్నియు నేర్పించె విశదముగను 
అన్ని విద్యల నతడును నారితేరె. 


అంతట మంచి మూరుతమునం దతి వైభవమొప్ప వానికిన్‌ 
దంతి ఘటాశ్వ గోతతుల తామరసాదుల భూసురాళి క 
త్యంతముగా నొసంగి ప్రజలందరుమెచ్చ నమాత్యవర్యులున్‌ 
సంతసమంద పట్టమును సమ్మతి గట్టి ధరాధి నాధుగన్‌ 


కొమరునకు పట్టమున్‌ గట్టి కువలయేశు 
దాత్మసతింగూడి యడవుల కరిగి యచట 
శ్రేష్ట తమమైన మైనాక శిఖరమందు 
నాది శక్తిని గూర్చి యత్యంత నిష్ట 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 95 


617. 


6186. 


619. 


620. 


621. 


622. తే.గీ. 


చం. 


కం. 


చం. 


చం. 


తపమొనర్చుచు దేహముల్‌ ధాత్రి విడచి 
స్వర్ణధామమ్ముంజేర నవ్వార్త దెలిసి 
ఏకవీరుండు సుంత దుఖించి యంత 
నుత్తరక్రియ లెల్ల శాస్త్రోక్త విధిని 

వారి కొనరించి సాగించె పాలనమ్ము 


ఏకావళీ వృత్తాంతము 


ఆలో నొక్కట నేక వీరుడు నిజాశ్వారూఢుడై చేరె ను 
ల్లోలాంభఃకణ సేవితానిల తటిన్‌ రోలంబ సందోహ హృ 
ల్లోలాధిక్య మరందపూర్ణ సుమ వల్లుల్‌గల్లు భూజావళిన్‌ 
కాలౌచిత్య పికాది మంజు రవళిన్‌ గంగానదీ ప్రాంతమున్‌ 


పొదిగొని మంత్రులున్‌ మజియు భూసుర వర్యులు వెంటరాగ స 
మ్ముదితములై శ్రుతిధ్వనులంబొల్బ్పెడి యాశ్రమ హోమశాలలన్‌ 
సదమల వారి పూర్ణ వికస న్నవ పద్మ సరోవరంబులన్‌ 

వదలక గాంచుచున్‌ ధరణి పాలుడు వెళ్ళుచు నుండ నంతటన్‌ 


పరిపూర్ణంబుగ విచ్చిన 

సరసిజమొక్కటిని పత్ర శతసుందరమున్‌ 
పరిమళ మిళితంబుంగనియె 

సురనది చెంగటన నతడు చోద్యము గాగన్‌ 


కని కడు ముగ్దుడొచు నటు కన్నుల నించుక త్రిప్పి చూడ తాం 
గనె నొక కన్యకామణినింగంజ దళేక్షణం గంబు కంఠింద 
ద్వనరుహ పార్వసంస్థితను పల్లవగాత్రిని నీల దీర్హ కే 
శినిందనుమధ్య నవ్విభుడు చెల్వపురాళిని దుఃఖసంయుతన్‌ 


అదిగని ఏక వీరుడపు డవ్వనజాక్షినింజేరి సుందరీ! 

ఎదికత మొంటి నుంటివిట నెవ్వరి దానవు దేవకన్యవా! 

మది ననుమానమున్‌ విడిచి మా కెటిగింపుము నిన్నుంగన్న యా 
సదమల శీలురెవ్వ?రిటు జాలిగ కూర్చొని యుంటి వేటికిన్‌ 


పెండ్లి యైనచో నీభర్త విధముందెలుపు 
మవసరంబైన నిన్ను నే నాదుకొందు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 96 


623. మ. 


624. మ. 


625. ఉ. 


626. ఉ. 


627. తే.గీ. 


628. మ. 


629. ఉ. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


ధరణి నాధుడ నేను నో తరల నేత్ర! 
నాదు రాజ్యాన భయమేమి లేదు నీకు 


అనినన్‌ మెల్లగ భూమి నాధుంగని యయ్యబ్దాత పత్రాక్షి యో 
జననాధా! వినుమీ సమీపమున రాజ్యంబొక్కటుండున్‌. గడున్‌ 
ఘనుడౌ రౌమ్యుడు దానినేలు నతి చక్కన్‌,రుక్మరేఖాఖ్య స 

ద్దుణమాన్యన్‌ గడు సుందరిన్‌ సతిగ సంతోషంబునన్‌ బెండ్లియై 


తన కెన్నాళ్ళకు సంతు గల్గమికి సంతాపమ్ముతో నాధునిన్‌ 
గని దుఃఖించుచు రుక్మరేఖ యనె నోనాధా! విచారింతు నే 
ననయంబున్‌ మది సంతులేకునికి, వంధ్యాజీవనం బివ్విధిన్‌ 
గొని యేరీతిగ మేనంబ్రాణములతో కూర్చుందు నిశ్చింతగన్‌ 


సంతతికై ప్రయత్నములు సల్పుము: యజ్ఞము నెద్దియెన చే 
యింతము మంత్రులన్‌ ద్విజుల నెల్లరంబిల్చి; ఫలంబు గల్లునం 
చెంతు ధరాధినాధ! యని యెంతయు వేదనతోడ వేడ భూ 
కాంతుడు సమ్మతించి కులకాంతను నూఅటం బుచ్చి యంతటన్‌ 


వేద విధిజ్ఞులన్‌ ద్విజులంబిల్చి కడున్‌గడు శ్రద్ధతోడ నా 
భూదయితుండు యజ్ఞము నపూర్వ విధిన్‌ జరిపించుచుండ భా 
గ్యోదయ చిహ్నమన్నటుల నుద్భవమందె తదగ్ని కుండమం 
దాదరణీయ యౌచు కమలాక్షి యొకర్తుక యక్కజంబుగన్‌ 


పూర్ణ చంద్ర నిభానన స్వర్ణదేహ 

నబ్ద పత్రాక్షిందన్వంగి నభ్ర నీల 

కచ భర నరుణాధర నటంగాంచి హోత 
భూమి పతి తోడ నిట్లనె పొందుపడగ 


ధరణీ నాధ! ఫలించె నీయజనమున్‌, దన్వంగి జన్మించె, నీ 
యరవిందాక్షిని నీకొసంగె నిపు డయ్యబ్లోదరుం డెంతయున్‌ 
గరుణన్‌, పుత్రుని వోలెపెంచుకొను మింకన్‌ దీని నంచొయ్యనన్‌ 
ధరణీదేవుడొసంగ భూపతియు మోదంబందుచున్‌ నెమ్మదిన్‌ 


గైకొని భార్యవంకంగని కంజదళాక్షిరొ! పుత్రు నీతనిన్‌ 
జేకొను మంచు తా నొసగ చేతమునన్‌ సుతుడంచు నెంచుచున్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


97 


630. 


631. 


632. 


633. 


634. 


635. 


636. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కం. 


కం. 


చం. 


చం. 


చం. 


ఉ. 


ఉ. 


గైకొనె పత్నియున్‌; యజన కార్యము పూర్తియొనర్చి యంతటన్‌ 
ప్రాకట మొప్ప విప్రులకు పంచెను కాన్మలు రౌమ్యు డున్నతిన్‌ 


ఆమెకు 'నేకావళశియను 
నామం బిడి పెంచె భూమి నాధుం డెంతో 
(పైమన్‌ పుత్రునివలై; నే 
నామెకు సఖినైతి సమవయస్ముల మగుటన్‌ 


నాపేరు యశోవతి; యా 

భూ పాలుని మంత్రి సుతను, పొల్పొందంగన్‌ 
టేపును మాపును గడపెద 

మే పొర పొచ్చెములు లేక యిర్వుర మొకటై 


నరసిజ సౌరభంబులన సారస నేత్రకుంటబ్రీతిమెండు, తా 
నరయుచు వెళ్ళుచుండు నెటకైనను పద్మము లున్నచోటికిన్‌, 
సురనదినైన దాటుటకు సుంతయు జంకదు పద్మగంధ సం 
భరిత మనోజ్ఞ వాయువులు పైకొని తన్ను స్పృశించె నేనియున్‌ 


అది యెపు డామెకున్‌ వ్యసన మౌట మనంబున భీతిగల్ల నే 
నదరుచు నుందు నెప్పుడెదియౌనొ ప్రమాద మటంచు;కాన నే 
నదలిచి చెప్పితిన్‌ వలదటంచు, ప్రయోజన శూన్యమయ్యె, నిం 
కెదియును పాలుపోక తుద కేలిక కంతయు విన్నవించితిన్‌ 


నృపతియు వెంటనే భటుల నెల్లరం బిల్చి సరోవరంబు నం 

తిపురి సమీపమందొకటి తిన్ననయద్రవ్వగం బంచి యాపయిన్‌ 
విపుల సుగంధ బంధుర విభిన్న సరోజములం గొలంకు నం 
దెపుడు వికాసమొందునటు లేర్చరచెన్‌ గనువిందుంగూర్చగన్‌ 


ఐనను సుంత యేనియును నత్తరుణీ మణి మారదయ్యె, భూ 
జానియు పాలుపోక భట సంఘములన్‌ నియమించె రక్షణన్‌ 
బూని చరింపుడంచు; నది మున్నుగ సైన్యము తోడురాగ న 
మ్మానినింగూడి యేమును గ్రమంబున గంగకువత్తు మెప్పుడున్‌ 


ఎప్పటియట్ల వేడుక మహీపతి పుత్రినింగూడి వచ్చి మే 
మొప్పిదమైన యీ కమల మున్న ప్రదేశముం జేరియుండ తా 


ష్ణ స్కంధము డై 


98 


637. 


638. 


639. 


640. 


641. 


642. 


643. 


ఉ. 


ఉ. 


చం. 


కం. 


కం. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


నప్పుడ రాక్షసుండొక భయంకర రూపుడు కాలకేతుడన్‌ 
గొప్ప బలాఢ్యుడయ్యెడకు క్రూరుడు వచ్చె బలమ్ము వెంటరాన్‌ 


వచ్చిన వాడు వచ్చినటు పంకజనేత్రను రాజపుత్రికన్‌ 

(గుచ్చి కరంబు పట్టుకొని కొంకక స్యందనమందు నిల్పి తా 
హెచ్చిన రోసమూని భటు లెల్లరం జిందర వందరౌనటుల్‌ 
పెచ్చుగ నొంచుచున్‌ మిగుల వేగమ నేగుచునుండె కన్యతోన్‌ 


చేవందొబంగి సైన్యములు చెట్టుకు పుట్టకు నొక్కరౌట, ఏ 

కావళి భీతయై మిగుల నార్చుచు నుండగ వెంటనంటి యా 
త్రోవన నేనునున్‌ జనితి తొయ్యలి వీడు మటంచు బిట్టుగన్‌ 
రావమొనర్చు దాననయి, రాక్షసుడున్‌ ననుగాంచి మెల్లగన్‌ 


అరదము డిగ్గి వచ్చి నను నాదర మొప్పగంబల్మరించి యో 
తరుణి! భవత్‌ సఖిన్‌ భయముం దక్కు మటంచు వచింపు మల్లదే 
యరదము రమ్ము నాహృదయ మామెపయిన్‌ దృఢ మౌచుంజిక్కె నే 
తిరముగ నింక దాసుడ తదీయ పదమ్ముల కో తలోదరి! 

అని యనునయించి నన్నును 

తన యరదమునందు నిల్పి దద్దయు వేగన్‌ 

జని నిజ నగరమ్మున, న 

ద్దనుజుడు మమ్ముంచె నొక్క ధవళ గృహమునన్‌ 

మరు దివసంబున నుదయమె 

యరుదెంచి రహస్యగతిని నభ్యర్థించెన్‌ 

తరుణీ! నీ సఖి నన్నున్‌ 

వరియించెడునట్లు చేయ వలయు నటంచున్‌ 

అననే తిరస్మరించుచు 

తననే బ్రతిమాలు కొనుము తగదిది నాకున్‌ 

జనుమని యనగా నతడును 

వినయమ్మున నామెకడకు వెళ్ళియిటు లనెన్‌ 

రమణీ! నాహృదయమ్ము దోచితివి చిత్రంబయ్యె, కాముండు నన్‌ 
సుమబాణంబుల నొంచుచుండె నను దాసున్‌ బ్రోచి రక్షింపుమా! 
నిముసంబైనను సైపంజాలనిక తన్వీ! నన్ను పెండ్లాడినన్‌ 
అమరుల్‌ పొందగరాని సౌఖ్యముల స్‌ కాహ్లాదమున్‌ గూర్చెదన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 99 


644. 


645. 


646. 


647. 


648. 


649. 


కర; 


తే.గీ. 


తే.గీ. 


చం. 


యౌవనము చంచలంటబిది 
పోవున్‌ గడు వేగ నదిని పొంగు జలముల, 
ట్లే విధమున రాదు తిరిగి 
యావల చింతింప ఫలిత మబ్బునె చెపుమా! 


అని దీనమ్ముగ వేడు రాక్షసుని కోపావేశ సంభూతయి 

గని యేకావళి సుంత నిగ్రహము లోంగైకొంచు నిట్లాడె “నో 
దనుజా! మాజనకుండు నన్ను మునుపే తానొక్క ధాత్రీశు పు 
త్రున కీయన్‌ దల పెట్టె, నేనును గడున్‌ రూపాన్వితున్‌ వాని నే 
ఘన శౌర్యోన్నతు హైహయాన్వయుని నిక్కంబాత్మలో గోరితిన్‌ 
జనకున్‌ గాదని వేరు మార్గమును నెంచన్‌ జూచుటిద్దాత్రిపై 
జనునే? ధర్మవిరుద్ధ మౌనుగద! యేచందాన నిన్‌ బొందెదన్‌” 


అనినన్‌ వాడును సమ్మతింపక క్షణం బాలస్యమున్‌ జేయ కా 
వనజాక్షిన్‌ గొనిపోయి యొక్కటంగడున్‌ భ(ద్రమ్ముగా నుంచి చు 
ట్టును సైన్యమ్ముల నుంచె రక్షణగ; నెట్లున్‌సేయ గాలేక తా 
ననిశం బొంటిగ నేడ్చుచున్న దచటన్‌ వ్యాకీర్ణ చిత్తంబునన్‌ 


ఎదురు చూచుచు నుంటి నయ్యింతి కొబికు 
అని యశోవతి పల్క తా నచ్చెరు వడి 
ఏకవీరుడు మది ముదం బేర్చడంగ 

పల్మె నామెను గాంచి యిప్పగిది నంత 


వాని కడనుండి నీవెట్లు వచ్చితిటకు 
హైహయాన్వయుడను నేనె అవని యందు 
నాకు నీయంగ నెంచెనే రాకుమారి 

నవని నాధుడు; తెల్పుమో యంబుజాక్షి 
అదియు నిజమైన నిప్పుడదడయ్యసురుంజంపి 
కన్యకన్‌ దెత్తు చెప్పుము కలతెజంగు 


జరిగిన యీ యుదంత మది సర్వమెజుంగునె మీ ప్రభుండు? తా 
నెజిగియు మిన్నకుండెనె? యొకింతయు కూతును తెచ్చుయత్నమున్‌ 
జరుపడె? ధైర్యహీనుడె? నిశాటు నెదుర్శొన లేక పోయెనా? 

త్వరిత గతిన్‌ వచింపు మిదె తత్తరుణీమణి యున్న ప్రాంతమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 100 


650. చం. 


651. మ. 


652. కం. 


653. కం. 


654. ఉ. 


655. కం. 


656. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


అనిపలుకన్‌ యశోవతియు నాతని హైహయుగా నెటింగి తా 

మనమున సంతసం బెనయ, క్షాపతి నందన! క్రూరుడైన యా 
దనుజుని బారినుం డెటుల తప్పి యిటన్‌ జనుదెంచి యుంటినో 
వినిచెద విన్ము, నే మిగుల పిన్నవయస్సున నున్న యత్తజిన్‌ 


ఒకనా డొక్క ద్విజుండు సిద్ధ పురుషుం డుతృష్ట మంత్రమ్ము నా 
కకలం కాత్ముడొసంగె లోకజననీ వ్యాప్తమ్ము, బీజాక్షరీ 
ప్రకటంబున్‌; గడుభక్తి దానిని మదిన్‌ భావించి ధ్యానించితిన్‌ 
సకలారాధ్యను చండికన్‌ నిరతమున్‌ శౌర్యోగ్రరూపస్థితన్‌ 


సృష్టిస్థితి లయ పోషణ 
లిష్టంబున నిర్వహించు నీశ్వరి కృపచే 
నష్టెశ్వర్యములు గలుగు 
కష్టము లెట్టివియు నైనంగడచనకున్నే 


ఆ మంత్రము నొకమాసం 
బేమరక జపించి తేను హృదయములోనన్‌ 
శ్రీమాతను నిల్పి, యపుడు 
కామేశ్వరి స్వప్న మందు గన్పడిం గృపతో! 


ఇంకను నిక్కడుంటి విదియేమి వడిన్‌ జను “మేకవీరు” డా 
వంకకు జాహ్నవీతటికి వచ్చు, పరాక్రమశాలి వాడు, ని 

శృంక వధించు రాక్షసుని, సంతత మాతడు నాదు మంత్రమున్‌ 
పొంకముగా జపించు పరిపూర్ణయుతంబగు భక్తియుక్తులన్‌ 


దత్తాత్రేయుం డతనికి 

నుత్తమ మగు నాదు మంత్ర ముపదేశించున్‌ 
చిత్తంబున నను విడువం 

డుత్తము డాతండు నమ్ము ముత్సల నేత్రా! 


అతని కేకావళి నొసంగి యాదరమున 
పెండ్లి జరిపింపు మని యతి ప్రీతింబలికి 
తా నదృశ్యమై చనె నంబ, తక్షణంబ 
యెజుక పరచితి నిదియెల్ల యిష్టసఖీకి 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 101 


657. చం. 


656. ఉ. 


659. చం. 


660. ఉ. 


661. ఉ. 


662. కం. 


663. కం. 


తష స్కంధము జాల 


అదివిని రాజపుత్రికయు నాత్మంగడున్‌ గడు సంతసించి, స 
మ్ముదమగు వార్తందెల్సితివి; మోక్షము నాకగునింక, సత్యమౌ 
నదియె వచించుదేవి యటు లౌట రయంబున నీవు జాహ్నవీ 
నది కిపుడేగు మంచు నయనంబుల నశ్రులురాల పల్మినన్‌ 


నేనును జాగుసేయ“కటులే”ియని దేవిని మానసంబునన్‌ 
ధ్యాన మొనర్చ శీఘ్ర గమనంబు నొసంగెను తల్లి నాకు; నిం 
తేనియు కష్టమున్‌ దెలియ కిచ్చటం జేరితి జెప్పపాటునన్‌ 
దీనత నిట్టులుంటినిట తెర్వులు చూచుచు నీదు రాకకై 


అనవిని రాకుమారు డబలా! విను లక్ష్మికి విష్ణుమూర్తికిన్‌ 
దనయుడ నేకవీరుడను నామముతోడుత నొప్పుదేను; నీ 
యనుంగు సఖిన్‌ గుణించి విని నంతనె నే విరహార్తి మున్గితిన్‌ 
తనకడ కేగు మార్గమును, దానవు నున్మియు, వేగందెల్పుమా 


దానవు నుక్కడంచి యిదె తప్పక రాజకుమారిందెత్తు మీ 
మానవ నాధుకిత్తు వెస మానిని! నీ సహకార మున్నచో 
వేనలి దెచ్చుటెంత? నెరవేరును కార్యము, చూడుమిష్టె నా 
దైన పరాక్రమం,బనుచు నాతడు వల్మగ నంత నామెయున్‌ 


రాజకుమార! నీదగు పరాక్రమ మొక్కటి చాలదయ్య! య 
వ్యాజము సర్వసిద్ధిదమునైన జగజ్జనయిత్రి మంత్రమున్‌ 
రాజిత తేజమున్‌ గొనుము, రాక్షసునిన్‌ వధియింప తీవ్రమౌ 
నాజి యొనర్చగా వలయు నాత డమేయ చమూ సమేతుడున్‌ 


ఏకవీరుడు కాలకేతుని వధించుట 


అనుచు యశోవతి తెల్పగ 

తనకున్‌ లభియించె నపుడె దత్తాశత్రేయుం 
డనఘుం డొసగగ దేవీ 

యనుపమ మంత్రంబు హైహయాన్వయ మణికిన్‌ 


దానన్‌ సర్వజ్ఞత్వము 
నానా మార్గముల నేగు నైపుణ్యంబున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 102 


664 


665. 


666. 


667. 


668. 


669. 


670. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


భూనాధ సుతున కబ్బెన్‌ 
మానసమున లోకమాత మంత్రముందలపన్‌ 


అంత యశోవతిన్‌ గొని సురారి పురంబును జేరె నప్పు భూ 
కాంతుని పుత్రు, డాతనిని గాంచిన రాక్షస వీరు లెల్ల ర 

త్యంత భయమ్ముం జెందుచు రయమ్మున పర్విడి లోనికేగి యా 
చెంతన కాలకేతుంగని చేరి వినమతంబల్సి రివ్విధిన్‌ 


దనుజాధీశ్వర! చేటు వచ్చె మనకున్‌ దథ్యంబ, ఏకావళీ 
వెనుకన్‌ మున్నరుదెంచినట్టి చెలి యీ వేళన్‌ చమూయుక్తుడౌ 
దినరాట్‌ తేజుని వీరవర్యు నొకనిన్‌ దేవేంద్ర సంకాశునిన్‌ 
గొనివచ్చెన్‌; పరికింప ఘోరరణ మౌనో యేమొ సందేహమౌ 


సిద్ధ మగుమయ్య వేగమే యుద్ధమునకు 
అట్లు కాదేని యీ తరళాక్షి నతని 
కప్పగించుట శేయమౌ ననుచుం బలుక 
రాక్షసేంద్రుడు క్రోధ తామ్రాక్షు డౌచు 


సేనానాయకు లెల్లరన్‌ బిలిచి రాశీభూత రౌద్రాకృతిన్‌ 
“సేనల్‌తోడయి రా వెసన్‌ జనుడిదే చెండాడు డాశత్రు సై 
న్యానీకంబును, వానింబట్టుకొనిరం డాలస్య మింతేనియున్‌ 
బూనం బోకు డటంచు నాజ్ఞ యొసగెన్‌ భ్రూయుగ్మ మల్లాడగన్‌ 


అట్లాజ్ఞ నొసంగిన కాలకేతు డేకావళి చెంతకేగి ప్రణయ 
రాగముట్టిపడ, నిట్లు పలికె. 


వచ్చిన యాత డెవ్వడు భవజ్ఞనకుండొ మరెవ్వరో గడున్‌ 
హెచ్చగు సైన్య సంఘముల నీగతి రాంగతమేమి? తెల్పుమా 
మచ్చిక, తండ్రియే యనిన మానిని! నే విరమింతు యుద్ధమున్‌, 
పొచ్చెముగాదు వానికిదె పూజలొనర్భెద నాదరమ్మునన్‌ 


పరుడెవడైన వాని విడువన్‌ నిశితాంబక సంహతిన్‌ వడిన్‌ 
కర చరణమ్ములన్‌ నరికి కాలుని ప్రోలికి సాగనంపెదన్‌ 
సరసిజ నేత్ర! తెల్పుము నిజమ్ముగ కాలము మూడి యాతడి 
ట్లరమర లేక వచ్చె నత డారయ నెవ్వడొ బుద్ధి హీనుడౌ! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 103 


671. 


672. 


6/3. 


674. 


675. 


676. 


677. 


చం. 


కం. 


చం. 


చం. 


ఆ.వె. 


ష్ణ స్కంధము కాల 
అన నేకావళి యిట్లువల్మె దనుజా! యాతం డెవండో యెజుం 

గన్ను“నే నియ్యెడ నుంటి నంచు నెటులో కాపాడు డం”చేరికిన్‌ 

పనుపన్‌ లేదొక వర్తమాన, మయినన్‌ వాడెట్టి కార్యార్థియె 

తన సైన్యమ్ములంగూడి వచ్చెడినా యా దైవం బెజుంగున్‌ సుమా! 


అనవిని రక్కసుండనియె నబ్దదళేక్షణ! యట్టు లైనచో 
నినువిడి నీ యనుంగు చెలి నేడెటు వోయెను, నీకునైన, న 
వ్వనితకు నైనంజెందక యెవండిటు వచ్చును నామెంగూడి, న 
న్నని నెదిరించగల్లు రిపులన్యులు లేరెట ముజ్జగంబులన్‌ 


వీరల సంభాషణమ్ము 

లీరీతిగ సాగుచుండ నిట్టటు లౌచున్‌ 
చారులు మతి కొందరటకు 
నారాటముపడుచు వచ్చి యసురునింగనుచున్‌ 


ఇంకను నిచ్చటన్‌ గబురు లిచ్చమెయిన్‌ గడు నాడు చుంటి వీ 
పంకజ నేత్ర తోడ నధిపా! కను మల్లదె శత్రుసేన న 
ల్వంకలంజుట్టు ముట్టె మన పట్టణమెల్ల, నటంచుంబల్మం గన్‌ 
గొంకర లెర్రనై దనుజకుంజరు డప్పు మహోగ్ర రూపుడై 


అరదము నెక్కి చేరుకొనె నాగ్రహకీల లెసంగ రాక్షసుం 
డరిభట సంఘముల్‌ సెదర నయ్యెడ, కంతట నేక వీరుడున్‌ 
తురగము నెక్కివచ్చె; రణదుందుభులున్‌ మొరసెన్‌, రణంబు భీ 
కరముగ సాగె తీవ్ర శర ఘర్షణలన్‌ బెను చిచ్చువుట్టగన్‌ 


సమ బలులైన వారలటు శస్తము లగస్రము లొక్కరీతి న 
(శ్రమమున వేసికొంచు సమరంబొనరించుచు నుండ నంతలో 
సమయము చూచి యొక్కగద చక్కగ చేకొని ఏకవీరు డ 
య్యమర విరోధి శీర్షము సహస్ర కణంబులుగాగ వైచినన్‌ 


వజ ఘాతమునకు పర్వతంబట్టుల 
కాలకేతు డపుడు నేలంగూలె 
రాక్షసేంద్రుసేన రయమున నల్టెసల్‌ 
పరువులెత్తె ప్రాణ భయముతోడ 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 104 


6758. చం. 


679. కం. 


680. చం. 


681. చం. 


682. ఉ. 


683. చం. 


684. మ. 


= రచన : అగస్త్యరాజు సుబ్బారావు 


పరువున నాయశోవతియు ప్రాణ సఖిన్‌ దరింజేరి ప్రేమతో 
పరిపరి కౌగిలించు కొని భండనమందున కాలకేతు డె 

ట్లొారిగెనా అంతయున్‌ దెలిపి యోకుటిలాలక! రమ్ము నీకునై 
స్మర నిభు డేక వీరుడదె శక్ర పరాక్రము డుండె చూచుచున్‌ 


ఏకావళీ ఏక వీరుల పరిణయము 


అని తన చెలి చెప్పగ న 
వ్వన జాక్షియు సిగ్గు మజియు భయమును హెచ్చన్‌ 
తన చెలి వెనుకనె జనె మె 

ల్లన విడిది గుడారమునకు వడకు నడకలన్‌ 


అనుపమ సుందరాంగి యగు నామెను దవ్వలంజూచి నంతనే 
మనమున సంతసం బెనయ క్ష్మాపతి పుత్రుడు లేచివచ్చి యో 
వనజముఖీ! నినున్‌ గన దివంబులు రాత్రము లక్షియుగ్మమున్‌ 
పనిగొని చూచుచున్నయవి పక్ష్మము లార్చక దప్పిగొన్నటుల్‌ 


అనికడు పారవశ్యమున నామె సమీపముంజేరి కౌగిలిన్‌ 

గొన తలపోయు వానింగని కొంకక యించుక నడ్డగించి మ 
న్నన చెలి పల్మె నోయనఘ! నైతిక మార్గ మెజుంగు మయ్య! యీ 
పెను తన తండ్రి చెంత కతివేగమె చేర్చుటయుక్త మిత్తతిన్‌ 


ఈమెను నీ కొసంగ మది నెంచుచు నుండెను భూతలేశుడున్‌ 
మీ మనముల్‌ పరస్పర సమీహితముల్‌ గద! వేచియుండుడీ 
సేమముగల్లు; శాస్త్ర విధిం జేయు వివాహము మీకు భూవిభుం 
దేమియు సంశయింప వల దీయమయంగైకొని పోదమిత్తటిన్‌ 


అని చెలికత్తె చెప్పగ ధరాధిపసూనుడు మౌనయుక్తుడై 
చనియెను వారింగూడి తన సైన్యముతో వెస రౌమ్యు పట్టణం 
బునకు, ధరాధిపుం డపుడు మున్నుగ చారుల వల్ల వీరిరా 
కనువిని స్వాగతమ్ము పలుకన్‌ సతితో నెదురేగె వేడుకన్‌ 


తనపుత్రిన్‌ గడు దుఃఖమగ్నంగని నంతన్‌ తల్లి వేగమ్ముగా 
జని గాఢమ్ముగ కౌగిలించు కొని యాశ్చర్యమ్ము దుఖఃమ్మునున్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


105 


ష్ణ స్కంధము వాడా 
బెనగొన్నట్టుల చూచుచుండంగని తద్వృత్తాంత మెల్లన్‌ గడున్‌ 
వినయం బొప్పగ నయ్యశోవతియు చెప్పెన్‌ మోద మానమ్ముగన్‌ 


685. శా. ఆమాటల్‌ విని రౌమ్యుడున్‌ మనము నందానందమున్‌జెంది యా 
భూమీ శాత్మజు నేకవీరు నతి సంపూజ్యంబుగా లోనికిన్‌ 
శ్రీమంతున్‌ గొనిపోయి తృప్తి కలుగన్‌ జేయించె మర్యాదలన్‌ 
(ప్రైమన్‌ బిమ్మట నాతిథేయములు కల్పించెన్‌ భటశ్రేణికిన్‌ 


686. తే.గీ. అంత నొక మంచి మూరుతం బరసి కూతు 
నేకవీరున కిచ్చి మహీశు డెలమి 
పెండ్లి జరిపించి బహుమతుల్‌ వివిధ గతుల 
నొసగి సాగనంపెను వైభవోన్నతమున 


687. మ. తనపల్నిన్‌గొని ఏకవీరుడు మహోత్సాహంబుతో పట్టణం 
బునకున్‌ జేరి సుఖోప భోగముల సంపూర్ణమ్ముగా తేలుచున్‌ 
దినముల్‌ పుచ్చుచు నుండ వారలకు జన్మించెన్‌ గులోద్దీపకుం 
డనఘాత్ముండు సుపుత్రకుండు కృతవీర్యాఖ్యన్‌ బ్రసిద్ధంబుగన్‌ 


688. తే.గీ. అంతంగృత వీర్యునకు పుత్రు డమిత తేజు 
డుద్భవించెను కార్త వీర్యుం డనంగ 
అతని పేరున కార్తవీర్యాన్నయమ్ము 
వృద్ధి చెందెను పిదప (ప్రసిద్ధి వడసి. 

689. ఉ. హైహయ వంశ వృత్తమును వ్యాసుడిటుల్‌ వివరించుచుండ సం 
దేహ మొకండు గల్డ కురు దీపకుడౌ జనమే జయుండు ని 
ర్మోహ చరిత్రు వ్యాసుంగని మొక్కుచు నిట్లనె నోమహాత్మ! ము 
న్నా హరి దేవదేవు డటు లశ్వశరీరముంగొంట చిత్రమౌ 

690. కం. పురుషోత్తముడగు నాతడు 
పరతం[త్రుం డౌనొ లేక స్వాతంత్ర్యమునన్‌ 
చరియించుచు నుండునొ నా 
కెతీగింపుము మౌనివర్య! యేర్పడం గరుణన్‌ 


691. కం. అనవిని వ్యాసుండిట్లనె 
జననాధా! నాకునిట్టి సందేహంబే 
= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 106 


692. కం. 


693. సీ. 


694. ఉ. 


695. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


మును కలుగగ సుర ముని వ 
ర్యుని నారదు నడిగి తిట్టు లుత్తమ చరితున్‌ 


సరసిజ భవ భవ! యీ సం 

సరణిన్‌ సుఖమేది జీవ సంతతి కెల్లన్‌ 
పరిపరి విధముల నిరతము 

తెరు వెరుగక దుఃఖ వార్ధిందిరుగుడు తప్పన్‌ 


తక్కు వారలంగూర్చి తర్మింప నేటికి 
అరయంగ నే నుదాహరణ మయ్య! 
ద్వీపమ్ము పుట్టిల్లు విడిచిరి తలిదండ్రు 
లడవులన్‌ బెరిగితి నండ లేక 
పర్వతాగ్రమున తపం బొనరించితి 
పుత్రార్థినై యభవుని గుతించి, 
సుతుడు జన్మింపగ శుకుడను పేరిట 
వేద శాస్త్రముల నేర్పించి నాను 


తుదకు నను వీడి సుతుడేగ దుఖఃభరము 
తోడ తపియించితిని వాని జాడంగనక 
ఊజడించితి వీవె నన్నొక్క దినము 

అన్ని తెలిసియు నె వెట్టి నైతి నపుడు 


అంతట మేరువున్‌ విడిచి అమ్మను చూడగ వేగవచ్చి యా 
చెంతన నామెంగాన కట చింతిలుచుండగ; తల్లినాక్క భూ 
కాంతుడు పెండ్లియాడెనని గౌరవమొప్ప నెజబుంగంజెప్పిరా 
ప్రాంతమునందు వార, లటుపై నిటవచ్చి సరస్వతీతటిన్‌ 


వాసము చేయుచుంటి; తన భర్త గతింపగ తల్లి తాను గం 
గాసుతు రక్షణన్‌ దనదు కన్నకుమారుల నిర్వురన్‌ బ్రియం 
బేసర పెంచుచుండె ధరణీశునిగా తనయగ్ర పుత్రునిన్‌ 

జేసి యటంచు వింటి నటచేరిన పాంధుల భాషణంబులన్‌ 


696. తే.గీ. అగ్ర సుతుడు చిత్రాంగదు డవనింగొద్ది 


కాల మేలిన యంత స్వర్గ్షస్తుడయ్యె 
౧0 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 107 


697. కం. 


698. కం. 


699. శా. 


700. ఉ. 


701. తే.గీ. 


702. కం. 


703. మ. 


ననెడి వార్త నెటింగి నే నచటి కేగి 
తల్లి నోదార్చి వచ్చితి తగినరీతి 


అంతట ద్వితీయ పుత్రుని 
కంతు నిభు విచిత్రవీర్యుంగడు పసివానిన్‌ 
శాంతనవుడు వేడ్మన్‌ భూ 
కాంతునిగాంజేసె మిగుల ఖ్యాతి దలిర్చన్‌ 


కాశీపతి సుత లిర్వుర 

ప్రాశస్యము మీజందెచ్చి పరమప్రీతిన్‌ 
ధీశాలి పెండ్లి యొనరిచెం 

దా శాంతనవుండు కూర్మి తమ్మున కెలమిన్‌ 


ఆ సంతోషము కొద్దికాలమె, సుతుందత్యంత కామక్రియా 
వ్యాసంగంబున రోగపీడితుడునై ప్రాణంబులన్‌ గోల్పడన్‌ 
తా సైరింపగ లేక నా జనని సంతాపించుచున్‌ బాష్ప ధా 
రాసంకీర్ణ నిమీలి తాక్షియయి పుత్రా! యంచు నన్‌ జీరినన్‌ 


నేనును సత్వరంబ జననిన్‌ గను కోరిక నేగి మొక్కన 
మ్మానిని నన్నుంజూచుచు కుమార! మదాత్మజులిట్లు పుత్రసం 
తానము లేకయే చనిరి నాక పురంబున; కింక వంశమున్‌ 
దీనత నంతరించునను తీరని శోకము నన్‌ గలంచెడిన్‌ 


అనుచు దుఃఖించు తల్లిని అనునయించి 
భీష్ముడిట్లనె ననుం జూచి వినయ మెసగ 
నీ వలన వంశ మభివృద్ధి గావలయును 
తల్లి కోర్మెయు నిదియె యో తాప సేంద్ర! 


తమ్ముని భార్యలతో స 

విమ్ముగ పుత్రులను బడసి యీ కౌరవ వం 
శమ్మును నిలబెట్టుము ధ 

ర్మమ్మిది, యే సందియమ్ము మదిందలపకుమీ! 


అనినన్‌ నాకిది ధర్మ హానియని నింద్యంబంచుందోచన్‌ మదిన్‌ 
జననీ! పాపపు కార్యమిద్ది దగునే సల్పంగ, ధర్మంబు లె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 108 


704. కం. 


705. చం. 


706. కం. 


707. మ. 


708. ఉ. 


709. తే.గీ. 


710. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


ల్లను మున్‌ జెప్పితి, వేదశాస్తములం దెల్లం బౌనటుల్‌ జేసితిన్‌ 
నను నీ కార్యము చేయుమంట తమ కన్యాయంబుగా తోచదే? 


తమ్ముని భార్యల నెవ్విధి 
సమ్మతమున పొంద గలను సంబంధమునం 
దిమ్ముగ చెల్లెండ్రని శా 
'్రమ్ములు దగ నిర్ణయించె తమ్ముని సతులన్‌ 


తనయులం బొంది వంశమును ధర్మ పథంబున నిల్చబూనుటే 
మనుజులకెల్ల యుక్త, మదిమాని యధర్మపు వృత్తితోడ తా 
తనయులబొంద పాతకము తప్పదెటుల్‌; పితృదేవులైన త 
త్తనయులొసంగు తర్పణ విధానములన్‌ దరియింప రెందునున్‌ 


అని యిట్లెన్నో రీతుల 

జననికి నే చెప్పిచూడ సమ్మతింగొన క 
వ్వనజాక్షి మిక్కుటంబుగ 

వనరుచు నిట్లనియె కనుల బాప్పము లురలన్‌ 


ఇది నాయాజ్ఞ సుమా! సుపుత్ర! వినుమిందే దోషమున్‌ లేదు నీ 
కదియున్‌ దుష్టమెయైన వృద్ధజన వాక్యంబౌట ధర్మంబెయౌ 

నిది యాచారము సంశయింప వలదోయీ! వంశమున్‌ నిల్పి నా 
మదికిన్‌ శోక ముందీర్పు మయ్య! యనుచుం బ్రార్థింంచె దైన్యస్థితిన్‌ 


అంతట భీష్ముడున్‌ జనని యాజ్ఞకు మెచ్చుచు వంతపల్క నే 
చింతిలి యింక తప్పదని చేతమునం దలపోసి ముందుగా 
నింతిని అంబికన్‌ గలియ నేగగ నామెయు నాదు రూపమున్‌ 
స్వాంతమునందు మెచ్చ కట సంగమ వేళల మూసె కన్నులన్‌ 


అంధుడుదయించు నీమెకం చమ్మతోడం 
బలుక నామెయుంగడు శోక వార్ధి మునిగి 
పుట్టి ఫలమేమి తెల్పుము పుట్టుగ్రుడ్ది 
అర్హుడే రాజ్యమేలంగ నాతడెందు? 


అని నను నంబాలిక కడ 
కనునయమునంబంప నామె యా సమయమునన్‌ 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 109 


711. ఉ. 


712. 6. 


713. ఉ. 


714. తే.గీ. 


715. 6. 


716. కం. 


717. ఉ. 


ననుంగాంచి వెడగు పాటున 
తనువెల్లను వెల్లనౌట, తడబడి వడకెన్‌ 


ఈమెకు పాండురోగి జనియించు నటంచు నెజుంగందెల్పి నే 
నా మరు నాడు తల్లికడ నానతింబొంది నిజేచ్చ నేగితిన్‌ 
కామిను లిర్వు రాపయిన గర్భములన్‌ ధరియించి రంతటన్‌ 
నే మును చెప్పినట్లుగ జనించిరి పుత్రులు వారి కొయ్యనన్‌ 


ఒక్కడు (గుడ్డివాడు, మతి యొకడు పాండుడు, లేదు వీరికిన్‌ 
హక్కు ధరిత్రి నేల నకటా! విధియిట్టుల చేసె నంచు, తా 
నెక్కుడు దుఃఖ మగ్నయయి యేమియుతోచక సంస్మరించె న 
న్నాక్క దినమ్ము తల్లి మతి యొకని పౌత్రుని పొందంగోరుచున్‌ 


నేనును నామె కోరినటు లేగితి; నాకు మరొక్క పౌత్రునిన్‌ 
కానుక గా నొసంగుమని గడ్డము నంటుచు వేడె తల్లి, త 
న్మానసమున్‌ గ్రహించి యనుమాన మికేలని యొప్పుకొంటి, నా 
పై నను నంబికన్‌ గలియంబంపె సుపౌత్ర ఫలాభి లాషయి 


అంబికయు నన్ను మెచ్చక యామె దాది 
నంపె సౌందర్య వతిని పుష్పాది భూష 
ణమ్ముల నమర్చి నాచెంత; కమ్ముదితయు 
వినయ మేర్చడ నన్ను సేవించెంటీతి 


నేనపు డామె సేవలకు నెమ్మది మెచ్చి ప్రసన్నభావ సం 
ధానుడనై వరమ్మిడితి,“తామర సాక్షి! సుపుత్రు డుత్తమ 
జ్ఞానియు సర్వలక్షణ విశారదు డార్యుడు గల్లు నీకు స 
మ్మానితుడౌ నతండు బుధ మాన్యుల చే ధరణీ తలంబునన్‌” 


ఆమెకుంగలిగెను విదురుడు 

ధీమంతుడు, సత్యవాది దినకర తేజుం 
డోముని వర! క్షేత్రజు లౌ 
నామువ్వురంగనుచు మరచి తాత్మజు శుకునిన్‌ 


లేదొక రూపమున్‌ మజియు లేదొక యూతయు మాయకెందు మౌ 
నీ! దృఢమై నిరంతర మహీన గతిన్‌ బడజేయు మోహ మం 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 110 


718. చం. 


719. ఉ. 


720. సీ. 


721. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


దా దివి జేం[ద్రునైనను, మహాత్ముల, యోగుల నైన; విశ్వమం 
దౌదల లొగ్గి తీర వలెనయ్య! బలంబగు మాయ కెల్లరున్‌ 


అడవులంజేరి యాశ్రమమునందు వసించుచు నుంటిగాని నా 
యెడదకు శాంతిలేదు, సుతులెవ్విధి నుండిరొ చూచు కోర్కెతో 
నడవికి వచ్చుచున్‌ మటియు హస్తిన కేగుచునుంటి; నెవ్వ రీ 
కొడుకులు? నే నెవండ? నను కొంచెపు యోచనందక్కి నిత్యమున్‌ 


వీరలు నాకు శ్రాద్ధములు పెట్టుట కర్ణులై? పెట్టిరేని చే 
కూరునె నాకు సద్గతులు; గొంకక నేనిటు వీరికై మదిన్‌ 
ఆరటం జెంద నేటికి మహర్షి వరేణ్య! యిటింగి యిట్టులీ 
తోరపు మోహ వార్చిధిని దోగితి నప్పుడు మూర్చునిన్‌ బలెన్‌ 


భార్య లిర్వురంగూడి పాండు డడవి కేగె 
నను వార్త తెలిసిన యప్పుడేని 
సతినింబొంది యతడు శాప కారణమున 
నమర పురికింజన్న యప్పుడైన 
పాండవుల్‌ కుంతితో భస్మమై రట లక్క 
యింట ననెడి వార్త యెతిగి నపుడు 
పందెమ్ము నందోడి భార్యా సమేతులై 
పాండవు లడవులం దుండు నాడు 


నెంత దుఃఖమ్ము నొందితో యెవరి కెజుక, 
అట్లె యొక్కొక్క సమయమం దమిత సుఖముం 
బొంది తవ్వారు శుభముల నందినపుడు 

నేల జంజాట మిదినాకు నెజుగం జెప్పు 
మయ్య మునివర్య! యన నాతడనియె నిట్లు 


నారదుని పూర్వజన్మ వృత్తాంతము 


సకల పురాణ వేత్తవును సంయమి వర్యుడవైన నీ విటుల్‌ 
వికలత బొంది నన్నిటుల వేడుట చిత్రము వ్యాసమౌని! యీ 
సకల జగంబులం దరయ సంసరణంబను మోహవార్ధి ము 
న్గక చరియించు వాడొకడు గల్లెనె మున్ను వచింపు మింతకున్‌ 


722. చం. 


728. చం. 


724. 6. 


725. చం. 


726. కం. 


727. చం. 


728. చం. 


ష్ణ స్కంధము ——_ 
సనకసనందనాది ముని సత్తము లేని,0ద్రి మూర్తులేనియున్‌ 

మునుగుచు నుందు రీగతిని మోహ సముద్రము నందు నిత్యమున్‌ 
మునివర! యింత యేటికి విముక్తుడ వంచును జ్ఞానివంచు న 

న్ననిశముం టబ్రస్తుతింతురు బుధాళి నిజంబె? తలంచి చూడగన్‌ 


వినుమిదె తెల్పెదన్‌ నిగమవిత్తమ! ముందటి నాదు జన్మమం 
దనయము నేను భార్య కొజకై విలపించిన తీరు; పర్వతుం 
డనునొక మిత్రుడుండె నపు డాతనింగూడి యొకప్పు భారతా 
వనింగన నెంచి వచ్చితి దివంబును వీడ్మ్ళొని భూమిమీదకున్‌ 


వచ్చెడి వేళ నిర్వురము బాసయొనర్చితి మెట్టులన్న్య మే 
మచ్చట నున్న కాలమున నాత్మ చలించిననైన, నెద్దియేన్‌ 
ఇచ్చ జనించినన్‌ శుభమ యేనియు, వాకొనరానిదేని, యే 
పొచ్చెము లేక తెల్పవలె భోజన దార ధనాది కంబులన్‌ 


అని సమయంబుంజేసికొని యాక్షణ మాత్రన మారు రూపముల్‌ 
దనువులందాల్సి వచ్చితిమి ధాత్రికి, నిచ్చట సంచరించుచున్‌ 
జనితిమి “సంజయుం”డనంట్రైశస్తిని గన్న ధరేంద్రు పట్టణం 
బున;కట నాతడున్‌ గడు ప్రమోదమునన్‌ మము స్వాగతింపగన్‌ 


చేతము లలరగ మేమున్‌ 
చాతుర్మాస్యంబు నచట సల్పంగడగి యా 
భూతల నాధునికిందెలుప 
నాతండును సమ్మతించె నానందమునన్‌ 


అతనికి సుందరాంగి “దమయంతి” యనంబడు కూతురుండె న 
య్యతివ నతండు మోదమున నబ్దదళాక్షిని మాకు సేవలన్‌ 
చతురత జేయంబంపెంగడు శ్రద్ధగ నామెయు భోజనాది స 
త్మృతుల నిరంతరమ్ముంగడు తృప్తుల చేయుచునుండె మమ్ములన్‌ 


ఇరువుర మిట్టు లొక్కక్షణ మేనియు తీరిక లేక వేదముల్‌ 
స్థిరముగ నభ్యసించుచు వసించుచు నుంటిమి; నేను వీణపై 
నరుదుగ సామగానముల నభ్యసనం బొనరించుచుండ న 
న్నరపతి కూతు రెంతయు మనంబున సంతస మందుచుండెడున్‌ 


= రీచనీ : అగస్తరాజ సుబ్బార్చా 112 


729. తే.గీ. అంత కొంత కాలమ్మున కామెలోన 


730. సీ. 


తేగీ. 


731. ఉ. 


732. కం. 


7383. చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


రాగ ముదయించె నాయందు; రానురాను 
నాకునున్‌ బ్రేమ జనియించె నాతిపైన 
ఆదరం బెక్కువయ్యె నే ననిన తనకు 


స్నానమాడగ నుష్ట జలములు నాకిచ్చు 
సంగడీడున కిచ్చు చల్లనీరు 

ప్రేమతో నాకిచ్చు పెరుగు భోజనమందు 
హితునకు మజ్జిగ నిచ్చుచుండు 

ప్రతి దినమ్మును నాదు పాన్సు శుభ్ర పరచు 
అతనికి నపుడప్పు డట్లు చేయు 

నావంక జూచును నవ్వుచు ప్రియ మార 
పట్టి పట్టక వాని వంక చూచు 


ఇన్నియును పర్వతుడు గమనించుచుండె 
ఏమిటిది యని మది విచారించి యంత 
ఏకతమ నన్నుంజేరి తానిట్టు లడిగె 

మనసులోపల తన కనుమాన మొదవ. 


ఏమిది నారదా! సరసి జేక్షణ వర్తన మెల్లం జూడ నా 

కేమియొ సందియం బొదవు;నీవిడ నిన్‌ మది గోరుచున్నటుల్‌ 
నామది కయ్యె; నీవును మనంబున నిత్యము నీమెపై కడున్‌ 
'ప్రేమము గల్లి యుంటివని పించును, నియ్యది నిక్కమేకదా! 


దాచక తెల్పుము మునివర! 

నీ చేష్టలు చూడ నదియె నిజమని పించున్‌ 
నీ చేతమ్మున నొక పరి 

యోచింపుము మన ప్రతిజ్ఞ నుక్కివ మేలా? 


అని నిలదీసి తా నడుగ నగ్గలమై నను సిగ్గుముంచ, మో 
మును కడుడించి వాని మొగమున్‌ గనంబోవక పల్కి తిట్టు, లో 
యనఘ! వరించె నన్‌ బతిగ నత్తరుణీమణి, యామె భావమున్‌ 
మనమున నెంచి నేనును క్రమంబున నింపితి బ్రేమ నామెపై 


శ్రీ దేవీ భాగవతం = 


113 


7834. 


735. 


736. 


7837. 


738. 


739. 


740. 


చా రీచనీ 


మ. 


చం. 


తే.గీ. 


: అగస్త 


అనినన్‌ బర్వతు డాగ్రహించి యధరం బల్లార్చుచున్‌ నిప్పులన్‌ 
గనులన్‌ గ్రక్కుచుంబల్కె “నాడటు ప్రతిజ్ఞన్‌ జేసి యీరీతిగన్‌ 
నను వంచించుట నీకు ధర్మమగునే? నన్నివ్విధిన్‌ మోసగిం 
చిన నీ విద్ధర వానరాననుడవై జీవింపుమా యింక పై”. 


అని శపియింప నే మిగుల నాగ్రహమూని సహింపలేక నీ 
వును ధరపై వసింపుమిక పొమ్ము, నివాసము లేదు నీకు న 
య్యనిమిష లోకమందనుచు నాతనికిన్‌ బ్రతి శాప మీయగా 
మనమున కుందుచున్‌ వెడలె మౌనముగా నత, డంత నాకునున్‌ 


వాన రాకృతి కల్లి నా యాననమున 
కళవళం పడె దయయంతి కాంచినన్ను 
ఏమి చెప్పుదు నాదుఃఖ మెవరి కెజుక 
భయమునన్‌ బుచ్చు చుంటిని పగలు టేయి 


ఇంచుక చింత బొందియు మహీపతి కూతురు ప్రేమతోడ నా 
కంచిత రీతి సేవల ననన్య మనంబున చేయుచుండె సా 
గించితి వాస మచ్చటనె ఖీన్న మనస్ముడనై నిరంతరం 

బించుక భీతితో మరల నేమగునోయని సంశయించుచున్‌ 


అంతట సంజయుండు తన యాత్మజకున్‌ గడు యోగ్యుడైన ధీ 
మంతుని శూరునిన్‌ వరుని మాన్యుని చూడుడటంచు మంత్రులన్‌ 
చెంతకుంజేర్చి యాజ్ఞనిడ చిత్తమటంచును పల్మిరిట్లు “భూ 
కాంతుల పుత్రు లీధరణి గల్లుదు రుత్తము లెందరోప్రభూ”! 


ఐనను మీ తనూజ మది నన్యుని మున్వరియించి యుండెనేన్‌ 
మానవనాధ! వ్యర్థమగు మా యతనంబులు, కానమీర ల 
మ్మానిని నిప్పుడే పిలిచి మన్నన తత్‌ హృదయం బెజుంగు టె 
ట్లైనను మేలెయౌ పిదప నావలి కార్యము చూతమెట్టులేన్‌ 


అనినన్‌ రాజును సమ్మతించె;జనకుండత్యంత మోదమ్మునన్‌ 
దనకున్‌ బెండ్లి ప్రయత్నముల్‌ సలుపు చున్నాడన్న వార్తన్‌ గ్రహిం 


చిన యారాజ కుమారి తా మనమునన్‌ జింతించి యేకాంత మం 


దున దాదిన్‌ గని చెప్పె తా సురమునీంద్రున్‌ గోరుచున్నట్లుగన్‌ 


ష్ణ స్కంధము చో! 


114 


స్ఫరాజ సుబ్చార్వా 


741. 


742. 


7438. 


744. 


745. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


2 


శ్రీ దేవీ భాగవతం = 


అదియును వేగమే జని ధరాధిపుంగాంచి మహానుభావ! తా 
హృదయమునందు నారద మునీంద్రునిం గోరెడు మీ తనూజ య 
మ్ముదిత మరొక్కరిన్‌ బతిగంబొందుట కొప్పదు;వాని గాన సం 
పదలకు మోహమున్‌ గొనెను పంకజ నేత్ర నిజమ్ము భూవరా! 


నావుడు భూతలేశుడు మనంబున నించుక చింతంజెందుచున్‌ 
దేవిని కైకంగాంచి యనె “నీవును వింటివి గాదె చూడుమా 
తా వరియించె నంట సుత తాపసి నారదు నక్కురూపినిన్‌ 
ద్రోవనంబోవు భిక్షువుకు తొయ్యలి నిచ్చుట కేను వెట్టినె” 


ఇది యసంభవము గనుక నెట్టులైన 

నీవు దమయంతికిన్‌ జెప్పి నీరజాక్షి! 

దాని బుద్ధిని మరలించు తక్షణంబ 
యనుచు నాజ్ఞాపన మొనర్చి యధిపుడరిగె 


అంత కైకేయి దమయంతి నాక్షణంబ 
పిలిచి తన మందిరమునకు పలికెనిట్లు 
తల్లి! నీలోని భావమ్ము దాది యిపుడె 
తెలుప వింటిమి;యీబుద్ధి కలిగెనెట్లు? 


అంద గాడని యెంచి అతనిని గోరితో 
వానరాస్యుడతడు వనజ నేత్ర! 

ధన వంతుడని యెంచి మనసు పడితి వేమొ 
నిర్ధనుండాతడో నీలవేణి 

ధరణీశుడని మది దలచి ్రేమించితో 
మునివృత్తి యతని దో పువ్వుబోణి 

తనువు సౌంగంధ్యమౌ నని యెంచి వలచితో 
భస్మమే మైపూత పద్మగంధి 


మాలతీ లత యొక తుమ్మ మాని నంటి 
అల్లు కొనినట్లు గాదె నీ వతని తోడ 
కలసి యుండుట; యెంత వికార మమ్మ! 
తగదు నీకిట్టి యోచన తలగుమింక 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 115 


746. 


747. 


748. 


749. 


750. 


751. 


752. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


చం. 


కం. 


షష్ట స్కంధము = 
అనవిని యిట్లు వల్మె దమయంతి వినమత దోప తల్లి! నీ 

వనినటు రూపమున్‌ ధనము యౌవన ముండియు మూర్చుడైన, న 
మృనుజుని తో సుఖంబెటుల మానిని పొందును, గాన మాధురీ 

జనిత సుధాబ్ధిమున్గెడు రసజ్ఞుడతండగు; గాన విద్యలో 

నెనయగు వాడు లేడు పరికింపగ వానికి ముజ్జగంబులన్‌ 


అట్టి విద్వాంసుంగాదని యన్యు నొకని 
మూర్జుంబెండ్లాడి సుఖమేమి పొందగలను 
ధనము రూపము గల్లియు గొనములేని 
రాజపుత్రుని మైత్రి దుర్భరము గాదె 


గర్విత మతులౌ రాజుల 

నుర్వరం బెండ్లాడి యిడుము లొందుట కన్నన్‌ 
సర్వ విధమ్ముల వీనిన్‌ 

సర్వస్వర విజ్ఞాంగొనుట సౌఖ్యము గాదే! 


సంగీతస్వర మాధురి 

కంగీకారమ్ము తెలుపనట్టి యతడు దీ 
ప్తాంగుందైనను పశువౌ 

నంగజ సముడైన నింద్రుడైనను జగతిన్‌ 


మురళీగానము నాలకించి కడు సమ్మోదించు గోసంఘముల్‌ 
హరిణంబుల్‌ ఫణి కేకి పంక్తులును మేలౌగాదె! సంగీత మా 
ధురి “కోహోియని యుత్తమాంగముల నెందున్‌ ద్రిప్పలేనట్టి యీ 
నర లోకంబున కంటె నోజనని! పంతంబేల నన్వీడుమా! 


అని తన నిశ్చయమ్ము దమయంతి వచింపగ మారుమాట పే 
ర్మొన మదిరాక భర్తకడకున్‌ జని కైక యథాతథమ్ముగా 

తన సుత భావమున్‌ దెలుప తానును సమ్మతిందెల్చి వైభవం 
బున జరిపెన్‌ వివాహ మొక మూరుత మందున నాకు నామెకున్‌ 


మునివర! వానర ముఖు ననుం 

గని దమయంతి యెపుడున్‌ వగవలే దైనన్‌ 
నను సేవింపగ వచ్చిన 

తన నున్‌ గనినప్పుడేను తపనన్‌ బడితిన్‌ 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 116 


"758. తే.గీ. 


754. చం. 


755. శా. 


756. కం. 


757. కం. 


"58. తే.గీ. 


759. ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


కాల మీరితి నెట్టులో గడచు చుండె 
నంత నొక నాడు పర్వతుం దక్కజముగ 
నూడిపడె నన్నుంజూడంగ నుత్సహించి 
తీర్థయాత్రాభిలాషియె తిరుగుచుండి 


అతనినింగాంచి నేను కడు నాదర మొప్పగం బల్యరించి స 
మృతిందగ పూజ సల్పి బహుమాన పురస్కృతి నాసనంబు జూ 
పితి నతడందు కూర్చొనుచు బీట్టుగ నేద్చె మదీయ వానరా 
కృతింగని, యంతంగొంత వడికిన్‌ శమమున్‌ గని పల్మె నివ్విధిన్‌ 


ఆనాడట్లు శపించి తేను నిను మామా! ఆ(గహాధిక్యసం 
ధానాత్ముండను నౌట; నేడిచట నీ ధాత్రీశు పట్టిన్‌ నినున్‌ 
గానన్‌ మిక్కిలి జాలి యయ్యెడును పుణ్యక్షేత్రయాత్రాఫలం 
బీనాడబ్బెను నాకు; దానన తొలంగింతున్‌ వెసన్‌ శాపమున్‌ 


ఇకపై నీ వదనం బీ 

వికృతత్వము తొలగి పూర్వ విధమున నలరున్‌ 
సకలంబిక శుభమగు నని 

యకలంకుడు పర్వతుడపు డనియెన్‌ గృపతో 


నేనును సంతోషించుచు 

వానికి శాపమ్ము తొలగం బలికితి, నటుపై 
వానర రూపమ్మును నా 

యాననమునం దొలగి పూర్వ మట్టులం దోచెన్‌ 


సంతసము నొందె మది దమయంతి మిగుల 
ఆమె తలిదండ్రు లిర్వురత్యంత ముదము 
బొంది కట్న కానుకల నాపోవ నొసగి 
గౌరవించిరి నన్ను ప్రఖ్యాతి గదుర 


కావున సంయమీంద్ర! బహు కష్టము లిట్టులం బొందినాడ; మా 
యావృత సంసృతిన్‌ సుఖము నందెడి వాడ రుదయ్య! చూడ నీ 
జీవ వితాన మందెట; నశేషముగా నరిషట్క తీవ్రతన్‌ 

భావము నందదడంచంగల వాడగుపించడు ముజ్జగంబులన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 117 


760. 


761. 


762. 


76393. 


764. 


765. 


766. 


767. కం. 


చం. 


చం. 


చం. 


కం. 


ష్ణ న్మృంధము కాలు 
నుడివెద నింకనున్‌ గడు వినోదము; మున్నాక కాలమందు నే 

నడవుల చక్రితోంగలసి హాస్యవినోద విచార సంగతిన్‌ 

గడపుచునుండ నక్కజముగా నొకనాడు తటాలునన్‌ గనం 

బడితిని యింతినై, మజియు క్షాపతి పత్నిగంగంటి పుత్రులన్‌ 


ఆవృత్తాంతం బెటింగించెద సావధానుండవై వినుము 
నారదుడు స్త్రీగా మారుట 


శ్వేత ద్వీపమునందు శ్రీహరిని దర్శింపన్‌ మదిన్‌ గోరి సం 
ప్రీతిన్‌ వీణను మీటు కొంచుం జనితిన్‌ వేదోక్తులన్‌ స్తోత్రముల్‌ 
చేతో మోదముతో పఠించుచు; నటన్‌ శ్రీకాంతు డిచ్చాగతిన్‌ 

శ్రీ తన్వీమణితో వినోద రతుడై చెల్వొందుచున్‌ గన్పడెన్‌ 


ననుంగనినంత శ్రీసతి వినమ ముఖామృతపాద బింబయై 
చనియె హుటాహుటిన్‌ మిగుల సంభ్రమ చిత్తముతోడ లోనికిన్‌ 
వినయముదోప నేనపుడు వెన్నునిం జూచి మహానుభావ! నన్‌ 
గని వనజాక్షి లోనికరుగన్‌ గతమేమి యెజుంగంజెప్పుమా! 


తపసిని నే జితేంద్రియుడ, ధార్మిక చింతన నొప్పువాడ న 
న్నపగత దోషుంగాంచి చన నక్నణ యేమన, వాసుదేవుడున్‌ 
గృప ననుంగాంచి యిట్లు పలికెన్‌ మునికుంజర! సాజమయ్య స్రీ 
కెపుడును భర్త తప్ప మటి యెవ్వడునైన పరాయి వాడెయౌ 


“ఏను జితేం[ద్రియుండను జయించితిమాయ” నటంచు బల్మితో 
మౌని వరేణ్య! సంభవమె? మాయను గెల్బుట, నీకె కాదు నా 
కైనను బ్రహ్మకైన రజ తాద్రి నివాసునకైన దుస్సహం 

బౌను తలంప, నట్టి యెడ నన్యుల నింక వచింప నేటికిన్‌ 


త్రిగుణాత్మక మగు దేహము 

లొగి దాల్చిన యట్టి యుత్తమోత్తము లైనన్‌ 
జగముల మాయను గెలువన్‌ 

దగుదు మనెడి మాట లెల్ల దంభములు సుమా! 


అనియిట్లు జగన్నాధుం 
డనుచుండగ నేను మిగుల నాశ్చర్యముతో 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 118 


768. ఉ. 


769. చం. 


770. తే.గీ. 


771. చం. 


772. ఉ. 


7783. శా. 


774. క; 


శ్రీ దేవీ భాగవతం = 


వినయ మెసగ నమ్మాధవుం 
గని యిట్లడిగితిని విబుధ గణ సంసేవ్యా! 


పంకజ నాభ! నాకెజుగం బల్ముము మాయ యనంగ నేమి? యే 
వంకన నుండు? రూప మెటు వంటిది? యెంతటి శక్తిగల్లి ని 

శృంకం జరించు? నిన్నియును. సాంతముగా వివరించి నా మనః 
పంకిల మెల్లం బాపుము గృపన్‌ దయసేయుము నాకు జ్ఞానమున్‌ 


అని యడుగంగ నద్దనుజ హంతకు డిట్లనె సంయమీంద్ర! యే 
మని తెలుపం గలాడ త్రిగుణాత్మక యైన తదీయశక్తి యిం 
తనుచు, ననేక రూపముల నంతట నిండినదై సమస్తమున్‌ 
తన కను సన్నలన్‌ నడపు తన్మహిమంబు నెబుంగ సాధ్యమే! 


అమ్మహా మాయ నిపుడె నీ కద్భుతముగ 
చూపు వాదను, నామెను చూచినంత 

హృది విషాదమ్ముంబొందెద వేమొ, కాన 
మనసు దృఢ మొనర్చు కొనుమో ముని వరేణ్య! 


అని నను హెచ్చరించి యపు డండజముఖ్యుని సంస్మరించినం 

తన కడువేగవచ్చి వినతా సుతు డచ్చట నిల్వ వానిపై 

వనజ దళాక్షుతో నరిగి వైళమ నేనును గూరుచుంటి నె 

మృనముం దిరంబుం జేసికొని మౌనముగా హరి సంస్మరించుచున్‌ 


అంతట వాయు వేగమున నాఖగ ముఖ్యుడు సాగ, పట్టణ 
(ప్రాంతములన్‌ సరస్సులను భవ్య మునీంద్రుల యాశ్రమంబులన్‌ 
వింతలు గొల్పు పక్షి మృగ విసృత సాంద్ర వనప్రదేశముల్‌ 
సంతస మొప్ప గాంచుచు ప్రశాంతతం బొందుచు ముందు కేగగన్‌ 


కన్యాకుబ్ద సమీప భూమి నొకచో కాసారమున్‌ గంటి, మ 
న్యోన్యక్రీడల నొప్పు హంస బక చక్రా కీర్ణమున్‌ భ్రామరీ 
విన్యాసంబును నుత్పలాబ్దసుమ సంప్రీతంబు నాదిత్య స 
మ్మాన్యంబున్‌ విమలాంబు పూతమును శ్రీమంతంబు నుతృష్టమున్‌ 


కని వెన్నుడపుడు మన మీ 
వనజాకరమందు స్నాన పానాదికముల్‌ 


= రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 119 


7175. 


7176. 


777. 


7178. 


779. 


780. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


చం. 


కర 


చం. 


కం. 


చం. 


కం. 


మును సల్పి పట్టణమునకుం 
జనదగు నని, గరుడునకును సంజ్ఞ యొనర్చన్‌ 


గరుడుడు మెల్లగా కొలని గట్టున ప్రాలెను; చక్రియంత ను 
ర్వరకును డిగ్గి నా కరముం బట్టుక మెల్లన దించి పంకజా 
కరమును మెచ్చుకొంచు వెనుకన్‌ నను రమ్మని మెల్లమెల్ల న 
ద్దరికిని నేగి యందొక లతావృత వృక్షపు ఛాయ నిల్చుచున్‌ 


నారద! మును నీ వీ కా 
సారమ్మున జలక మాడి సమ్మోదమునన్‌ 
తీరమునకు రమ్మా! యిం 
పారగ నేనందు స్నాన మాడుదు నటుపై 


అని నను పంప నేను ముదితాత్ముదనై జని, పద్మపత్రసం 
జనిత సుగంధ బంధురము, సజ్జన మానస నిర్మలంబునౌ 
వన పరిపూర్ణ శోభితము, పావనమౌ గమలాకరంబునం 
దనువగు రేవు చూచుకొని యల్లన లోనికి నేగి ముందుగన్‌ 


పాదమ్ములు హస్తమ్ములు 

మోదమ్మున కడిగి కొప్పు ముడి విప్పి యటన్‌ 
స్వాదు జలంబుల మునితి 

శ్రీదయితుడు చూచుచుండె చిర్నగ వొలుకన్‌ 


ముద మొదవంగ నంబువుల మున్షి తటాలున పైకిలేచి నా 
వదనముంగాయమున్‌ గని య వాక్కయితిన్‌ మునివర్య! యేమి చె 
ప్పుదు నొక యింతినైతి; నిజపూరుష రూప మదృశ్యమయ్యె నే 
మదింగడు సంభ్రమించుచు రమాధవుందీరమునందు జూచితిన్‌ 


ఏమని చెప్పుదు మునివర! 

నా మహతి నజినమునుగొని ననుం జూడకయే 
క్షేమంబుగ గరుడునిపై 

శ్రీమహితుండెక్కి చనియె శీఘ్రగతుండై 


120 


781. శా. 


782. వ. 
783. కం. 


784. ఉ. 


785. ఉ. 


786. చం. 


787. కం. 


7రిరి. కం. 


శ్రీ దేవీ భాగవతం చా 
నారద తాళధ్వజుల పరిణయము 


ప్రీరూపమ్మును బొంది నంతటనె నాచిత్తమ్మునన్‌ బూర్వ సం 
స్మారం బంతయు మాయ మయ్యె, స్మృతిలో కంజాక్షుడున్‌లేడు, బ్‌ 
ణారావంబును నిళ్టి చర్మమును లోనన్‌ దోప, వెట్టెట్టులో 

తీరం బెక్కితి; దిక్కు తోచ కచటన్‌ దీనుండనై నిల్చితిన్‌ 


అంత కొంతవడికి 


తాళధ్వజుడను నొక భూ 
పాలుండటు రథము నెక్కి బలముల తోడన్‌ 
మేలౌ బంగరు భూషల 
నోలిన్‌ ధరియించి మదను డోయన వచ్చెన్‌ 


వచ్చినయంత నన్నుంగని పద్మముఖీ! యెవరీవు? చూడగా 
నచ్చపు దేవ కన్యవని యాత్మకు దోచెడు సుందరాంగి! నీ 
విచ్చట నిర్దనాటవిని నెక్కటి నుండ కతంబదేమి? నీ 

వచ్చుగ రూప యౌవనములందు రతిన్‌ దలపింతు వంగనా! 


ఇందుముఖీ! నిజమ్ము వచియింపుము మాకు, సరోవరమ్ము వై 
'పెందుల కిట్లు చూచెదు మృగేక్షణ! యింతకు నీవు కన్యవా! 
సుందరి! యైనచో నను వసుంధర నాధు వరించి యిచ్చమై 
పొందుము రాజ్యభోగముల పూర్ణముగా గజ మంద గామినీ! 


అని యత డవ్విధంబున ప్రియంబులు వల్ముచు నుండ సుంత నా 
మనమున యోచనన్‌ సలిపి మానవ నాధునింగాంచి భూపతీ! 
ననుంగని నట్టి వారెవరొ నాదు నివాస మదేదియో యెజుం 

గ; నిచటికెట్లు వచ్చితినా కన్గాన కుంటిని హేతు వింతయున్‌ 


నా యను వారలు లేరెట 

నోయధిపా! దిక్కు దైవ మొకడే తలపన్‌ 
నీ యభిమత మెట్లట్లే 

నే యనువర్తింతునయ్య నిర్మల చరితా! 


అని నే పలుకగ నాతం 
డెన లేని ముదంబుం బొంది యిందువదనకున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 121 


789. చం. 


790. తే.గీ. 


791. ఉ. 


792. కం. 


793. చం. 


794. తే.గీ. 


795. వ. 


ఘన భూషాన్విత శిబికన్‌ 
గొని తెమ్మని పంచె భటుల కూరిమి మీన్‌ 


పనిచిన వారు పల్లకిని వైళమ గైకొని వచ్చి, రంతటన్‌ 

ననుం గొనిపోయి యాతడు ఘనమ్ముగ పెండిలి యాడి రాజ్య పా 
లనకు నమాత్యులన్‌ నిలిపి లాలిత కామకళా నిరంతరో 
న్మనుడయి సంచరించె మధుమత్తుడు నై పలురమ్యదేశముల్‌ 


నన్ను సౌభాగ్య సుందరి యన్నపేర 
ముద్దులొల్మగ పిల్చుచు భూమి విభుడు 
గిరుల నదులను వనముల తిరిగి తిరిగి 
కామ కేళీ విలాస సంగతుల మునిగె 


ఆతని కౌగిలింతలును, నాతని చుంబన మర్దనాదులున్‌, 

ఆతని సంగమక్రియలు, నాతని పల్ముల మాధురీ ధునుల్‌, 
ప్రీతి యొనర్చ నేనును చరించితి పూర్వపు పూరుషత్వమున్‌ 
చేతమునన్‌ స్ఫురింపకయె చిత్రముగా నొక ద్వాద శాబ్దముల్‌ 


మా కలయిక ఫలితముగా 

నా కమరెను చూలు;నెలలు నడచిన పిదపన్‌ 
నా కొక కొమరుడు గల్లెను 

భూకాంతుడు సంతసించె పుత్రునింగనుచున్‌ 


అతనికి వీరవర్మ యను నాహ్వయ మేర్చడం జేసి భూసుర 

ప్రతతికి దానముల్‌ వివిధ భంగుల నిచ్చ నొసంగి ధారుణీ 
పతి కడుంట్రీతి చెందె, పరి పాలితులెల్లరు రాజ్యమందు స 
న్మతులయి నుత్సవమ్ముల ఘనమ్ముగం జేసిరి వాడ వాడలన్‌ 


అట్లు రెండేండ్లు గడచిన యంత నేను 

మరల గర్భమ్ము ధరియించి మగ శిశువును 
బడసితి, “సుధన్వూ”డని వాని కిడియె నామ 
మవని నాధుడు కడు ప్రియం బావహిలగ 


అవ్విధంబున నాకు క్రమమ్ముగ నిరువది మంది 
కొమరు లుద్భవించిరి. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 122 


796. ఉ. 


797. సీ. 


798. మ. 


799. చం. 


800. చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


వారల యాలనల్‌ మటియు పాలన లెల్లనుంజూచుకొంచు సం 
సార విమోహ వార్థింబడి సంచరణం బొనరించుచున్‌ ముదం 
బారగ నాదు జన్మ చరితార్థముం బొందె నటంచు నెంచుచున్‌ 
తీరిక లేక నేంగడపితిన్‌ బహు వర్షము లంత నొయ్యనన్‌ 


యౌవనమ్మున వారి కతి వైభవమ్ముగా 
జరిపించి తిమి పెండ్లి సంతసమున 
కొడుకులు కోడండ్రు కొమరొప్ప మనుమలు 
మనుమ రాండ్రును గూడి మసలుచుండ 
కడుసందడిగ గీము కళకళ లాడగ 
సంత సించితి నొక్క సమయమందు 
వారి యారోగ్యముల్‌ భంగమ్ములైనప్పు 
విల విల లాడితి విసృత గతి 
కొడుకుల కలహముల్‌ కోడండ్ర సిగపట్లు 
మనుమల యల్లరి మదిని కలచ 


బాధ పడితిని లోలోన బహు విధముల 
ఇట్లు సుఖదుఃఖముల తోడ నెట్టు లెటులొ 
మునిగి తేలితి సంసార వనధి లోన 
పూర్వ విజ్ఞాన మంతయు పొల్లు వడగ 


శత వర్షమ్ములు వేగ నీగతిం గడున్‌ సంతోష సంక్షిష్ట సం 
గతి నాజీవిత మెల్లసాగె ననఘా! కాలమ్మొకే రీతిగా 

ప్రతి భావంతునకైన సాగదు గదా! భావింప; దౌర్భాగ్యమున్‌ 
జతయె తీరని దుర్దశన్‌ బడియె నా సంసార మామీదటన్‌ 


అతి బల వంతుడౌ రిపు ధరాధిపు డొక్కడు వచ్చె నొక్కనా 

డతుల చమూ సమూహముల నండగంగైకొని మాదు రాజ్యమున్‌ 
చతురత నాక్రమింప; నది చారులు తెల్పగ విన్న మత్సుతుల్‌ 
వితత బలమ్ములన్‌ గొనుచు వేగమ యేగిరి యుద్ధ భూమికిన్‌ 


సుతులకుందోడు పౌ(త్రు లతి శూరులు నేగిరి యుద్ధభూమి క 
త్యతులిత వేగులై; యని భయంకర మయ్యెను, కాలయోగమున్‌ 


శ్రీ దేవీ భాగవతం 


123 


801. 


802. 


803. 


804. 


805. 


806. 


కం. 


తే.గీ. 


గతిసెడి నాదు పౌత్రులును కన్నకుమారులు దారుణమ్ముగా 
పతనముంజెందిరయ్య! విధి వంచితులై రణభూమి నెల్లరున్‌ 


అది విని నాపతి మిక్కిలి 

యదరుచు విలపించు చుండ నా సమయమునన్‌ 
మదిలో పొంగెడి దుఃఖము 

నదుము కొనగ లేక యప్పు డతి వేగముగన్‌ 


రణరంగమ్మున కేగి చూచితి నటన్‌ బ్రాణంబులన్‌ వీడి ధా 
రుణిపై కూలిన పుత్ర పౌత్రులను, దద్రూపంబులన్‌గాంచి నే 
నణపన్‌ జాలని వేదనన్‌ దిశలు వ్రయ్యల్‌గాగ రోదించుచున్‌ 
గుణ హీనున్‌ రిపు రాజుం దిట్టుచు నటన్‌ గూర్చుంటి దీనస్థితిన్‌ 


స్రీ రూపుడైన నారదుడు పురుషుడుగా మారుట 


కా! 


ఆ సమయమ్మునందు ధవళాంబరముల్‌ ధరియించి వృద్ధ పృ 
థ్వీసుర వేషుడై యటకు వెన్నుడు వచ్చి యిదేల తన్వి! నీ 
వీ సరణిన్‌ విచార పడనేటికి? పుత్రులు పౌత్రులంచు నా 
యాసము తోడ మోహ తరళాబ్టి మునింగితి వింతకాలమున్‌ 


ఎవరీ పుత్రులు! నీ వెవర్తుకవు? వీరెవ్వారు నీ పౌత్రులే? 
యవలోకింపుము వాస్తవమ్ము; పరలోకావేశికుల్‌ వీరికై 
ధవళాబాకి! తిలోదకంబు లిడుటే ధర్మంబు; తీర్ధంబు నం 
దవగాహం బొనరించి రమ్మిదియె యుక్తా చారమౌ నియ్యెడన్‌ 


అనినన్‌ మానస మందు నూజఅడిలి నే నంతన్‌ బతిన్‌గూడి య 
య్యనఘాత్ముండగు విప్ర వెంటంజని దివ్యంబైన కాసారమున్‌ 
గని యాతండు వచించినట్లచట స్నానం బాడగా నేగి పా 
వనమౌ తజ్జల మందు మున్షి వెలికిన్‌ భద్రంబుగా లేచితిన్‌ 


లేచి నారూప మప్పుడు చూచు కొనగ 
పురుష రూపమ్ముతో నుంటి పూర్వమట్లు 
నాదు మహతిని కృష్ణాజినమును. చేత 
పట్టుకొని యుండె పద్మాక్లు డట్టె దరిని 


ష్ణ స్కంధము కాలు 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చ్పా 124 


807. ఉ. 


808. చం. 


809. కం. 


810. సీ. 


811. కం. 


శ్రీ దేవీ భాగవతం చా 
అంతట నాకు పూర్వ విషయమ్ములు జ్ఞప్తికి రా నొకప్పు డీ 

చెంతకు పక్షి రాజు పయి శ్రీహరితో నరుదెంచినట్టి థీ 

మంతుడ నారదుండ నని, మానిని నైతిని యిందు ముని యం 

చంతయు గోచరించె మది కక్కజ మౌనటు లాక్షణంబునన్‌ 


నను గని యప్పు శ్రీహరియు నారద! రమ్మిక జాగుసేయబో 

కని నను పిల్చు చుండ మది నచ్చెరు వందుచు నాదు భర్తయున్‌ 
దన ప్రియురాలు గన్సడక తద్దయు దుఃఖముంజెంది యిప్పుడీ 
మునివరుడెట్లు వచ్చె కడుమోసము గల్లెను హేతువెద్దియో? 


అని పరి పరి విధముల తా 

వనరుచు నుండంగ వాని బాధను గని య 
వ్వనరుహ నేత్రుడు పల్మెను 

మనుజాధిపు శోక భార మగ్గుని తోడన్‌ 


శోకింప నేటికి భూకాంత నీవిట్లు 
నీకాంత యొవ్వరు నీవెవడవు 
కలయికయును వియోగంబును తలపంగ 
నొక ప్రవాహము వోలె నొప్పు చుండు 
బాటసారుల రీతి పతియు సుతులు సతుల్‌ 
కలియు చుందురు మీద తొలగు చుంద్రు 
కాక తాళీయమై కలిసి కొంటిరి మీర 
లారీతి విడిపోతి రంతెసుమ్ము 


శాస్త్ర పాండిత్య మెల్లను సంతరించి 
విబుధ వర్యుల వలన వివేక మెలిగి 
మరల దుఃఖింప నేటికి మనుజ నాధ! 
మరలి వత్తురె పోయిన మనుజులెందు 


కాలము దురతి క్రమ మది 

కాల వశమ్ముననె వచ్చు కష్ట సుఖంబుల్‌ 
కాలగతిన నవి తొలగును 

నేలా! శోకింప వెడలు మేలుము ధరణిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 125 


812. 


813. 


814. 


815. 


816. 


817. 


818. 


కరః 


కం. 


కం. 


చా రీచనీ 


: అగస్త 


అని హరి యుపదేశింపగ 

విని తాళధ్వజుడు వినయ వినమితుడై యా 
వనజోదరున కెజిగి య 

వ్వనజాకరమున మునింగె (భ్రాంతి తొలంగన్‌ 


అంతట సమరావనిలో 

నంతక పురికేగినట్టి యాత్మీయులకా 

చెంతన తిలోదకములిడి 

యంతిమ క్రియ లాచరించి యరిగె నగరికిన్‌ 


మాయా విలాసము 


శ్రీరమణుండు నన్నటులె చిర్నగ వొల్మగ చూచుచుండ నే 
శౌరికి మొక్కి యంటి బుధ సన్నుత! సంతస మయ్యెనేడు నిం 
పారగ మాయంగూర్చి కడు నందముగా వచియించితీవు త 
తోరపు శక్తి యెట్టిదియొ తోచెను నామది కద్భుతమ్ముగా 


ప్రీరూపమ్మును దాల్చి నే నెచట నేరీతిన్‌ బ్రవర్తించితో 
ఆరీతుల్‌ సకలమ్ము నేడు స్మృతి యందట్లే స్థిరంబయ్యె న 
శౌరీ! యింతిగ నైన తక్షణమునన్‌ సర్వంబు తత్పూర్వ వి 
స్తారోదంతములెల్ల నాస్కృతికిం దోచన్‌ లే దొకింతేని యున్‌ 


నారీ రూపముం గొనుటకు 

భూరమణుని పెండ్లియాడి మోహ జలనిధిన్‌ 
కూరు కొనుట, కిచట మరల 

చేరుటకును కారణమ్ము చిక్కదు మదికిన్‌ 


పురుషోత్తమా! నాయీ సందియముం దీర్చుమని యడుగ 
శ్రీహరి ననుంగాంచి యిట్లనియె 


నారద! యిది యొల్ల పారమ్ముంగనరాని 
మాయా విలాసమే మదిందలంప 

ప్రాణుల కెల్లను పరగ జాగ్ర త్ప్వవ్న 
గాఢ నిద్రలనగ కలవు దశలు 

తనువు విడచి వేరు తనువును గొనుటది 


126 


స్మ్యరాజు సుబ్చార్వా 


819. చం. 


820. చం. 


821. ఉ. 


822. సీ. 


శ్రీ దేవీ భాగవతం = 


నాల్బ్దవ దశ మరణం బనంగ 
నిదురలో మానవుం డెదియును వినలేడు 

జా(గ దవస్థలో సకల మెటుగు 
స్వాప్నిక దశలోన చలియించు చిత్తమ్ము 

పలువిధముల మనో భావ గతుల 


సుఖము దుఃఖముంగలలోన చూచు చుండు 
నవియె నిజమని మురియును నరచు నొకట 
మేలుకొన్నంత నదియెల్ల మిథ్య యనుచు 
తలచి తనకార్య ములయందు మలగు చుండు 


కలంగను వేళ నెల్లరది కల్ల యటంచుందలంప, రట్టులే 
కలయనంబోలు సంసృతినింగల్లు ననేక యవస్థ లెల్ల నన్‌ 
గలచుచు నున్నవన్న తమకంబున నుండునె గాని యెవ్వడున్‌ 
దలపడు కేవలం బిది వృధా భ్రమ యౌనని మాయంజిక్కుటన్‌ 


మునివర! తద్యథార్థగతి మున్ను విధాతయు శంకరుండు నై 
నను నెజఖుగంగం జాల, రది నాకును దుర్దటమయ్య! యెవ్వరేన్‌ 
మనుజుడు దీని తత్వమును మానుగ సర్వ మెజుంగు దే నటం 
చనుకొనె నేని యాతడగు నచ్చముగా నొకపిచ్చి వాడిలన్‌ 


స్థావర జంగమాత్మక విశాల జగంబు గుణత్రయంబుచే 
చేవదలిర్చ నిర్మితము చేయ బడెన్‌ మునినాధ! తద్దుణా 
భావమునన్‌ జరింపదు నిబద్దిగ సంసరణం బొకింతయున్‌ 
కావున ముజ్జగంబులను కల్లడు నిర్గుణు డొక్కడేనియున్‌ 


సత్వగుణుడ నేను సత్వేతర గుణంబు 
లడగి యుండును లోన నల్పముగను 
రాజస గుణమున రంజిల్లు బ్రహ్మయం 
దణగి యుండును తక్కు గుణము లెపుడు 
తామస గుణుడయ్యు కామారి యందును 
సత్వ రజము లుండు సద్దు మణగి 
కేవల సత్వమ్ము కేవల రజమును 
కేవల తమమును లేవు తలప 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 127 


823. కం. 


824. వ. 


825. కం. 


826. కం. 


827. ఉ. 


828. చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


గుణరహితులు లేనట్టి కారణము వలన 
మాయలో జిక్కి సంసార తోయధింబడి 
మునిగి తేలుచు నుందురు జనులు సతము 
అనుభ వించియు నీవిట్టు లడుగనేల? 


అని మాయా విలసనమును 

మును నాకెతిగించె విష్ణు మూర్తి యదియు నీ 
కనఘా! నే తెల్పితిపుడు 

వనరంగా నేల యింక వ్యాస మునీంద్రా! 


అని నారదుండు నాకెజింగించిన విషయమెల్ల నీకిపు 

దే నెతింగించితిని. నారదుని యుప దేశముతో నాదుఃఖ 
ముప శమించినది జనమేజయా! నేనింకను నమ్మహర్షి 
నిట్లడిగితిని 


అయ్యా! నారద మునివర! 

తియ్యమ్మున నీవు నాకు తెలిపిన దెల్లన్‌ 
నెయ్యమున వింటి నటుపై 

నయ్యనఘని గూడి యెచటి కరిగితి రయ్యా! 


అనియడుగ నారదుందనె 
మునివర్యా! వినుము పిదప పురుషోత్తముడున్‌ 
జనియెను వైకుంఠమునకు 
జనితిని నాతండ్రి బ్రహ్మ సన్నిధి కేనున్‌ 
నారద కమలజ సంభాషణము 
ఆతడు నన్నుంగాంచి తనయా! యెటు వెళ్ళితి వింత కాలమున్‌ 
చేతమునందు మిక్కుటపు చింత కనంబడు, నెవ్వరేని నిన్‌ 


యాతనంబెట్టిరో? విషయ మన్యము నద్భుత మెద్ది యేనియున్‌ 
భీతిలి చూచితో? తెలుపు వేగమ హేతువదేమొ పుత్రకా! 


అని యడుగంగ నే విషయ మంతయు నాతని కెక్కంజెప్పి యో 
యనఘ! వివేక హాని కరమై యెసరేగుచు మోహవార్థిలో 


128 


829. చం. 


880. తే.గీ. 


831. మ. 


832. కం. 


833. కం. 


834. కం. 


8835. వ. 


శ్రీ దేవీ భాగవతం = 


మునుగగం జేయు మాయ కెది మూలమొ తెల్పుము తండ్రి! దీని నే 
యనువున నీవు గెల్చితివొ యట్టి యుపాయ మెటుంగం జెప్పుమా! 


అనిన చతుర్ముఖుండు చతురాననముల్‌ వికసింప నవ్వి యి 
ట్లనియె కుమార! యియ్యది మహా మునివర్యులకేని యోగసా 
ధన చరియించు వారికిని తథ్య మెజుంగగరాదు, నాకునున్‌ 
వననిధి శాయికిన్‌ వృషభవాహనుకైన నెజుంగ కష్టమౌ 


ఆ మహా మాయ దుర్‌జ్ఞేయ మఖిల మునకు 
కాల కర్మస్వభావాది కారణముల 
నెఖుగందగుంగాని తన్మూల హేతు వరయ 
నేరికైన నసాధ్యమం చెజుగు మయ్య! 


అని నా తండ్రి వచింప నేనును నిరాశా విద్ధ చేతంబునన్‌ 
జనితిన్‌ యాత్రల కంచు నాతని యనుజ్ఞన్‌ బొంది యాపైన నే 
దిన మొక్కొక్క (ప్రదేశమున్‌ గనుచు నీ దివ్యాశ్రమ ప్రాంతమున్‌ 
మునివర్యా! దరిసించి తిప్పుడిటు సంపూర్ణ ప్రమోదంబునన్‌ 


వేదవ్యాస మహర్షీ! 

నీ దైన్య స్థితిని తెల్పి నెలకొని మదింబెం 
పొదవెడి దుఃఖభరమ్మిక 
మీదన్‌దొలగింపు మనుచు మీరలు వేడన్‌ 


నే నెతిగిన యది చెప్పితి 

మౌనీ! నీ చిత్త విభ్రమంబును విడువన్‌ 
బూనుము సుఖమున్‌ శాంతిన్‌ 

మానసమున నింపుకొనుచు మసలు మిచటనే 


అని నా కుపదేశ మొసగి 

చనె నారదు డంతనేను సంతృప్పుడనై 
మనుచుంటి నాశ్రమమునం 

దనిశము తద్వచనములను నాత్మందలచుచున్‌ 


కాన నో జనమేజయా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 129 


836. చం. 


837. పీ. 


తష స్కంధము చై 


కరమున చెక్కబొమ్మొకటింగైకొని నేర్పున నింద్రజాలికుం 

డిరవుగ నిచ్చవచ్చినటు లెవ్విధింద్రిప్పునా, యవ్విధంబునన్‌ 

స్థిర చర రూపమైన జగతిన్‌ దనయిష్టమువచ్చినట్లు సం 
బరమునంద్రిప్పు చుండు నృప! “మాయా నిజాద్భుత శక్తిచే కడున్‌ 


పంచేంద్రియములకు పరగ నధిష్టాత 
మనసని యెజుగుమో యనఘ! యెపుడు 

మనసు చలించుట కనయమ్ము గుణములే 
కారణంబై యొప్పుంగాన జగతిం 

గారణ గుణములు కార్యమ్ము లందుండు 
ననుచు వేరుగ చెప్ప నవసరమ్మె 

మాయా వికల్పిత మౌ గుణమ్ము లవియె 
వివిధ స్వభావ హేతువులు దలప 


శాంతికి నశాంతికిని మూఢ సాధు భావ 
ములకు నెల్ల గుణమ్ములే మూల మగును 
గుణముల కతీతు నెందుంగన్లానగ లేము 
దారములు లేని వస్రమ్ము, ధరణి మన్ను 
లేని కుండయు నెందైనం గాననగునె 


838. తే.గీ. సత్వ గుణమున నున్నచో జలజభవుడు 


839. కం. 


శాంతుడై యుండు నెపుడు నిశ్చల సమాధి 
నాతడే రజోగుణుడైన యపుడు మిగుల 
భీకర స్వరూపుడగు నప్రీతి గలిగి 
తమముంబొందిన వేళ నతండు తలప 
మూఢుడై కడు నలసతం బొందియుండు 


హరి హరు లైనను ధాత్రీ 

వరులైన సకల దిశాధి పతులైనను నీ 

కరణిన్‌ ద్రిగుణాధీనులె 

నరవర! యిది సత్యమనుచు నమ్ము మెడందన్‌ 


840. తే.గీ. ఆ మహా మాయ పరతత్వమందెయుండు 


నదియు పరతత్వ ప్రేరణ నఖిల జగము 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 130 


శ్రీ దేవీ భాగవతం = 


నాట లాడించు చుండు తా ననవరతము 
మాయందనలో నిమిడ్చి సంభావ్యమౌచు 
నున్న సంవిత్‌ స్వరూపమే సన్నుతింప 
బడును పరమేశ్వరి యనంగ, భగవతియన 


841. ఉ. ఆ పరమేశ్వరిన్‌ నిరత మన్య మనస్కుడు గాక బుద్ధియం 
దేపున నిల్పి ధ్యాన మొనరించు నెవం డతిభక్తి, వానికిన్‌ 
బాపయియుండు తల్లి; భవ బంధములన్‌ బెడంబావు, శీఘ్రమే 


చేపడం జేయు మోక్ష సరసీరుహ నేత్ర సమాగమసితిన్‌ 


842. తే.గీ. ఈ పురాణమ్ము నెవ్వ డహీన భక్తి 
పఠన మొనరించి పరులకు పరవశమున 
చెప్పుచుండునొ వానికి, చిత్తమలర 
వినెడి వారికి, గంథమున్‌ వేడ్మతోడ 
బహుకరించెడి వారికి పరమ గతులు 
గల్లు నఖిల సంపదలు పుష్మలము లగును. 


ఓంతత్‌ సత్‌ 


843. వ. ఇది శ్రీదేవీ కరుణా కటాక్షలబ్ధి విభవుండును, కమలాంబా సుబ్బరాయుల 
ద్వితీయ పుత్రుండును, కౌశికసగోత్రుందును అగస్యరాజ వంశోద్భవుండును నగు సుబ్బారావు 
కవి ప్రణీతంబగు శ్రీదేవీ భాగవతమను మహా పురాణము నందు వృత్రాసుర వృత్తాంతము, 
వృతునిజననము ఇంద్రుని భంగ పాటు; వృత్రుని తపస్సు, దేవతలు జృంభికను సృష్టించుట, 
దేవత లొనర్చిన దేవీస్తుతి, వృత్ర సంహారము, ఇంద్రుని కంగారు, నహుషుని యింద్రపదవి 
వరించుట, శచీ రక్షణకు బృహస్పతి యోచన, శచీ దేవికి జగన్మాత అనుగ్రహము నహుషుడు 
బుషి వాహన మెక్కివచ్చుట; వివిధ కర్మగతి భేదములు, వ్యాసుడు యుగ ధర్మముల 
నెతింగించుట; వరుణుడు హరిశ్చంద్రు నకు శాపమిడుట; ఆడీ బక యుద్ధము, మైత్రావరుణు 
దు జ్ఞాన స్వరూప ప్రబోధము, హైహయుల చరిత్ర హైహయ జననము, హరివర్శ్మకు 
ఏకవీరుడు దక్కుట; ఏకావళీ వృత్తాంతము ఏక వీరుడు కాలకేతుని వధించుట; ఏకావళీ 
ఏకవీరుల పరిణయము, నారదుని పూర్వజన్మ వృత్తాంతము; నారదుడు స్త్రీగా మారుట, 
నారద తాళధ్వజుల పరిణయము, ప్రీరూపుడైన నారదుడు పురుషునిగా మారుట; మాయా 
విలాసము; నారద కమలజ సంభాషణము అను కథలు గల షష్టమస్మంధము. 


131 


2. వ. 
3. చం॥ 
4. కం॥ 
5. వ. 
6 మ॥ 
7. చం॥ 


నప్తమ స్కంధము = 
శ్రీ దేవీ భాగవతము (ఆంధ్రము) 
సప్తమ స్కంధము 
శ్రీ పద్మ గర్భు రసనన్‌ 
దీపించెడి వాణింగొల్తు తేజో మూర్తిన్‌ 
ప్రాపై విలసిల్లి సతము 
నాపద్యకృతికి తగిన గుణంబులు గూర్చన్‌. 


సూతుండు శౌనకాది మహర్షులంగాంచి, బుషీంద్రులారా! 
మద్దురు వర్యులైన వ్యాస భగవానుని వలన 

మాయాశక్తి స్వరూపము నెటింగిన జనమేజయుండు 
సంతసించి ముకుళిత హస్తుండై మరలనిట్లు ప్రార్థించె. 


వనజాసను డేవిధమున 

జనులను సృష్టింప గలిగె సతృప నెవరా 
యనఘునకు నుపాయమ్మును 
వినిపించిరా తెలుపుమయ్య విద్వన్ముఖ్యా! 


ఇన శశి వంశ ధరాధిపు 

లనిశము శ్రీదేవియందు ననుపను భక్తిన్‌ 
గొని తరియించి రనుచు నే 

వినియుంటిని, వారింగూర్చి వివరింపు కృపన్‌ 


అని జననాధుండు ప్రార్థింప ముని నాధుండిట్లనియె 


హరినాభీ కమలోద్భవుండు మును నయ్యంబన్‌ మదిన్‌ నిల్పి సు 
స్థిరమై యొప్ప తపం బొనర్చి జగముల్‌ సృష్టింపగా నామెచే 
వరముల్‌ బొంది సృజించె సర్వమును సంభావ్యంబుగా నైన తా 
నరులన్‌ సృష్టి యొనర్పంజాల కతిచింతా క్రాంతుడైయుండగన్‌ 


తనకు నుపాయ మొండపుడు తళ్ళుమనన్‌ మది సంతసించి తా 
మనుజుల నొక్కటన్‌ భువి నమంద గతిన్‌ సృజియింపలేక ము 
న్ననువుగ మాన సోద్భవుల నద్భుత తేజుల నేడ్గురన్‌ తపో 
ధనుల సృజించె నొయ్యన విధాత ప్రజా పతులన్‌ బ్రసిద్ధిగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 132 


10. 


11. 


12. 


19. 


14. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తే.గీ. 


తే.గీ. 


చం॥ 


తే.గీ. 


Gil 


Gl 


Gil 


అంగిరసుడు, మరీచియు, నత్రి, క్రతుడు 
పులహుడు, వసిష్టుడు, పులస్యు, డెలమి నొకట 
బ్రహ్మ మానస పుత్రులై వసుధ యుందు 
నుదృవించిరి యేడ్గు రి ట్లొప్పిదమున 


నలువ కోపింప తత్సాల తలము నుండి 
రుదు డుదయించె కడు రౌద్ర రూప మెసగ, 
ఒడిని నారదు డుదయించె, నొనర బొటన 
పేల దక్షు డుద్భవ మయ్యె పీతితోడ 


సనకస నంద నాదులగు సమ్మని వర్యులుసైత మంబు జా 
సనుని మనోద్భవుల్‌, మటియు చక్కని రూపము తోడ నొక్క స్ర్త్రీ 
జననము నందె ధాతయపసవ్య కరప్రథమాంగులిన్‌ మహా 
గుణవతినాం బ్రసిద్ధయయి కూరిమి“వీరిణి” యన్నపేరునన్‌ 


ఆమెకు “నసిక్రీతి” యను నా మాంతరమ్ము 
గలదు, దక్ష పత్నియగు నక్మమల నేత్ర 
కమర ముని నారదుడు పుట్టె నవనినాధ! 
యిది కడు విచిత్ర మని మది నెంచవలదు 


అంబుజ గర్భు నంకమున నమ్ముని వర్యుడు పుట్టెనంచు పూ 
ర్వంబు వచించి యిప్పుడిటు పల్మెద వేమని యందువేమొ స 
త్యంబది, నీదు సందియము నావలం ద్రోయుము సావధాన చి 
త్తంబున విన్ము మీది కథ, తప్పక నీమది శంక వీడెడున్‌ 


దక్షుని, వీరిణిన్‌, గని విధాత “ప్రియంబున మీర లింకపై 

దక్షత తో ప్రజావళిని తామర తంపరగా సృజింపుడీ 

యక్షయ మౌ విధాన” నని యాన యొసంగగ వారలున్‌ గడున్‌ 

దీక్ష సృజించి రాపయిన తెప్పలు కుప్పలు గాగ సంతతిన్‌ 
నారదునకు దక్షుని శాపము 

పంచ సహస సంఖ్య భువిపై తమ సంతతి నిండ, వారలన్‌ 

గాంచుచు నవ్వి యిట్లనియె నారద మౌని “యిదేమిటయ్య! యీ 


శ్రీ దేవీ భాగవతం = 


133 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


మించిన సంతతిన్‌ గనుట, మేదినికిన్‌ గల మేర యెంతయో 
యించుక యేనియున్‌ దెలియ కిట్లు సృజించుట హాస్యహేతువౌ” 


అని సురముని పల్మగ త 

త్తనయులు “నౌనౌ” నటంచు తలలూ పుచుది 
క్కునకొక కొందరు చొప్పునం 

జని రీ భువి మేరందెలియ సత్వర గతులై 


తన సుతులెల్ల రిట్లరుగ దక్షున కేమియు దోచదయ్యె, ని 
రన మగు గేహమున్‌ గనుచు చాల తపించుచు నింక కొందరన్‌ 
తనయుల సృష్టిచేసె, ధర తద్దయు వర్ధిలి వారి సంతతుల్‌ 
వనధి పరీత భూతలముపై గనుపించిరి మిక్కుటమ్ముగన్‌ 


అది గని దేవ మౌని యప హాస్యముసేయుచు మూర్చులార! యి 

ట్ల దటున నాదు మాట వినరైతిరి, భూపరిమాణ మెంతయో, 
సదమలవృత్తిం గన్గానక సంతతి నిట్టుల వృద్ధిచేయు టి 

య్యది తగునయ్య యంచుం గడు నాగ్రహమూనుచు హెచ్చరించినన్‌ 


నారదు పల్ములు వినియ 
వ్వారలు సమ్మతిని దెల్పి పలు దిక్కులకున్‌ 
తారేగి రవని తుది మొద 
లారయ గము లౌచు వేడ్క నతి సంభ్రములై 


అమర మునీంద్రు మాటలకు నాత్మజు లెల్లరు నిల్లువీడి య 
శ్రమమున నేగ దక్షుడది సైపక ఆగ్రహమూని నారదా! 

క్రమము నిట్లు నాసుతులం గానలం బట్టగం జేసి పుత్ర శో 
కముం గలిగించి తీవు కనుకన్‌ నశియింతువు నీవు నవ్విధిన్‌ 


అని శపియించి యంతటను నాగక యింతటి పాప కార్యమున్‌ 
మునుకొని సల్పి దుఃఖమును బొందగం జేసితి గాన నీవు నా 
తనయుడవై జనింతువిక తప్పదు దుర్భర గర్భవాస సం 

జనిత మహోగ్ర దుఃఖ మది స్వానుభవమ్మగు పొమ్మునీకికన్‌ 


అని దక్షుడు శపియింపగ 
వనజజు నుత్సంగ భవ్య భవుడయ్యును న 


నప్తమ స్కంధము = 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 134 


22. al 


గీ॥ 


24. al 


25. కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


మ్ముని, దక్ష వీరిణులకున్‌ 
దనయుండై జననమందె తదనంతరమున్‌ 


అంతట దక్షు డాత్మజల నజ్వది మందిని బొందె, వీరిణీ 
కాంతయు తత్తనూజలను గాంచి ముదంబును బొందె, వారలం 
తంతకు వృద్ధిం జెందుచు ప్రియంబున యుక్తవయస్క లౌట, ధీ 
మంతుడు తండ్రి యెల్లర కమందగతిన్‌ జరిపించె పెండిళుల్‌ 


పదుమువ్వురను కశ్యప మహర్షికి నొసంగి 
పెండిలి జరిపించె ప్రియము తోడ 
పదుగురు తనయల పరగ ధర్మున కిచ్చి 
వియ్యమందెను కడు వేడ్మ మీజ 
ఇరువది యేద్దుర నిందున కిడి కడు 
నక్కజమ్ముగ వివాహమ్ము జరిపె 
ఇరువుర భృగువున కిచ్చె, నరిష్టనే 
మికి నల్వుర నొసగె ప్రకటితముగ 


ఇర్వురను నంగిరసునకు నిచ్చి, మరల 
కొంత కాలమ్ము నకు తన కూర్మిసుతల 
మతియు నిర్వుర నొసగె నమ్మాని వరున 
కా ప్రజాపతి దక్షుండు క్షిప్రగతిని 


వారల కెల్ల పుత్రులును పౌత్రులు గల్లి మహాబలాధికుల్‌ 
ధీరులు నౌచు దానవులు, దివ్యులునై నిరతంబు వారిలో 
వారలు శత్రుభావ పరి వర్ధితులై సమరోద్దమక్రియా 
చారులునై పరస్పరము స్పర్ధలతో చరియించి రేపునన్‌ 


సూర్యవంశ చరిత్ర 


జనమే జయ! వినుమిక న 

య్యిన శశి వంశముల చరిత లెల్ల తెలిపెదన్‌ 
మును దివిజుల యందున్‌ గడు 

ఘనుడన సూర్యుండు జగతి ఖ్యాతిన్‌ బొందెన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బారా 135 


26. కం॥ 


27. వ. 


28. సీ! 


గీ॥ 


29. కం॥ 


30. కం॥ 


అతడు వివస్వతుడనగా 

నుతికెక్కెను, వాని నందనుం డిల వైవ 
స్వతమనువనం బడు, వానికి 

సుతుడై యిక్ష్వాకుడు కడు శూరుడు పుట్టెన్‌ 


ఇక్ష్వాకుం డుదయించిన పిమ్మట వైవస్వత మనువునకు 

నా భాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, 
నృగుడు, దిష్టుడు, కరూషుడు, పృషధుడు నను తొమ్మండుగురు 
పుత్రు లుదయించిరి. అందు ప్రథమ పుత్రుండైన యిక్ష్వాకుండు 
సూర్యవంశ వివర్దనుండయ్యె 


ఇక్ష్వాకునకు నూర్జు రెలమి పుత్రులు గల్లి 
రందు వికుక్షి జ్యేష్టాత్మజుండు 

నాభాగు తనయుండు నయళశీలి ధర్మజ్ఞు 
డంబరీషుడన సత్యావలంటబి 

ధృష్టుడి పుత్రుడు దివ్య తపశ్శాలి 
ధార్జ్యకుడన సత్వ ధనుడు నొప్పె 

శర్యాతి కుదయించె సత్స్పుత్రు డానర్తు 
డాత్మజయు సుకన్య యనగం బుట్టె 


ఆ సుకన్యను చ్యవనున కంధునకును 
నిచ్చి శర్యాతి పెండ్లి చేయించె నంత 
వారికుదయించె సద్దుణ వార్థియన 
నందనుడు సులోచనుడను నామ మొప్ప 


అన విని జననాధుం డో 

మునివర! శర్యాతి యట్లు ముగుదను తనయన్‌ 
జనపతి కొక యంధునకున్‌ 

వెను కాడక యెట్టు లిచ్చె వెల్టియుంబోలెన్‌ 


గుణ వతియు రూప వతియగు 
వనితామణి దీని కడ్డు వలుకగలేదో? 

కన నియ్యది చిత్రంబై 

మనసునకున్‌ దోచె దీని మర్మముంజెపుమా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 136 


31 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


Gil 


ఆ.వె. 


చం॥ 


తే.గీ. 


చం॥ 


అనినన్‌ మోమున మందహాస మొదవన్‌ వ్యాసుండు భూనాధునిన్‌ 
గని రాజా! యిది యెంత వారలకు నైనన్‌ గల్లు సందేహమే! 
విను శర్యాతికి పెక్కురున్‌ గలరు దేవేరుల్‌ గడున్‌ సుందరాం 
గన, లైనన్‌ సుత యీమె యొక్కటగుటన్‌ గారాబుగా వర్ధిలెన్‌ 


చనియెన్‌ దా నొక నాడు శుభ్ర జల విస్తారంబునై నిత్యమున్‌ 
వనజామోద సుగంధ బంధురమునై వ్యావృత్తవృక్షావళీ 

ఘన సౌందర్యమునై మరాళశుక పైకక్రౌంచ సమ్మోహన 
స్వన కర్ణామృత పేయమై తనరు కాసారంబు వీక్షింపగన్‌ 


అచ్చట భార్గ వాన్వయు డనన్య మనస్స్ముడు శాంత చిత్తుడున్‌ 
సచ్చరి తాత్ము డింద్రియ విచార విరక్తుడు భోజనాదులం 
దిచ్చను వీడి నిశ్చలత నీశ్వరి నాత్మదలంచుచున్‌ తపం 
బచ్చుగ చేయుచుండె చ్యవ నాఖ్యుడు మీలిత నేత్రయుగ్ముడై 


అతని మేని చుట్టు నధికమ్ముగా లతల్‌ 
వృద్ధి చెంది పుట్ట లేర్చడంగ 

ముని వరుండు పైకి పొడచూప కుండెను 
వచ్చి పోవునట్టి పాంథతతికి 


తన చెలి కత్తెలన్‌ గలసి తద్దయువేడ్మ సుకన్య యచ్చటన్‌ 

వనమున సంచరించుచు జవంబున పూవులం గోసి కొంచు నె 
మృ్మనమున సంతసించుచు క్రమంబున పాటలు పాడుచున్‌ ప్రియం 
బెనయగ నాటలాడుచును నేగె నటన్‌గల పుట్ట చెంతకున్‌ 


అచట శర్యాతియు తన భార్యలను గూడి 
అంబుజాకరమ్మున స్నాన మాడుచుండె 

ఆ సుకన్యయు మిక్కిలి యలసి సొలసి 
వల్మికము చెంత చతికిలం బడియె పుడమి. 


పడిన సుకన్య వల్మికము ప్రక్కకు కన్నులు త్రిప్పిచూడగా 
మిడుగురు లట్లు రెండు కడు మిన్ముచు రంధ్రమునందుం దోప తా 
జడియక యొక్క పుల్ల గొని చయ్యన తద్వివరంబులోనికిన్‌ 
పొడవున జొన్స నందలి తపోధను డా చ్యవనర్షి యిట్లనెన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


137 


38. 


39. 


40. 


41. 


42. 


48. 


44. 


చం॥ 


చం॥ 


Gil 


Gil 


కం॥ 


చం॥ 


చం॥ 


నప్తమ స్కంధము = 
కమల విశాల నేత్ర! ననుం గానవు సుంతయు, తాపసక్రియన్‌ 

శమము వహించి యుంటి నిట చంద్రముఖీ! యిటు చేయంబోకు, వే 
గమె చనుమంచుం బల్మగ సుకన్యయు నప్పలు కాలకింప క 

య్యమల తపఃప్రశస్తు నయనాంబుజముల్‌ పొలివోవ గ్రుచ్చినన్‌ 


చ్యవనుడు గ్రుడ్డియయ్యె; నలినాక్షి యదేమియు లోం దలంప కే 
జవమున నేగె నెచ్చెలుల సంజ్ఞ యొనర్చుచు నాట లాడ; నా 
చ్యవనుడు క్రుద్దుడయ్యె తన చక్షు యుగంబునకైన బాధకున్‌ 
వివశతం బొంది; యంతం గడు విస్మయ మౌనటు లా క్షణంబునన్‌ 


భూపతి సేనకున్‌ మజియు భూపునకున్‌ మల మూత్ర బంధన 
ప్రాపణ మౌటచే పొడము బాధ భరింపగ లేక హేతు వే 
పాపమొ దీనికంచు తన వారల నెల్లరం బిల్చి మీర లి 

ట్లేపగు బాధకున్‌ కత మదేమొ యొఖజుంగు డటంచుం బల్మినన్‌. 


వారలు వల్శిరిట్లు నరపాలుని గాంచి మహాను భావ! కా 
సారము చెంతనే చ్యవన సన్నుని తాపస వృత్తినుండె, నె 
వ్వారలొ అమ్మహర్షికి ధ్రువంబుగ హాని యొనర్చి యుందురం 
చారయం దోచు; నమ్మునిక్రుధాగ్ని ఫలంబిది నిక్కువంబుగన్‌ 


అన నమ్మాటలు విని యా 

వనజాక్షి సుకన్య తండ్రి పజ్జకుం జని తె 
ల్పెను మును జరిగిన విషయం 

బును నెల్ల నమాయికత్వము మదినిందోపన్‌ 


విషయ మెటింగి రాజు వెను వెంటనె పుట్టను చేరి చూడ నా 
బుషి వరుడందుం గూరు చొని యేపగు బాధ భరింపలేక ని 
ర్విషయ సుఖాత్ముదయ్యు కడు బీట్టుగ మూలుగు చుండంగాంచి వి 
ద్విషజితుడా మహీశుడు హృదిన్‌ పరితాప మెసంగ భీతితో 


భటులకుం జెప్పి వల్మికము బద్ధ లొనర్పగం జేసి మెల్లగా 
పటుతర భక్తి యుక్తి ముని పాద యుగాంబుజ సీమ సోకగా 
నిటలము వ్రాల్చి లేచి కడు నిర్మల చిత్తమునన్‌ స్తుతించి తా 
నటమటమొంద కిట్లనియె నమ్ముని వర్యుని తోడ నమ్రుడై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 138 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం॥ 


చం॥ 


కం, 


Gi 


స్వామీ! మా పసి బిడ్డ మీకు గడు కష్టం బిట్లు గల్గించె, తా 
నేమీ మంచియు చెడ్డం గానదు మహర్షీ! కోపమున్‌ మానుమా! 
ప్రేమన్‌ దాని క్షమింపు, మెందు తపసుల్‌ పేరల్మలన్‌ జెందరం 
చే మున్‌ వింటిని, శిష్యకోటులము సుమ్మీ! మమ్ము (బోవందగున్‌ 


అని వేడన్‌ ముని వర్యుడిట్లనియె రాజా! నేను మున్నెన్నడున్‌ 
జనితామర్శుడంగాను మీకిపుడు నే శాపం బిడన్‌ లేదు న 

న్నను మానింపకు, డెట్టి పాపమును చేయన్‌ బోక నాయంతటన్‌ 
ముని వృత్తిన్‌ వసియింతు లోక జననిన్‌ బొల్పొంద ధ్యానించుచున్‌ 


దేవీ భక్తుల కొక కీ 

డేవారలు సల్ప వారి కిడుములుతప్పన్‌ 
బోవని యెజుంగు మజహర 

భావజ జనకులకు నైన పాకారికి నేన్‌ 


అసలే వృద్దుడ; నేడు నీతనయచే నంధత్వమున్‌ బొందితిన్‌ 
వసుధా ధీశ!యికేమి చేయుదును నెబ్బంగిన్‌ (బవర్తింతు, తా 
పసినౌ నాకిక సేవ లెవ్వ రొనరింపన్‌ జాలువారంచు వె 

కృసమౌ దుఃఖమునన్‌ వచించె ముని భూకాంతున్‌ విలోకించుచున్‌ 


చ్యవనుని పల్ములన్‌ విని ధరాధిపుడిట్లనె నోమహర్షి! మీ 
కవసర మెందరో భటుల నందరం బంపెద సేవ చేయ, ని 
క్మువము తపస్వు లల్పతర కోపనులన్న ప్రసిద్ద వాక్యముల్‌ 
ప్రవిమల తేజ! మాయెడ కృపన్‌ వెలయించి క్షమింప వేడెదన్‌ 


అని యభ్యర్థించెడి పతిం 

గని యా మునివర్యుడనియె కరుణన్‌ గని యో 
యనఘా! సేవక జనములు 

నను ప్రియమునం జూతురనుచు నమ్మను మదిలో 


కావున నన్‌ క్షమింపుమని గట్టిగ వేడెదవేని భూపతీ! 
భావమునందు సంశయముం బాసి సుకన్యను నీదు పుత్రికన్‌ 
సేవలొనర్పం బంపు మతి శీఘ్రమె యామె యొనర్చునట్టి యా 
సేవల కేను సంతసముం జెందిన మీకును గల్లు సౌఖ్యముల్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


139 


ర్‌2. 


53. 


54. 


ర్‌ర్‌. 


56. 


57. 


ర్‌రి. 


చం॥ 


శా 


తే.గీ. 


కం॥ 


చం॥ 


చం॥ 


మ॥ 


నప్తమ స్కంధము —— 
అని ముని పల్క భూవిభున కట్టులె గుండియ బద్దలై వెసన్‌ 

తనువున కంపముల్‌ గలిగి తాపసి కేమియు చెప్పలేక నె 

మనమున నెంచె నిట్లోసుకుమారి కుమారిని యీ కురూపి, కం 

ధున కెటులిత్తు, నిచ్చినను దుఃఖము గాక సుఖంబు గల్గునే! 


నా యారోగ్యము స్వస్థతన్‌ గనుటకై అంభోజ పట్రేక్షణన్‌ 
ప్రాయం బేగిన వాని కిచ్చు టిది ధర్మం బౌనె, యెవ్వారలే 

నీ యప్రాచ్యపు కృత్యమున్‌ దలతురే; యెందైనకన్యామణుల్‌ 
ప్రాయంబున్న మనోహరున్‌ వలతు; రిబృంగిన్‌ పతిన్‌ మెత్తురే? 


మును నహల్యను నంద గత్తెను వరించి 
గౌతముడు వివాహంబాడెం గాని పిదప 
నింద్రుచే నామె యట్లు వంచింపం బడుట 
భర్తచే శాపమున్‌ బొంద వలసి వచ్చె 


అననుగుణ, వివాహము లెపు 

డనుకూల ఫలంబు లొసగ వఖిల జగములన్‌ 
ఘన రోగమైన నోరును 

తనయను నే నితని కీయం దల క్రిందైనన్‌ 


అని తల పోసి మాటు పలుకాడక భూపతి రాజధానికిన్‌ 
జనియె; సుకన్య తన్మది విచారము నెల్ల యెణీంగి నవ్వుచున్‌ 
జనకునిం జేరి దీనికిటు చాల కలంగగనేల తండ్రి! నే 

జని చ్యవనర్షి కెంతయును సల్పుదు సేవల నూఅడించెదన్‌ 


అన విని తండ్రి యక్కజమునంది యిదేమిటి తల్లి! యొక్క వృ 
ద్దునకు సపర్యసేయం జనెదో? కడుఘోర వనాంతరమ్మునన్‌; 
ధనమును రూపమున్‌ వయసు తద్దయు జ్ఞానము గల్లు వానికే 
తనయ నొసంగ నెంచు నిల తండ్రి! తదన్యున కీం దలంచునే 


నిను నంతః పురసీమ నుండం దగు నింతిన్‌ ఘోర సాంద్రాటవిన్‌ 
జని కష్టంబులు బొందుమం చనుట కన్నన్‌, నేను, నా సైన్యముల్‌ 
ఘన రోగమ్ములం గుంది చచ్చుట యొ సౌఖ్యంబంచు యోచింతు, నే 
ననుమోదింపను తల్లి! దీని కెది యేమైనన్‌ భయం బేటికిన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 140 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


చం॥ 


తే.గీ. 


కం॥ 


కం॥ 


చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


స్థిరమగు నిర్ణయం బిటుల తెల్పిన తండ్రిని గాంచి పుత్రి, యో 
నరవర! యమ్మహర్షిని మనంబున నే వరియించి, తింక నీ 
వరమర లేక నన్నతని కాదర మొప్పనొసంగి వైభవో 

త్మరమున పెండ్లి సేయుము సుఖంబగు మీకును మీదు సేనకున్‌ 


మీరు సుఖపడు టొక్కటే కోరు దెపుడు 
సంతసమ్మున నా భర్త చెంత నేను 

సేవ లొనరించి తరియింతు చెలిమి గలిగి 
వృద్ధసేవకు మించిన తృప్తి గలదె 


అనినన్‌ మంత్రులు దండ నాధులును నాహా!'యంచు వీక్షించి ర 
వ్వనజాక్షిన్‌; జనకుండొకింత వడికిన్‌ బాధాపరీరంభుడై 
తనపుత్రి స్థిర చిత్తవృత్తికతి మోదంబంది యా వెంటనే 
తనయన్‌ గైకొని యేగె నమ్ముని వరున్‌ దర్శింప నుత్సాహుడై. 


చని యమ్మాని వరేణ్యుం గాంచి నతుడై సాష్టాంగయుక్తంబుగా 
ప్రణతుండై కరుణానిధీ! తమకు సేవల్‌ చేయ నా పుత్రికన్‌ 
గొని యేతెంచితి నీమెం గైకొను మిదే కూర్మిన్‌ సమర్పించు చుం 
టిని సంప్రీతిగ నంచు కూతు నలివేణిన్‌ దా సమర్పింపగన్‌ 


సంబరమున నా చ్యవనుం 

డంబరమును దాకి నట్టు లై యటుపై న 
య్యంబుజముఖీం గైకొని తత్‌ 

సంబంధము తోడం గడు ప్రసన్నుండయ్యెన్‌. 


భూపునకు, సైనికులకును 

నాపై మల మూత్ర బంధ నాదులు తొలగెన్‌ 
భూపతియు సేనలును నపు 

దేపగు సంతోషమొంది రింతింతలుగన్‌ 


ముదమున నెల్లరున్‌ దిరిగి పోవ ప్రయత్నము సల్పుచుండ న 
మ్ముదిత సుకన్య తండ్రి పదముల్‌ స్పృశియించి నమస్కరించి స 
మ్ముదమునం బల్మె నోజనక! భూషలు వస్త్రము లేల నాకు నిం 
పొదవగ నార చీరలను యుక్తముగా ధరియింతు నింకపై 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 141 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


తే.గీ. 


చం॥ 


తే.గీ. 


కం॥ 


కం॥ 


భర్త తోడంగూడి తప మొనర్హు తండ్రి! 
భూషలున్‌ వస్రముల్‌ గొని పొండు మీరు 
మీదు కీర్తిని జగముల పాదు కొల్పు 
దనయ మును భర్తమార్గమ్ము సనుసరించి 


తనసుత పల్ములన్‌ వినిన తండ్రి కడున్‌ విలపించి యంతం జే 
యునదిక లేక ధైర్యమున నూజటం బొందుచు నారచీర లా 
క్షణమున తెండటంచు తన సైన్యము నంపగ వారు వేగమే 
చని గొని తెచ్చియీయ, కడు సంతస మంది సుకన్య గైకొనెన్‌ 


నార చీరలు ధరియించి నగల నూద్చి 
వాలు జడ త్రిప్పి ముడివైచి భర్త పథము 
ననుసరింపగం బోవు నత్తనయం గాంచి 
'మానువడి చూచు చుండె శర్యాతి యపుడు 


ఈదృశ్యముం దిల కించుచు 

వేదనతో కుమిలి రతని ప్రియదేవేరుల్‌ 
ఓదార్ప నశక్యమ్ముగ 

రోదించిరి యెల్లరు ననిరుద్దాశువులన్‌ 


తేరుకొని చివర కెల్లరు 

చేరిరి తమ రాజ్యమునకు స్థిరచిత్తులునై 
వారక సుకన్య తనపతిం 

గోరికకున్‌ దగిన రీతిం గొల్బుచు నుండెన్‌ 


ధర్మము తప్పక తనపతి యొనరించు 
సత్మర్శ్మలకు నెల్ల సహకరించు 

కందమూలాదుల నందందుం గొనితెచ్చి 
యొనర భర్తకు నిచ్చు నోగిరముగ 

ఉష్ణోదకము సిద్ధమొనరించి యుదయమే 
స్నానమాడించును శ్రద్ధతోడ 

నీవార ధాన్యమ్ము నిత్యమ్ముం గొనివచ్చి 
వండి పెట్టును తనివార రుచిగ 

భోజనమైనంతం బొల్పొంద తాంబూల 
మందించి యాస్తరం బమరం జేయు 


142 


72. 


78. 


74. 


75. 


76. 


77. 


78. 


గీ॥ 


కం॥ 


వ॥ 
చం॥ 


చం॥ 


కం॥ 


చం॥ 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


వీచు వింజామరల తోడ ప్రేమమీర 

భర్త యనుమతిం గొని కుడువంగం బోవు 
దిన దినమ్మును నీరీతి వినయమెసగ 
సలుపు సేవలు భర్తకు సారసాక్షి 


ఆయా కాలములందున 

నాయా కృత్యముల జ్ఞప్తికౌనటు తెలుపున్‌ 
ఏయే వేళల నతిథుల 

కాయా రీతులను భోజనాదు లమర్చున్‌ 


సుకన్యా నా సత్యసంవాదము 
అట్లుండనొకనాడు. 


రవిసుతు లశ్వినుల్‌ మిగుల రమ్య వనాశ్రమ భూవిహారముల్‌ 
వివిధముగా నొనర్చ మది వేడుక పుట్ట తదాశ్రమస్థలిన్‌ 
జవమునం జేరి కాంచి రట స్నాతను, శుద్ధ జలార్ట వల్మల 
ప్రవిమల దేహ నంగనను పద్మముఖీన్‌ జల పాత్ర ధారిణిన్‌ 


కని దివిజాంగనన్‌ బలెప్రకాశిలు నామెను చేరి సుందరీ! 
క్షణ మట నాగు మెవ్వతెవు? కాంతుడెవం? డిట కేలవచ్చితో 
వనజ దళాక్షి యొంటిగ, భవత్సద పంకజయుగ్మ మిట్టు లీ 
ఘన కరఠినాశ్శకంటక నికాయము తాకిన కంది పోవదే! 


దినకర సుతులము మే మ 
శ్వినులము వన విహరణములు చేయగ నాలో 
చన సలిపి వచ్చితిమి యి 
మ్మునివరు నాశ్రమము కడకు పూర్ణేందు ముఖీ! 


నిను తనివారం జూడం గల నీడజ పంక్తులు, జంతు సంతతుల్‌ 
మును కడుపుణ్య కార్యములు పొల్పుగ నెట్టు లొనర్పియుండెనో? 
అనయము నీ పదాబ్ద రజ మంటగ నోచిన యీ ధరాతలం 
బనుపమ సతృతంబు లెవి యాదర మొప్పగ మున్నొనర్చెనో? 


ఇంతయేటికి నీ విధం బెల్ల మాకు 
తెలియం జెప్పుము సుకుమారి యలుగం బోక 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 143 


79. 


80. 


81. 


82. 


83. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


చం॥ 


తే.గీ. 


మ॥ 


గీ॥ 


Gi 


నిన్ను పత్నిగం బొందిన నీ విభుండు 
మిక్కిలి యదృష్ట వంతుడు నిక్కువముగ 


అని యినపుత్రు లట్లడుగ నయ్యమ నివ్వెబివోయి సిగ్గుతో 

తన తలదించి యిట్లనియె ధైర్యము నించుక కూడగట్టి యో 
అనిమిష వర్యులార! చ్యవనాఖ్య నిటన్‌ దప మాచరించు స 
నని వరు పత్ని నే, ననయమున్‌ చరియింతు తదాజ్ఞనియ్యెడన్‌ 


ధరణి పతియైన శర్యాతి తనయ నేను 
నను సుకన్య యని పిలుతు రనఘు లార! 
నాదు భర్తను చూడ మనమ్ములందు 
తలపు గలదేని రండు మానెలవు నకును 


అని యాహ్వానము వల్క దస్రులపు డత్యంతమ్ము సంకోచముల్‌ 
బెనయన్‌ [గ్రమ్మజణం దేరి యామెం గని తన్వీ! నిన్ను నీ తండ్రి యి 
మ్ముని కెట్లిచ్చెను? చూడ నాతడు కడున్‌ మూర్చుండుగాం దోచు ని 
వ్వనమం దీ పతింగూడి యెవ్విధమునన్‌ వర్తింతువో సుందరీ! 


నార చీరలు నీకు సారసాక్షీ! యేల 
పట్టు పుట్టుంబులే భావ్యమగును 
వనతరు కుసుమ భూషణములు నీకేల 
రత్న భూషణములె రమ్యమగును 
కంద మూలాదుల కల్మిరో తిననేల 
షద్రసోపేత భోజ్యములె తగును 
ముసలి మగని పొత్తు ముగుద! నీ కేటికే 
నవమన్మథుని పొత్తు నాణ్యమగును 


అప్పరోవనితల మించు నంద గత్తె 
విట్లు యౌవన మంతయు హీన గతిని 
వ్యర్థ మొనరింపం దగునె తన్వంగి! నీకు 
సుందరాకారు నన్యుని చూచుకొనుము. 


యౌవన మెల్ల పారు నదియం దుదకంబుల వంటి దో లతాం 
గీ! వెను దిర్గి రా దొకట నేగిన మీదట, కాన నీవు స 


144 


84. 


రిర్‌. 


86. 


87. 


88. 


89. 


90. 


చం॥ 


ఆ.వె. 


కం॥ 


చం॥ 


చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


ద్భావము తోడ మమ్మొకని బాగుగ నచ్చిన వాని కోరు కొ, 
మ్మావల సౌఖ్యమున్‌ గొనెద వబ్దముఖీ! యనుమాన మేటికిన్‌ 


దురుసుగ నిట్లు వల్కు నల తోయజ మిత్రు కుమారులన్‌ గనన్‌ 
తరుణికి భీతి యేర్చడి మితంబుగ నిట్లనె పూజ్యులార! మీ 

రరుణ తనూజు, లార్యులు, మహాత్ములు నన్నిటు లాడ ధర్మమే 
పరిణయ మైతి మున్ను ముని వర్యుని, వానిని వీడు టొప్పునే? 


కట్టుకున్నవాని నట్టెటి లో ముంచి 
పరుని వరుని యెట్లు పడయ గలను 
తమకు తెలియ దయ్య ధర్మ మదేమిటో? 
పెకుమాట లేల వెళ్ళుడింక 


తనయను నే శర్యాతికి 
అనఘాత్ముండగు చ్యవన మహర్షికి పత్నిన్‌ 
చనుడిక మర్యాదగ, లే 
దనినన్‌ శపియింతు పెక్కులాడిన యెడలన్‌ 


అన నా దస్రులు నివ్వెజంపడుచు నీ యబ్లాక్షి కోపంబునన్‌ 
గని శాపం బిడునేమొ, లేనియెడ నిక్కల్యాణి ప్రాణేశు డా 
మునివర్యుండును నైన శాపమొసగున్‌బో, తథ్య, మట్లాట నీ 
మెను శాంతింపగం జేయు టొప్పనుచు నమ్మీనాక్షి వీక్షించుచున్‌ 


నలినాక్తీ! భవదద్భుతంబగు నుదంతంబెల్ల డెందమ్ములన్‌ 
దలపన్‌ సంతస మయ్యె మాకు తరుణీ! తథ్యంబు నీ మానసం 
బలరన్‌ మేము వరమ్ము నిచ్చెదము, శ్రేయంబాను నీకింక ది 
వ్యులకున్‌ వైద్యుల మంచు మమ్మెజుగవే యుత్ఫుల్లపద్మాననా! 


ముదుసలియైన నీ పతిని పొల్ప్చుగ యౌవన రూప సంపదల్‌ 
పదిలపడంగ, మాకు సరి వచ్చు తెజంగున మార్చి వైతు మీ 
యదనున, నీవు మాముగుర యందు భవత్‌ పతి యొవ్వడౌనా నే 
ర్పొదవగ తెల్పినన్‌ ముదము నొందెద మెంతయు మానసమ్ములన్‌ 


అనవిని యాసుకన్య కడు నక్కజ మందుచు భర్త చెంతకున్‌ 
జని విషయమ్ము నంతయును సాంతముగా వివరించి యశ్వినుల్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 145 


91. 


92. 


93. 


94. 


95. 


96. 


97. 


కం॥ 


కం॥ 


చం॥ 


మ॥ 


Gil 


కం॥ 


వ. 


నప్తమ స్కంధము = 
నను నిటు మోసగింపగ మనంబుల నెంచిరొ యేమొ నాధ! యే 
యనువున నే చరింపవలె నవ్విషమస్థితి దాట నియ్యెడన్‌ 


మీరెటు లాజ్ఞా పించిన 

వేరొండు తలంప కేను వినయాన్వితనై 
వారి యెడ నను సరించెద 

నేరను నే నెద్ది యేని నిక్కము నాధా! 


అనినన్‌ చ్యవనుం డిట్లనె 

వనితా! వారల నిచటకు వైళమ గొని తె 
మృనుమానింపగ నేలా? 

చని వారలు నుడివినట్లె సలుపుము జయమౌ 


తనపతి యట్టు లాజ్ఞ నిడ తామర సేక్షణ యేగి వారలన్‌ 
గని యిన పుత్రులార! తమ కట్టడ కేమది సమ్మతింతు మీ 
రనఘులు సంతసంబున మ దాశమ భూమికి రండు; నా పతిన్‌ 
మునివరు మీకు సాటియగు మోహన రూపునిం జేయు డాదృతిన్‌ 


అనినన్‌ సంతసమంది యశ్వినులు నయ్యబ్దాక్షితో నమ్ము నీం 
ద్రుని దివ్యాశమ భూమికేగి చ్యవనున్‌ ధూతాఘు దర్శించి యో 
మునివర్యా! మముం గూడి రండనుచు సమ్మోదమ్ముతో నేగి రొ 
య్యన కాసారము చెంత కమ్మునియు భార్యన్‌ గూడి వెన్నంటిరాన్‌ 


అంతట నశ్వినుల్‌ చ్యవను నా సరసిన్‌ దిగి స్నానమాడు మం 
చెంతయుం ప్రీతిం దెల్పగ మునీంద్రుడు మున్దె జలంబులందు తా 
మంతట సూర్యపుత్రులును నాక్షణమే యట కేగి మున్దిరా 

చెంత సరోవరాంబువుల, చిత్ర మదేమి యొ మున్గిలేచినన్‌ 


సమ యౌవన సౌందర్యము 
లమరగ నామువ్వు రప్పు డగపడ, కడు సం 
భ్రమమును నాశ్చర్యము లో 
గమికొనగ సుకన్య వారిం గనుగొనుచుండన్‌ 


అయ్యశ్వినులును 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 146 


98. 


99. 


100. 


101. 


102. 


109. 


104 


మ॥ 


Gl 


చం॥ 


చం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం —- 
పరీక్షలో నెగ్గిన సుకన్య 

అలివేణీ! మముం జూచితే యిపుడు మాయందెవ్వరిన్‌ గోరెదో 

కలయన్‌ జూచి వరింపు మంచు సమమౌ కంఠ ధ్వనుల్‌ రూపముల్‌ 

గలుగన్‌ బల్మగ, నా సుకన్యయు మదిన్‌ గంపంబు పెంపెక్క ఫ్రీ 

రలు నన్నిట్టుల మోసగించి రకటా! రక్షించు వారేరికన్‌ 


ఏవిధి నీ పరీక్షకిపు డేను నిలంబడు దాన, వీరిలో 
నావిభుడెవ్వరో తరణి నందను లెవ్వరొ తేల్బు టెట్లొకో 
దైవమ! యొక్కనింగని యితండె విభుండని పల్ముదేని నా 
భావన తప్పునేమొ తలవంపులగున్‌ గద! యట్లె యైనచో 


అని కడు పెద్ద కాలమిటు లాత్మం దలంచియు నా సుకన్య తా 
కను గొనం జాలదయ్యె తగు కార్యము; చేయుటకేమి తోచ క 
వ్వనజ దళాక్షి శాంకరిని భావమునం దలపోసి యివ్విధిన్‌ 
వినయ గతిన్‌ స్తుతించె కడు విజ్ఞత దోపగ పెక్కురీతులన్‌ 


హరిహర పంకజోద్భవుల కంబవు; సర్వజగంబు లెప్పు నీ 
కరుణ సుభద్రమై నిలుచు, జ్ఞాన విహీనుల కెల్ల జ్ఞానమున్‌ 
పరమ పదంబు నిచ్చెదవు; భక్తజనాళికి దీనకోటికిన్‌ 
వరదపు నై ప్రపూర్ణ సుఖ వర్ధని వై విలసిల్లు దీశ్వరీ! 


మునిగితి నేడు దుఃఖమున మువ్వురిలో పతి రూప మెద్దియో 
కనుగొన జాలకుంటిని జగజ్జననీ! కడు మోసమయ్యె, యే 
యనువున నింక నిట్టి విపదంబుధి దాటుదు నమ్మ! నా పతిన్‌ 
గనంగల శక్తినిమ్ము నను కావుము సత్మరుణన్‌ మహేశ్వరీ! 


అని కడు దైన్యచిత్తమున నాసతి వేడగ లోకమాతయున్‌ 

కనికర మూని తత్‌ హృదయ కంజమునన్‌ వడి వచ్చినిల్చి, య 
వ్వనిత కొసంగెం ట్రీతి తన భర్తను గన్గొన జాలుశక్తి, నె 

మృ్మనమున పొంగి యంత ముని మాన్యు పతిన్‌ గనె నాసుకన్యయున్‌ 


సంతసమున నళ్విను లా 
యింతిన్‌ స్తుతియించి తన్మహి మమునకు నిజ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 147 


105. 


106. 


107. 


108. 


109. 


110. 


111. 


చం॥ 


చం॥ 


చం॥ 


Gil 


మ॥ 


కం॥ 


స్వాంతమ్ములలర నిలిచిన 
యంతన్‌ మునివరుడు చూచి యానందమునన్‌ 


ముదుసలి నైన నాకిటుల పొందుగ యౌవన రూప సంపదల్‌ 
సదయులరై యొసంగితిరి, సతతి యింతకు మించి కల్లునే? 
ముదితకు సౌఖ్య మింతయును మున్నిడం జాలక పోతినంచు గ్‌ 
నెదంగడు దుఃఖ మందితిని, యిప్పుడు తీరె విచార మంతయున్‌ 


ఉపకృతి నిట్లు సల్పిన మహోన్నతులౌ తమ కేను నిప్ప ప్ర 
త్యుపకృతి చేయకున్న మది కూజట కల్టునె? జన్మ వ్యర్థ మై 
కృపణుడ నౌదుంగాన తమ కెయ్యది కావలె కోరుడయ్య నన్‌ 
గృప బుణముక్తుం జేయుడు త్వ దీప్పితమున్‌ నెరవేర్చం జేయుడీ! 


అనవిని యశ్వినుల్‌ పలికి రమ్ముని వర్యునింగాంచి మొక్కి యో 
యనఘ! కొటంత మాకు నిసుమంతయుంగల్లదు, మాదు కోర్మెల 
య్యినుని యనుగ్రహంబున నహీనగతిన్‌ నెజవేరుచుండ స 
న్మునివర! కోరదగ్గదిక మూడు జగంబుల లేదు మాకెటన్‌ 


ఐనను మీకు దృప్తి యగు నట్లుగ నొక్కటి కోరుచుంటి మో 
మానిత సత్తపో విభవ! మాకు చిరంతనమై మనంబులన్‌ 
మానక సోమ పానము నమర్యులం గూడి యొనర్చు వాంఛ మెం 
డైనను దేవవైద్యులము నౌట నిషిద్ధము వజ్రి యానతిన్‌ 


మాయీ కోర్కె నెరవేర్పగల్లినచో మేము సంతసించెదము 


అని వేడన్‌ చ్యవనుండు సూర్యసుతులారా! తీర్తు మీకోర్మెయిం 

ద్రునకున్‌ గోపము వచ్చినన్‌ వెజవ నన్నున్‌ నమ్ముడీ! శీఘ్రమే 
జననాధుండును నాకు మామ యును నౌ శర్యాతి యజ్ఞమ్మొ న 
ర్చును, తద్యజ్ఞమునన్‌ త్వదీప్పితము తీరున్‌ పొండు నిక్కమ్ముగన్‌ 


అన విని దేవ భిషక్కులు 

చనిరి నిజ నివాసములకు సంతోషమునన్‌ 
మునియును సుకన్యతోం జనె 
తనయాశ్రమ భూమికంత తద్దయు వేడ్మన్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 148 


112 


119. 


114. 


115. 


116. 


117. 


118. 


కం॥ 


చం॥ 


చం॥ 


ఉ!॥ 


Gil 


శ్రీ దేవీ భాగవతం = 


తన యల్లుండిటు సుందరుండయిన వృత్తాంతంబు శర్యాతి కిం 
కను రాలేదొక వార్తయేని; కడు దుఃఖంబంది తత్పత్నియున్‌ 
తనయన్‌ జూడగ కోర్మెగల్డ తన భర్తన్‌ జేరి యోనాధ! చ 

య్యన మున్యాశ్రమ మేగి వత్తము సుకన్యన్‌ జూడ నెంతున్‌ మదిన్‌ 


శర్యాతి సుకన్యను శంకించుట 


అనినన్‌ శర్యాతియుం దా 

తనయను చూడంగ మదిని తహ తహపడుచున్‌ 
వనమున కేగుద మిపుడని 

తనసతి దుఃఖమును బాపి తత్‌ క్షణమందున్‌ 


అరదము నెక్కి యిర్వురు రయంబున నాశ్రమ భూమికేగి కాం 
చిరి నవయౌవనాకృతుని, స్నిగ్ధశరీరు, నిమీలితాక్షునిన్‌, 
తరణి సమాన తేజు, పరతంత్రుని, నిత్య జపానురక్తు న 
చ్చెరువు మనంబులన్‌ గదుర చిత్ర గతిన్‌ గడు చంచలాత్ములై 


కని, యిదియేమి? నిక్కముగ కాడిత డల్లుడు, క్రొత్తవానిగాం 
గనబడు, చేయరాని దొక కార్యము కూతు రొనర్చెనేమొ, య 
మ్ముని వరునిన్‌ వధించి యిటు మోహన రూపుని వీని పొందు గై 
కొనెనని తోచు కామమునకున్‌ వశమై యపకీర్తి కొగ్గుచున్‌ 


మను వంశమ్మున కప్రతిష్ట కలుగున్‌, క్షానాధులున్‌ నవ్వరే, | 
తన కూతున్‌ గుణహీనం గాంచి మనునే తండైవ్వడైనన్‌ భువిన్‌; 
ఘన పాపంబులు మూటం గట్టు కొని దుఃఖప్రాప్తికై యివ్విధిన్‌ 
తనయల్‌ పుట్టుచునుందు రక్కటకటా! తథ్యంబు లోకంబునన్‌ 


ఇంతటి పాతకమ్మునకు నిట్లొడి గట్టిన దీని జంపుటే 
యెంతయు ధర్మమౌ, నయిన నింతిని కూతును సంహరించు ట 
త్యంతము పాప మౌను గద యంచుందలంచుచు వార లిర్వు ర 
ల్లంతట దవ్వులన్‌ రథము నందు నిలంబడి యుండి రార్త్తులై 


అంత సుకన్య కొంతవడి కాశ్రమమున్‌ విడివచ్చి చూచె నా 
చెంతన తల్లిదండ్రులను; చేతము సంతసిలంగ పర్వునన్‌ 
చెంతకు వచ్చి యేమిటిది చింతిలు చుంటిరి, రండు లోనికిన్‌ 
స్వాంతము లందు పూర్వపు విచారము లింకను వీడ కుంటిరే 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 149 


119. 


120. 


121. 


122. 


129. 


124. 


125. 


కం॥ 


మ॥ 


మ॥ 


కం॥ 


కం॥ 


Gil 


తే.గీ. 


వదలుడు మీ దుఃఖమ్ముల 

నదె చూడుడు మదన తుల్యు డల్లుడు చ్యవనుం, 
డదవద చెందక యాతని 

పదములకున్‌ మొక్కు డవలం బడయుడు శాంతిన్‌ 


అన శర్యాతి మహోగ్రుడై పలికె నాహా యెంత విడ్డూర, మి 
ట్లనగా నోరెటు వచ్చె, వృద్ధుడగు నీ యాత్మేశు డేమయ్యె, న 
మ్ముని వర్యున్‌ వధియించి యీ యువకునిన్‌ మోహించితే పాపివై? 
నిను గన్నందుకు సూర్యవంశ మది పొందెన్‌ ఘోర పాపం బిలన్‌ 


అని కోపంబున తండ్రి పల్మ్క నపు డయ్యబ్దాక్షి మందస్మితా 
ననయై యోజనకా! యితండె కద నా నాధుండు, మీకేల యీ 
యనుమానంబు, ప్రభాకరాత్మజుల దివ్యానుగ్రహంబీ తపో 
ధను మార్చిన్‌ గడు దివ్యరూపునిగ, సత్యంబిద్ది ముమ్మాటికిన్‌. 


నను నీకూతును తండ్రీ! 

యనందగునే యిట్లు; వీరి నడుగుడు మీకున్‌ 
వినిపించు నిజమ్మని య 

మ్మునిం జూపె సుకన్య మిగుల మోదము తోడన్‌ 


తన తనయ పలుకులన్‌ విని 

జనపతి శర్యాతి సుంత శాంతాత్ముండై 
ముని వరునకు మొక్కినిలిచి 

వినిపింపుము విషయమనుచు వేడె నతుందై. 


ఆతని వేదనన్‌ గనిన యమ్ముని వర్యుడు నవ్వి పల్మెనో 
భూతల నాధ! యశ్వినుల పూర్ణ యనుగ్రహ సంపదున్నతిన్‌ 
నా తను విట్లు యౌవనమునన్‌ దనరారుచు నుండె, దీనికిన్‌ 
భాతిగ నే నొనర్చవలె ప్రత్యుప కారము వారికెట్లనన్‌ 


తమరొనర్చిడి యజ్ఞ కార్యమున నేను 
వారిచే సోమ పాన మ్మవారితముగ 
సురల తోడున చేయింతు సుమ్మటంచు 
వరమొసంగితి దాని తీర్చంగ వలయు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 150 


126. 


127. 


128. 


129. 


130. 


131. 


132. 


కం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


చం॥ 


చం॥ 


కావున సందియ మందక 

నీ విక యజ్ఞమ్ము సేయ నియతాత్ముడవై 
కావలసిన సంభారము 

లేవియును కొజంతలేక యేర్చరపు మొగిన్‌ 


సురపతి యాగ్రహించునని సుంతయు శంక వహింపం బోకు మో 
నరపతి! నా తపో బలమునన్‌ దివిజేశుని నిల్వరింతు, న 

త్తరణి తనూజు లశ్వినులు తద్దయు వేడుక సోమపానమున్‌ 

విరివి నొనర్పం జేయుదును వేల్పుల పంక్తి నవారితంబుగన్‌ 


అని ముని పల్క సంతసమునంది ధరాధిపుడంత భార్యతో 
తన గృహమేగి మంత్రులను, దాంతు వసిష్టుని తక్కు విప్రులన్‌ 
గొనకొని పిల్వం బంపి కడు కూరిమి వారల సమ్మతంబునన్‌ 
ఘనముగ యజ్ఞ వాటికను గట్టగ శిల్పుల నాజ్ఞ సేసినన్‌ 


వారలతి శీఘ్ర గతి కడు 

నేరుపునన్‌ హవన వాటి నిర్మితి సలుపన్‌ 
పారోహితు లొక మూరుత 

మారసి తెలుపంగ భూపు డపుడు ముదమునన్‌ 


కుల గురువా వసిష్టు, నతికూరిమి తక్కిన వేద వేత్తలన్‌ 
పలువురం బిల్చి యెల్లరకు భక్తి సపర్య లొనర్చి యంతటన్‌ 
బిలువగం బంపె నల్లుని ముని ప్రవరున్‌ చ్యవనాఖ్యు గౌరవం 
బలవడ; నాతడున్‌ గడు ప్రియంబున వచ్చె సతీ సమేతుడై 


అత డధ్వర్యముం బూన; సాగె నపు డయ్యజ్ఞంబు; వేగంటి దే 
వతలన్‌ దోడ్ళొని వచ్చె; సూర్య సుతులున్‌ బ్రత్యక్షమై రంతటన్‌ 
దితిజారాతి విభుండు వారింగని సందేహించి, వీరిట్లు రాం 
గతమేమీ యని దేవతాళి నడిగెన్‌ గాంతాళ ముపష్పాంగగన్‌ 


అశ్వినీదేవతలకు సోమపానార్దత 


దివిజులు వల్మ కట్టిటుల దిక్కులు చూచుచు నుండి, రంత లో 
చ్యవనుడు వచ్చి దస్రులకు సమ్మతి సోమరసంబు నిచ్చె; నా 


శ్రీ దేవీ భాగవతం = 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 151 


199. 


134. 


135. 


136. 


137. 


138. 


139. చం॥ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


Gil 


మ॥ 


కం॥ 


మ॥ 


Gil 


కం॥ 


దివిజ విభుండు దానింగని తెల్చె నసమ్మతి; నంత మౌనియున్‌ 
పవిధరుం గాంచి శాంతముగం బల్మెనిటుల్‌ గడు యుక్తసంగతిన్‌ 


వీరును దివ్యులే గద వివేచన సేయుము దేవ నాధ! యే 
తీరున వీరనర్షులని తెల్పెదు సోమరసమ్ముం ద్రావగన్‌ 

వీరికి నే వరంవిడితి ప్రీతిగ సోమరసంబు నిత్తునం 

చారయ వీరి దోషమెది యౌనా? యెజంగగం దెల్పడింతకున్‌ 


అమరేంద్రా! విను వీర లిర్వురును నా యాకారమున్‌ మార్చి నన్‌ 
రమణీ యాక్ళతు గా నొనర్చిరిటు, వీరల్‌ నన్ను యజ్ఞమ్ము నం 
దమరా నీకముతోడ సోమరస మాహారింపం జేయంగదే 
శమితాత్మా! యనివేడ నట్లెయని నే సంతోషి నై పల్మితిన్‌ 


వీరికిపుడు ప్రత్యుపకృతి 

కూరిమి నే సలుప వలయు గొంకుట తగునే 
వారింపకు మోయింద్రా! 

వీరికి నే నిడిన మాట వీడ నిజముగన్‌ 


అనినన్‌ దేవ విభుండు వల్కె ముని వర్యా! వైద్యులౌ వీరికిన్‌ 
జనదీ సోమరసం బొసంగ సురలీ చందంబునన్‌ నిర్ణయం 
బొనరన్‌ జేసిరి మీ ప్రయత్నమును దివ్యుల్‌ మెచ్చ బోరంచు హె 
చ్చిన కోపంబునం బల్మ నమ్మునియు కించిత్‌ క్రోధ సంజాతుడై 


శాంతి వహింపుమయ్య యిక చాలును కోపము వృత్ర హంత! బి 
రింతకు చేయరాని దొసగేమి యొనర్చిరి, దేవ వైద్యులై 

నంతనె సోమపానమున కర్ణులు గారాకొ, ఇట్టి నిర్ణయం 
బెంతయు గర్హనీయము సురేంద్ర! యికేల వృధా ప్రసంగముల్‌ 


అని ముని గద్దించి పలుక 

ననిమిషు లెవ్వరును మాట లాడక యుండన్‌ 
తనదు తపో బలమున ముని 
యినసుతులకు సోమరసము నిచ్చెన్‌ వేడ్మన్‌ 


అదిగని క్రుద్దుడై యనిమి షాధిపు డోచ్యవనా! యిదేమి దు 
ర్మదమున మమ్ము నిట్టు లవమాన మొనర్చితి, వింకచాలు, ని 


నప్తమ స్కంధము = 


140. 


141 


142. 


1483 


144. 


. చం॥ 


. చం॥ 


గీ॥ 


శ్రీ దేవీ భాగవతం = 


న్వదలను సైపం జాలనిక వారల కిచ్చిన సోమ పాత్రలన్‌ 
గదుకక మున్నె గైకొనుము కాదనం గుత్తుక నుత్తరించెదన్‌ 


అని యింద్రుండిటు లుగ్రుడై పలుక తా నావంతయున్‌ లెక్క సే 
యని మౌనీంద్రుడు సోమపాత్రముల నట్లందింపగా నప్పు డ 
శ్విను లానందము బొంది రంతటం గడున్‌ శీఘ్రంబుగా వజ్రియున్‌ 
యినకోటి ప్రభమైన వజమును తానేసెన్‌ మునిన్‌ ద్రుంపగన్‌ 


దివిజులు తక్కు మౌనులును దీన గతిన్‌ దిలకించు చుండ నా 
చ్యవనుడు తీక్ట దృక్‌జ్వలన సంతతులన్‌ ప్రసరింప జేసి యా 
పవి నట నిల్పి యంత బలభంజను (దుంప దలంచి యగ్నియం 
దవిరళ రీతి నాహుతుల నప్పుడ వ్రేల్చె సమంత్రకంబుగన్‌ 


అయ్యవసరంబున 


బలియుడు (గూరుడున్‌, విపుల వజకలోర శరీరు, డుగ్ర సం 
చలిత లలాట నేత్రయుగ సర్వభయంకరు డొక్క రక్కసుం 

దలఘు మదోద్ధతుండునయి యాక్షణ మందె జనించె “కృత్య” యా 
బలరిపు సంహరింప ఘన పర్వతమోయన పూరుషా కృతిన్‌ 


తన నాల్లు కోరల నిన శశి యుడురాళిం 
బట్టి పిష్ట మెనర్చు భంగి దనర 
తనదీర్హ బాహుల ఘన పర్వతావళిం 
బెకలించి విసరెడి విధము గదుర 
అరుణారుణ జ్వాల లలరు నాలుక తోడ 
దివిం జప్పరించెడి తెజగు పరగ 
అంజనాద్రికి సాటి యన నొప్పుదేహమ్ముం 
గనువారి గుండెలన్‌ గలతవెట్ట 


గిరి శిఖరమును బోలెడు గ్రీవమొప్ప 

అవని నంబరమ్మునుం దాకు దవడ లమర 
గునపముల వోలె వెంట్రుకల్‌ గూడి యుండ 
నసురు డుదయించె మదుడను నాఖ్య నచట 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 153 


145. 


146. 


147. 


148. 


149. 


150. 


151. 


చం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


చం॥ 


Gil 


చం॥ 


నప్తమ స్కంధము —— 
అతనిని గాంచి నంత దివిజాధిపుతో దివిజావళుల్‌ వికం 

పితమతులైరి; రక్కసుడు విస్సృతమౌ నిజవక్ర సీమయం 

దతులిత రౌద్రుడై యశని నట్టులె పట్టుక నిశ్చల స్థితిన్‌ 

దితిజులు సంతసంపడగ దివ్యులు భీతిల నిల్చా నుద్ధతిన్‌ 


నిలిచిన రక్క్మసుం డటులె నింగి వడంక మహేంద్రు మీదకున్‌ 
చలమున దూకి నిన్నిపుడె చంపుదు చూడు మటంచుం బట్ట, న 
గ్లలమగు భీతి దేవపతి కాళులు సేతులు నాడకుండుటన్‌ 
కళవళ మంది దిక్కెదియుం గానక లోం దలచెన్‌ బృహస్పతిన్‌ 


తలచిన యంతనే కడు నుదాత్తుడు దేవ గురుండు వచ్చి యు 
మృలికముం గొన్న యింద్రుం గని మన్నన నిట్లనె యోమహేంద్ర! యి 
య్యలఘు శరీరు డీచ్యవను యజ్ఞకుటిన్‌ జనియించె నీతనిన్‌ 

కలన జయింప కష్టమగు, కట్టు వడం డురు మం(త్రశక్తికిన్‌ 


కాన నిపు డొక్క మార్గము 
నేనాలోచించినాడ నీవా చ్యవనున్‌ 

దీనుడవై వేడు కొనుము 

తా నభయం బొసగు నీకు తప్ప దరుగుమా! 


అనందన దోష మమ్మఘవు డాత్మనెటింగి మనంబునందె య 
మ్ముని వరు రూపమున్‌ దలచి మొక్కుచు నేగి తదీయ పాదముల్‌ 
తన శిరమంట పృథ్వింబడి తప్పును సైపు మహాత్మ! యింక నీ 
దనుజు మరల్పు మయ్య! జవదాటను మీ వచనంబు నింతటన్‌ 


సోమ రసమ్ముం ద్రావుటకు సూర్యకుమారులు నర్హలింక న్‌ 
స్వామి! తలంప విఘ్నము, నిజమ్ముగ నీ ధరణీశు కీర్తియున్‌ 
మీ మహిమంబు నల్దెసల మేదినికిన్‌ దెలియంగం జెప్పగా 
నా మది నెంచి యివ్విధి నొనర్చితి నమ్ముము మౌని సత్తమా! 


అని బ్రతిమాలు చున్న యమరాధిపుంగాంచి మహర్షిశాంతుడై 
తనమది కోపమున్‌ విడచి దానవ వైరిని లేవనెత్తి త 
న్మనమున కూబిటన్‌ గొలిపి మాంసలు రక్క్మసు కాయమెల్ల ఖం 
డన మొనరించి జీర్ణము నొనర్చెను తక్షణ మచ్చటచ్చటన్‌ 


= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 154 


152. కం॥ 


158. తే.గీ. 


154. మ॥ 


155. సీ॥ 


గీ॥ 


156. ఉ॥ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


శ్రీ దేవీ భాగవతం 


ద్యూతమ్ముల, మద్యములన్‌ 

నాతుల దేహముల యందు, నానా మృగయా 
రీతుల, నా మదుని తనువు 

నాతడు జీర్ణం బొనర్చె నమరులు మెచ్చన్‌ 


అంత చ్యవనుడు యజ్ఞ కార్యమ్ము నెల్ల 

పూర్తిగావించి శర్యాతి ముదము బొంద, 
ననిమిషుల పంక్తి ద్రావించె నశ్వినులకు 
సోమ రసమును సర్వులు చూచు చుండ 


జననాధా! యిటు లశ్వినుల్‌ చ్యవను చే సంతృప్తలై సోమమున్‌ 
గొన తామర్హతం బొంది; రయ్యది మొదల్‌ కొండాడి రెల్లప్రజల్‌ 
ముని, నవ్వాని కుటీరమున్‌, మటియు నా భూభాగమున్‌, ఆ కొలం 
కును లోకంబులలో పవిత్రములనన్‌ గూర్మిన్‌ బ్రసిద్ధంబుగా 


రేవతుని సత్యలోకయాత్ర 


సూర్యాన్వయుండైన శర్యాతి కుదయించె 
ఆనర్తుడను సుతు డలఘు యశుడు 

వాని తనయుడు రేవతుడు సాగర మందు 
గట్టెంగుశస్థలి పట్టణమును 

శాత్రవ రుద్రుడై సకల భోగమ్ముల 
ననుభవించెను మఖవుని విధమున 

అతనికి నూర్గురు సుతు లుద్భవించిరి 
కడమ నొక్క తనయ కలిగెం ట్రీతి 


సకల శుభలక్షణయగు నా చంద్ర ముఖికి 
రేవతి యను నామ మిడి యా భూవరుండు 
పెంచు చుండంగ మిక్కిలి ప్రేమ తోడ 
యౌవనంబున నడుగిడె నా మెలంత 


రేవతు డంత రైవత గిరిప్రవరంబున కేగి పుత్రికిన్‌ 
భావజ సుందరుండయిన భర్తను చూడగ నెంచి రాజ పు 
త్రావళినెల్లరన్‌ గనుచు నర్హునిం గానక యొక్కనాడు తా 
రేవతి తోడ నేగెను విరించిని వేడం దలంచుచున్‌ మదిన్‌ 


155 


157. él 


15రి. కం॥ 


చం॥ 


159. 


160. ఉ॥ 


161. మ॥ 


చం॥ 


162. 


163. కం॥ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


అచ్చట బ్రహ్మలోకమున నాగమముల్‌, నిగమంబులున్‌, బుషుల్‌, 
హెచ్చగు యజ్ఞముల్‌, గిరులు, నేపగు సాగరముల్‌, నదుల్‌ వడిన్‌ 
వచ్చి వినవ్రతన్‌ నిలిచి వారిజ గర్భుని మైల భక్తి మై 

నచ్చగు దివ్యరూపముల నర్ధిధరించి నుతించుటల్‌ గనెన్‌ 


అని కృష్ణ ద్వైపాయను 

డన విని జనమేజయు డిటు లడిగెను మౌనీం 
ద్రునిం గని వినయాన్వితుడై 

తన మదిం గల సంది యమును ధార్మికబుద్ధిన్‌ 


అనయము శాంతచిత్తుడును నాధ్యుడు బ్రహ్మవిదుండు నైన బ్రా 

హ్మణునకు మాత్రమే కలుగు నర్హత యబ్దజు లోక మేగ గా 

నని మును చెప్పియుంటిరి గదా! యిపుడొక్క ధరాధి పుండు కూ 
తును గొని యెట్టు లేగె నల తోయజ గర్భునిం గాంచ సన్ము నీ! 


మానిత సత్తపో విభవ! మానవ దేహముతోడ (బ్రహ్మ లో 
కానకు నెవ్వరైనం జనం గల్గుదురే? యటు లేగిరేని యా 
మానవు లింక భూస్థలికి మార్పులు లేక యథాతథమ్ముగా 
రానగునే మునీంద్ర? వివరమ్ముగ నా కెజుగంగం దెల్పుమా! 


అనినన్‌ నవ్వుచు వ్యాసు డిట్లనియె రాజా! సర్వలోకమ్ములున్‌ 
గననౌ మేరు ధరాధరాగ్రమున, స్వర్గంబేగి యైదేండ్లు తా 
ననఘుం డర్లును డుండి వచ్చిం గద! మర్యాకారుడై; యట్లె యిం 
కను కాకుత్సుడు, పెక్కు రక్క్మసులు నాకం బేగినారల్‌ గదా! 


మునునొక కాలమందు తన పుణ్య బలోన్నతిచే మహాభిషుం 
డను ధరణీశు డబ్దభవు నర్మిలిం జూడందలించి యేగుచున్‌, 
గనియెను గాలి తాకిడికి (గన్నన పయ్యెద వైదొలంగ త 
క్షణమున నర్భనగ్నయగు గంగను కామవికారచిత్తు డై 


ఆమెను గని యాతండును 

నామెయు నాతనిని గాంచి యనురాగముతో 
నేమరచి నవ్వు కొనుటన్‌ 

తామరస భవుండు గాంచి తద్దయు నలుకన్‌ 


నప్తమ స్కంధము = 


164 


165. 


166. 


167. 


168. 


169. 


170. 


తే.గీ. 


చం॥ 


చం॥ 


చం॥ 


Gi 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


ఉర్వి జనియింపుడని శాపమొసగె నపుడు 
దాన వారలు పృథ్విపై మానవులుగ 
జన్మమెత్తిరి, పూర్వమీ సంగతి యును 
తెల్పియుంటిని గద! నీకు తెల్లముగను 


దనుజులు దైత్యులున్‌ మునుపు దందడి వెన్నుని లోకమేగి యం 
దొనరు విశేషముల్‌ గనుచు నొయ్యన వెన్నకు వచ్చు వారుగా 
వినబడుం గాని, యిప్పుడది విన్సడ దెచ్చట వారిదృష్టు ల 
య్యనిమిషలోక మేగి దివిజాధిపు నోర్చుట యందె నిల్బుటన్‌ 


అమరులు మాత్ర మిప్పటికి నవ్వనజాక్షుని చెంతకేగి ని 
త్యము నసురాళిచే తమకు నయ్యెడి బాధలు చెప్పుకొంచు దై 
న్యమున నుతించు చుందురు; మహాత్ములు తాపసు లేడకైన న 
(శమమున నేగి రాగలరు స్వార్దిత పుణ్య విశేష సంహతిన్‌ 


మటియు యజ్ఞము లొనర్చిన వారును మహారాజులును 
నిరాటంకము గా అన్ని లోకములకు వెళ్లి రాగలరని పల్కి 
వ్యాసుడు రేవతుని యుదంతము నిట్లు కొనసాగించె 


అతుల సుధాకరాన్వయ సుధాబ్ది శశాంక! ధరాధిపుండు రే 
వతుడు చతుర్శుఖున్‌ గని సభక్తిం గరంబులు మోడ్చి పుత్రి రే 
వతినటు చూపి యీమెకు వివాహము చేయం దలంచినాడం గా 
న తగిన వానిం జూచి కరుణన్‌ దెలుపన్‌ దగు యోగ్యునొక్కనిన్‌ 


చూచితి రాకుమారుల వసుంధరం బెక్కుర నైన నొక్కడున్‌ 
దోచడు చక్మనై మదికి తొయ్యలి కీడగు వాడు, గావునన్‌ 
దాచక రాచపట్టి నతి దాన గుణున్‌ బలశాలి యోగ్యు ధ 
ర్మాచరణున్‌ వరున్‌ దెలుపు మయ్య! తనూభవనిత్తు వానికిన్‌ 


రేవతీ బలరాముల వివాహము 
అని రేవతు డభ్యర్థిం 
చిన సారసగర్భు డపుడు చిజునవ్వులు మో 
మున చిందించుచు మనమున 
క్షణమాలోచించి పలికె క్షాపతిం గనుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 157 


171. 


172. 


1782. 


174. 


175. 


176. 


177. 


మ॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


తే.గీ. 


మ॥ 


కం॥ 


నవమ స్కంధము చా 


నరనాధోత్తమ! నీవు చూచిన ధరానాధాత్మజుల్‌ శీఘ్రమే 
పరలోకమ్మున కేగు వారలె; ధరా భారమ్ముం దీర్చంగ నా 
పరమాత్ముండు వికుంఠు దిద్ధరణి పై వర్ధిల్లు చున్నాడు. దు 
రర దుర్మార్గుల రాకుమారుల వధింపన్‌ గృష్ట నామంబునన్‌ 


అతనికి బలరాముండన 

నతుల గుణుం దగ్రజుండు హలధరుడు గలం 
డతి వీరుడు శేషాంశజు 

డతనికి నీ తనయ నొసగు మవనీ నాధా! 


యదు వంశజులగు వారిపు 

డదె ద్వారక నున్నవార లవనీ భారం 

బదిమెడి కార్యంబునకై 

యదను కొజకు వేచి;యిప్పు డచటికిం జనుమా! 


అని కమలాసనుండనగ నద్ధరణీశుడు కూతుతోడ చ 

య్యనం జని ద్వారాకా నగర మందు హలాయుధుంగాంచి వానికిన్‌ 
దనయ నొసంగి పెండిలి ఘనమ్మగు రీతి నొనర్చి యంతటన్‌ 
వనములకేగి భీకర తపం బొనరించుచు వీడె దేహమున్‌ 


రేవతుడు కూతు తోడ విరించి కడకు 
జనుటం గని రక్కసులు కుశస్థలిని ముట్ట 
దించి యతని సంతతి నెల్లం ద్రుంచు చుండ 
ప్రాణభయమున కొందరు పర్వులిడిరి 


ఇక్ష్వాకు శశాదుల చరిత్ర 


మను పౌత్రుండు క్షువంతు సత్సుతుడు సంభావ్యుండు నిక్ష్వాకుడన్‌ 
జననాధుం డిన వంశకర్తయనగా సత్మీర్తి నార్జించియున్‌ 

తనయుల్‌ లేరను చింత, నారద మునిన్‌ దర్శించి బ్రార్థింప న 
మ్ముని వర్యుండొక మంత్రమున్‌ గడుం గృపాపూర్ణుండు నై యిచ్చినన్‌ 


ఆ దేవీ మంత్రమ్మును 

మోదమ్మున స్వీకరించి భూమీశుండున్‌ 
వేదన యెజుగక సతతం 

బాదరమున జపమొనర్చె నతి తీవ్ర గతిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 158 


178. 


179. 


180. 


181. 


182. 


189. 


184. 


తే.గీ. 


కం॥ 


కం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


తత్తపః ఫలితమున నతనికి సుత శ 

తంబు గలిగె కడు సుగుణ ధనులు వీరు, 
లందు నగ్రజుడు వికుక్షి యమిత బలుడు 
జనకు నాజ్ఞను తలం దాల్చి సాగుచుండు 


తన తనయులలో నిర్వురం 

దనకున్‌ రక్షకులం జేసి తక్కిన వారిన్‌ 

బనిచెను మిగిలిన దిశలకు 

ననయము రక్షింపు డనుచు నాజ్ఞ యొసగుచున్‌ 


ఇనకులపతి యొకదినమున 

తన పితరుల శ్రాద్ధకర్మ తద్ధయుఖక్తిన్‌ 
గొనకొని చేయగ మాంసముం 
గొనితెమ్మని పంచె పెద్ద కొడుకు వికుక్షిన్‌ 


పనిచిన నా వికుక్షి యును వైళమ యాయుధ మొండుదాల్చి ని 
రన వన సీమ కేగి మృగ సంతతులన్‌ వధియించి యంతటన్‌ 
తన యుదరాగ్ని బాధ కడు తల్లడపెట్ట భరింప లేక క్ర 

న్నన శశ మాంసమున్‌ దినె మనమ్మున నెంచక శ్రాద్ధసంగతిన్‌ 


మిగిలిన యామిషమ్ముం గొని మిక్కిలి సంతస మందుచున్‌ సుతుం 
డగణిత భక్తిందెచ్చి తన యప్పకొసంగగంజూచి యాజ్జికుల్‌ 
తగదిది శ్రాద్ధకర్మలకు తప్పొనరించెను నీ సుతుండు, ముం 

దుగ భుజియించె కొంత, యిది దోసము కూడ దటంచు బల్మినన్‌ 
“భుక్తశేషంతునగ్రాద్దే ప్రోక్షణీయ మితిస్థితిః” 


పక్షద్వంద్వము సంచలింప నపుడిక్ష్వాకుండు కోపమ్మునన్‌ 
రూక్తేక్షుండయి పుత్రునిన్‌ బిలిచి యోద్రోహీ యిటుల్‌ ముందు నీ 
కుక్షిన్‌ నింపిత్వదుజ్షితామిషము జంకున్‌ గొంకునున్‌ లేక యి 

ట్ల క్షీణోత్సవ మొప్పందెచ్చితివి న్యాయంబానె యీకృత్యముల్‌ 


అని గర్జించుచు నిక పై 

తన దేశమునందు నుండం దగ డిత డనుచున్‌ 
బనిచెను ఘోరాటవులకు 

తనయుండని యైన మదినిం దల్పక వేగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 159 


185. కం॥ 


186. వ. 


187. కం॥ 


188. తే.గీ. 


189. కం॥ 


190. ఉ॥ 


191. చం॥ 


192. కం॥ 


ఆ దినము నుండి యతడు “శ 

శాదు” డనెడి పేర నొప్పి సాంద్రాటవులం 
దాదిమ జాతుల గూడుక 

నాదరమునం దిరుగసాగె ననవర తంబున్‌ 


అంతకొంత కాలంబున కిక్ష్వాకుండు పరలోక గతుం 
డగుటచే శశాదు డయోధ్యకు వచ్చి రాజ్యపాలన సాగించె 


అతనికి కకుత్సుడను నొక 

సుతుడుద్భవ మందె మిగుల సుగుణోపేతుం 
డతుల పరాక్రము డాతడు 

నుతి కెక్కె జగమ్ములం దనూన యశుండై 


ఆ కకుత్సున కింద్ర వాహను డనియు, పు 
రంజయుండని యును రెండు (ప్రధిత నామ 
ములు గలవు! వానిం దానెట్లు పొందెననిన 
కారణమ్ములు వినుమయ్య! కౌరవేంద్ర! 


తన తండ్రి శశాదుడు తా 

తనువును వీడంగ నంతం దా నరపతియె 
వినుతిం గనె కకుత్‌ స్టుడు స 

ద్దుణఖని యని లోకమెల్లం గొనియాడంగన్‌ 


ఆ సమయమ్మునం దమరు లాహవ మందున రాక్షసాళి చే 
గాసిలి యోడి యందరునుం గంజ దళాక్షునింజేరి దీనులై 
దోసిళు లొగ్గి వేడుకొనం దోయజ నాభుడు వారి గాంచి మీ 
రీ సమయమ్మునన్‌ ధరణి కేగి కకుత్‌స్టుని వేడు డొప్పుగన్‌ 


అతడు మహేశ్వరీ కృప ననంత పరాక్రముడై ధరాతలిన్‌ 

వితత యశంబు నొందె పృథివీ పతులందు; రణోర్వినిల్చి తా 
శిత విశిఖాళిచే దనుజ శీర్షములన్‌ భువి డుల్లం జేయు, మీ 
వెతలునుం దీజు పొండనిన వేల్పులు వెన్నుని యాజ్ఞ చొప్పునన్‌ 


వడి వడి నయోధ్యకుంజని 
తడబడుచు కకుత్‌స్టుంగాంచి తమ గోడెల్లన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 160 


199. 


194 


195. 


196. 


197. 


198. 


కం॥ 


తే.గీ. 


కం॥ 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


జడియక తెల్పగ సంబర 
పడి యా భూపతియు నాక వాసుల గనుచున్‌ 


నిలిచెద మీ పక్షమ్మున 

నలయక నయ్యసుర గణము నణచెద; నైనన్‌ 
కలనున వాహనమై వే 

ల్పుల పతి నా కమర వలయుం బొల్పొందంగన్‌ 


అనినన్‌ దేవత లెల్లరున్‌ గలసి నాకాధీశుతోం గూడి మె 
ల్లన చర్చించి స్వకార్య నిర్వహణ కేలాయింక సిగ్గెగ్గులున్‌ 
జననాధుండు వచించి నట్లతనికిన్‌ సంగ్రామరంగాన వా 
హనమైయుండుట మీకు తప్పదని స్వర్గాధీశు నొప్పించినన్‌ 


వృషభ రూపము ధరియించె నింద్రుడపుడు 
అపర రుద్రుని యట్టు లయ్యవని పతియు 
వృషభ వాహన మెక్కి వేవేగ నరిగె 
యుద్ధభూమికి నసురుల నుక్కడంప 


కకుదస్థితు డౌటన్‌ దా 

ప్రకటింపంబడె కకుత్‌స్థవర నాముండై 
కకుదాకృతి నింద్రుడు వా 

హకు డౌటను నింద్రవాహ నాఖ్యన్‌ బడసెన్‌ 


దితిజ పుర విజేత యగుట 
నుతియింపంబడె పురంజనుడను వరాఖ్యన్‌ 
క్రితిని కకుత్‌స్థాన్వయులని 

యతని వలన కీర్తిగాంచి రందలి నృపతుల్‌ 


ఈ కకుత్‌స్టుని సుతుం డీశ్వరీ భక్తుడు 
పృథుచక్రవర్తి సద్వినుత యశుడు 
పృథు సుతుం డనఘుడు విశ్వరంధి విమలు 

డతని సుతుడు చంద్రు డతుల గుణుడు 
బలశాలి యవనాశ్వు డల చంద్ర సూనుడు 
వాని తనయుడు శావంతు డవని 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 161 


నమరావతికి సాటి యగు నగరముం గట్టె 
శావంతి యను పేర సమ్మతమున 


గీ; అతని పుత్రుడు బృహదశ్వు డనగ నొప్పె 
కువల యాశ్వుడు వానికి గూర్మి సుతుడు 
దుంధుడను రాక్ష సాధముం ద్రుంచి యితడు 
దుంధు మారుండనంగం బ్రస్తుతిని గొనియె 
199. తే.గీ. ఇతని యౌరసుడు దృఢాశ్వు డతుల బలుడు 
వాని సుతుడు హర్యశ్వుడు, పరగ నతని 
తనయుడు నికుంభు, డతని యాత్మజుడు బర్హ 
ణాశ్వు డతని పుత్రుండు కుశాశ్వు డనఘు 
డతని సుతుడు ప్రసేన జిత్తనగ నొప్పె 
యౌవ నాశ్వుడు వానికి నాత్మజుండు 
వాని సుతుడు మాంధాత యవార్యశౌర్య 
ధనుడు తండ్రి గర్భమునుండి జనన మందె 
నతని పుట్టుక దెల్చెద నాలకింపు 
మాంధాత జన్మవృత్తాంతము 
200. చం॥ వరుసగ నూర్గురన్‌ సతుల వారిజ నేత్రలం బెండ్లియాడియున్‌ 
చిరమును సంతతిన్‌ గనక చింతిలి చింతిలి యౌవనాశ్వు డ 
స్థిరమతుడై వనమ్ములకుం జేరి యటన్‌ బుషి వర్యులన్‌ దపో 
వరులను గాంచి దుఃఖీలుచుం బల్మెనిటుల్‌ కరముల్‌ మొగుడ్చుచున్‌ 
201. చం॥ వినుడు మహర్షులార! యిదె విన్నప మొక్కటి, రాజ్య భోగముల్‌ 
ఘనముగం బొందియుంటి, తురగంబులు పెక్కులు గల్లు, మంత్రులున్‌ 
వినయ వివేకు, లంగనలం బెండిలి యాడితి నూర్లురన్‌, భువిన్‌ 
నను నెదిరించి నిల్వగల నాధు డొకండును లేడు దిక్కులన్‌ 
202. ఉ॥ ఐనను సంతతిన్‌ గనగ నైతి నటంచు విచారమొండు నా 
మానస మందుం గల్లు ముని మాన్యులు మీ కెటుగంగరాని దెం 
దైనను లేదు; సద్దతుల కర్షుడై పుత్రులు లేని వాడు, సం 
తానముం బొందు మార్గమును నాకెటిగింపుడు మీకు (యొక్కెదన్‌ 
= రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 162 


209. 


204. 


205. 


206. 


207. 


208. 


209. 


చ॥ 


కం॥ 


Gl 


తే.గీ. 


తే.గీ. 


wey 


శ్రీ దేవీ భాగవతం = 


అన విని యమ్మహర్చ్షులు జనాధిపు నూజటం బుచ్చి దీనికై 
మనమున దుఃఖ మింతటను మానుమటంచు వచించి, వానిచే 
గొనకొని యిష్టి నొక్కటిని కూర్మి నొనర్పగం జేసి యంతమం 
దొనరంద దిష్టి పూర్ణ కలశోదక మవ్విభుచేతి కిచ్చుచున్‌ 


మరు దివసంబున నీ జల 
మరుణోదయ వేళ నీదు నంగనలకు నే 
మరక యొసంగు మనుచు త 
త్సరమర్చ్షులు వల్కి చనిన పార్థివుడంతన్‌ 


ఆదిన మర్ధరాత్రి సమయంబున నెక్కుడు దప్పిం బొంది సూ 
ర్యోదయ వేళ దన్మ మది నోపిక పట్టగలేక యజ్ఞ పూ 

తోదక కుంభమున్‌ గొని యయుక్తమటంచుం దలంపం బోక యా 
భూదయితుండు ద్రావె జలమున్‌ బుషిపల్ముల నెంచ కాత్మలోన్‌ 


తెలవారం గని రాపురోహితులు తత్తీర్ధమ్ము లాపాత్రయం 

దు లవం బేనియు లేక యుంట; యెవరీ తోయంబులన్‌ ద్రావిరం 
చలుకల్‌ బూనుచుం బల్మ నవ్విభుడు నే నయ్యంబువుల్‌ ద్రావితిన్‌ 
తెలివిన్‌ దప్పియటంచుం జెప్ప విని భూదేవుల్‌ వివేచించుచున్‌ 


దైవ యోగమ్ముగా వారు తలచు కొనుచు 
నిష్టిం బరి సమాప్తమ్ము గా వించి యంత 
నిజగృహమ్ముల కేగి రాద్విజ చయమ్ము 

యజ్ఞ జల పానమున యౌవ నాశ్వుడంత 


గర్భమున్‌ దాల్చి నెలలును గడచె నంత 
ఉదర కోశమ్ము చీల్చుక నుద్భవించె 
పుత్రుడొక్నడు; కాని యా భూవిభుండు 
దైవ వశమున ప్రాణమ్ముం దాల్చియుండె 


పుట్టిన తత్తనూభవుడు బోరున నేడ్చుచునుండె, నాతనిం 
బట్ట నసాధ్యమౌట నట మంత్రులు చేయున దేమిలేక యి 
ట్టట్టును చూచుచుండ దివిజాధిపు డయ్యది గాంచి వేగ నా 
చిట్టి నిసుంగునోట నిడె శ్రీకరమౌతన తర్జనిన్‌ గృపన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 163 


210. 


211. 


212. 


219. 


214. 


215. 


216. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కం॥ 


చం॥ 


కం॥ 


తే.గీ. 


కం॥ 


తన తర్జనిం జీకుట నా 

తనికిడె మాంధాత యనెడి యభిధానమ్మ 
య్యనిమిషపతి యది మొద ల 

జ్ఞనపతి కా నామ మవని సార్థక మయ్యెన్‌ 


భుజ బల శాలియై యతడు భూవల యమ్మును నేల; శాత్రవుల్‌ 
నిజబల విక్రమోన్నతికి నిల్వగలేక భయాతిరేకు లై 

గజగజ లాడి పర్విడిరి గాఢ వనమ్ముల కెల్లవారు; త 
ద్విజయముం గాంచి యింద్రుడును వేడుక నవ్విభు గౌరవించుచున్‌ 


త్రస దస్యుండను బిరుదము 

నొసాన్‌ మాంధాత కంత నుర్వీపతు ల 
య్యస మాన వీరుం బొగడుచు 

వెస నొసగిరి కానుకలను వేడుక లెసగన్‌ 


బిందుమతి యనబడు శశ విందు తనయ 
యితని పట్టపు రాణియై యెల్లగతుల 
పతిని సేవించు చుండ నప్పడతి కంత 
తనయు లిర్వురు గల్లిరి వినయమతులు 


పురుకుత్సుం డగ్రజుడై 

గరిమన్‌ ముచుకుందు డనగ కడపటి సుతుడై 
తరుణీ మణికిన్‌ గల్డగ 

నరపతి కానంద మయ్యె నందనులం గనన్‌ 


అందు పురుకుత్సునకు పరమ ధార్మికుండైన అరణ్యకుండును 
అరణ్యకునకు బృహ దశ్వుండును, బృహదశ్వునకు హర్యశ్వుండును 
హర్యశ్వునకు త్రిధన్వుండును, త్రిధన్వున కరుణుండును, అరుణు 
నకు సత్యవ్రతుందును జన్మించిరి 


సత్యవ్రత చరిత్ర 


అరుణ తనయుడు సత్యవ్రతుండు మిగుల 
కామలోలుండు దుష్మర్శకరుడు 
ఒక దినమ్మున నాత డొక విప్ర కన్యక 


164 


శ్రీ దేవీ భాగవతం = 


పెండ్లి పీటల మీద వేడ్మనుండ 
బలవంత ముగ దానిం బట్టి యెత్తుక పోవ 

బ్రాహ్మణోత్తము లెల్ల బావురనుచు 
నరుణున కెటిగింప నాత డాగ్రహమున 

తనయు నడవులకుం దరిమివైచె 


గీ. అచట శ్వపచులం గూడి సత్యవ్రతుండు 
కడు నికృష్ట జీవనమును గడపు చుండ 
మార్గమధ్యంబునందు సన్మాన్యుడైన 
కుల గురువు వసిష్టుని కడు కూర్మి గాంచి 
217. మ॥ తనకున్‌ గల్గిన యాపదన్‌ దెలిపి యోధన్యాత్మ! మీ రెట్టు లేన్‌ 
జనకున్‌ శాంతిలం జేయు మంచుంగడు విశ్వాసంబునన్‌ వేడ, న 
య్యనఘుం డాతని తండ్రి చర్య కడు యోగ్యంబైనదే యంచు నీ 
తని యభ్యర్థనం ద్రోసి పుచ్చె కడు నిర్హ్వంద్వంబుగా నయ్యెడన్‌ 
218. కం॥ నా కీ శిక్ష విధింపగ 
నీకుటిలుడె కారణమని యెంచుచు గురునిన్‌ 
చేకొనక నిందలాడుచు 
వీకన్‌ ఘోరాట వులకు వెడలె రయమునన్‌ 
219. మ॥ అరుణుందంతట వంశవర్ధనుడు లేడయ్యెన్‌ గదా! యంచు దు 
ర్భర చింతాకులు డౌచు రాజ్య సుఖ సంబంధమ్ములన్‌ వీడి తా 
నరిగెన్‌ ఘోర వనాంతరమ్ములకు మోక్షా సక్తుడై సత్తపో 
నిరతిన్‌ బూనుచు; నంత రాజ్యమిటం బొందెన్‌ దీవ్ర సంక్షోభమున్‌ 
220. మ॥ పది రెండేండ్లుగ నా ధరా తలముపై వర్షమ్ము లేదయ్యె, సం 
పదలెల్లన్‌ గృశియించె, పైరు లెచటన్‌ బాడయ్యె, సత్యవ్రతుం 
డెద శంకింపక ధర్మ దూరుడయి వర్తిల్లన్‌ మదిన్‌ సైప లే 
కిదె శిక్షన్‌ విధియించె ఘోరముగ దేవేంద్రుండు క్రుద్దాత్ముడై 
221. తే.గీ. ఆ సమయ మందె అర్థాంగి నాత్మజులను 
పర్ణకుటి యందు వదలి తపమ్మొనర్చ 
కౌశికీ తీరమున కేగె కౌశికుండు 
ద్వాదశాబ్దము లవ్విధిన్‌ బ్రబలె కజవు 
చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 165 


222, 


228. 


224. 


225. 


226. 


227. 


228. 


Gil 


మ॥ 


మ॥ 


మ॥ 


కం॥ 


మ॥ 


Gil 


నప్తమ నృంధము ——- 
ఆకలి మంటలన్‌ గలగి యాత్మజులెల్లరు బావురంచు శో 

కాకుల చిత్తులౌటం గని యాకుశికాత్మజు భార్య బిడ్డలన్‌ 

సాకగ లేక వారలను చంపు కొనంగను లేక దైవమున్‌ 


వాకొని దూజుచున్‌ విభుని వర్తన కెంతయుం గంట గించుచున్‌ 


అకటా! కట్టిడి దైవ మీగతిని చేయన్‌ జెల్లునే? భర్తయున్‌ 
సకలంబున్‌ విడి ముక్కు మూసికొని యేచక్కిన్‌ దపోనిష్టుడై 
యకలంకస్థితి నున్నవాడొగద! ఆహా యెవ్వరున్నారు భ 
ర్తకు మాకష్టము లెల్లం జెప్పం గల కర్తల్‌ చూడ నేడియ్యెడన్‌ 


అని తానిట్టుల యేద్చి యేడ్చి యిక నేలా యిట్లు శోకింప; నొ 
కృనిం బుత్రున్‌ దెగనమ్మి తక్కు సుతులన్‌ గాపాడుటే ధర్మమౌ 
నని దర్భల్‌ పెనవైచి రజ్ఞువున తా నాత్మోద్భవున్‌ మధ్యమున్‌ 
చిన వానిన్‌ మెడ చుట్టిం గట్టికొని తెచ్చెన్‌ విక్రయింపన్‌ బురిన్‌ 


చను మార్గంబున నొక్కచో వనమునన్‌ సత్యవ్రతుం డీమెం గ 

న్లాని యమ్మా! ఇది యేమి! యేడ్చుచు నిటుల్‌ గొంపోదు వీబాలు, నె 
వ్వని పుత్రుం, ? డిటులేల యాతడును నేడ్వన్‌ సాగె,? నిక్కంబుం దె 
ల్పిన నాచే నగు సాయ మేదయిన తల్లీ! చేయుదున్‌ నమ్ముమా! 


అనవిని యామెయు నిట్లనె 
ననఘా! మీ రెవరొ యెజుగ నైనను విన నెం 
చిన కతమున నావిధమున్‌ 
వినిపించెద వినుము మీకు వివరము గాగన్‌ 


వనసీమన్‌ దప మాచరింపం జనె విశ్వామిత్రు దాత్మేశు; డీ 
చినవా దాత్మజు, డేమి చెప్పగల నిస్సీ! దుర్భరం బౌచు హె 
చ్చెను దుర్భిక్షము రాజ్యమందు; కడకున్‌ జీవించుటే కష్టమై 
యనఘా! వెళ్ళుచు నుంటి వీనిం బురమందమ్మంగ హీనాత్మనై 


ఈతని విక్రయింప లభియించిన విత్తముతోడ, నాకటన్‌ 

యాతనం జెందు తక్కుంగల యాత్మజులన్‌ బ్రతికించు కొందు, నా 
కీతతి నింతకంటె మతి యెద్దియు మార్గము దోపదయ్యె, నం 
చాతత దుఃఖమగ్నయయి యామె వచింపగ నాత డార్టతన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 166 


229. 


2830. 


2831. 


2832. 


2839. 


2834. 


285. 


Gil 


తే.గీ. 


చం॥ 


కం॥ 


చం॥ 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


ఆ మహిళా మణిన్‌ గనుచు నమ్మరా! వీడుము నీదు దుఃఖమున్‌ 
సేమము తోడ నీ సుతుని జే కొని యేగుము పర్ణ శాలకున్‌ 

నీ మగ డేగుదెంచు వర కే సమకూర్చెద మీకు నింకపై 
నేమరంబోక నిత్యమును నింపగు చక్కని భోజనమ్ములన్‌ 


ప్రతి దినమ్మును మీదు నాశ్రమము ముందు 
నున్న యొక పాదపమునకు నోగిరమును 
గట్టి పోయెద నామాట కల్లగాదు 

అరుణ భూపాలు తనయుడ నమ్మ!నేను 
నన్ను సత్యవ్రతుం డండ్రు నమ్ము మమ్మ! 


అనిపలుకన్‌ ముదం బొదవ నాత్మజు బంధ విముక్తుం జేసి య 
వ్వనిత నిజాశ్రమంబునకు వచ్చి సుఖంబున నుండె, నంత తా 
ననుదిన మా నరేంద్రసుతు డామిషమున్‌ గొనివచ్చి యాశ్రమం 
బున నొక వృక్షశాఖ కతి పొందిక గట్టుచు వెళ్ళుచుండగన్‌. 


ముని సతియును నా పలలముం 

గొని వచ్చి నిజాత్మజులకు కూరిమితోడన్‌ 

దిన దినముం బెట్టి తానున్‌ 

దిను చుండెను; సాగుచుండె దినములు వరుసన్‌ 


గళబంధన విముక్తుడగు నాబిడ్డడు గాలవు డనన్‌ 
బ్రసిద్ధికెక్కె 


అరుణ ధరాధిపుం డురతరాటవులన్‌ దప మాచరింపగా 
నరిగిన నాటి నుండి గురువైన వసిష్టుడె రాజ్య పాలనా 

భరము వహించు చుండె, నరపాల సుతుండు వనాంతరమ్మునన్‌ 
దిరుగుచు నుండె వీడక మదిన్‌ గురు వర్యుని మీది కోపమున్‌ 


పెళ్ళి పీటల పై నున్న విప్రసతిని 
అపహరించెను వీడని యాగ్రహించి 
గురు వరేణ్యుడు తానుండె గుర్రుమనుచు 
సప్త పదియును జరుగని సమయ మందె 
అపహరించితిం గాన నయ్యది నిజమ్ము 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 167 


236. 


2837. 


288. 


2839. 


240. 


241. 


Gl 


చం॥ 


Gil 


చం॥ 


Gil 


తే.గీ. 


విప్ర కన్యాపహరణమే, విప్ర భార్య 
నపహరించుట కాదని నృపసుతుండు 
తలచి గురుదేవు పైన క్రోధమ్ముం బూనె 


ఈతడు ధర్మ సూక్ష్మముల నెల్ల నెజింగియు నాకు నిట్లు ని 
ర్చాత సమంపు శిక్షనిడగా ధరణీశుని ప్రోత్సహించె నం 
చాతడు ద్వేష భావమున నాగురుదేవు వసిష్టు నెంతయున్‌ 
చేతము నందు మెచ్చక వసించుచు నుండె వనాంతరమ్మునన్‌ 


అతడొకనా డరణ్యమున నామిషమున్‌ గొన వేట కేగి వి 
సృతముగ సంచరించియును నెయ్యెడ నొక్క మృగంబుం గానమిన్‌ 
వితత మనోవ్యధుండగుచు వెగ్గల మైన నిజక్షుధాగ్నికిన్‌ 

మతిం జలియింప కయ్యెడల మౌనిసతీసుతులన్‌ దలంచుచున్‌ 


నా గతి యెట్టులైన ముని నాధుని సంతతి కెట్టులిప్పు డే 
నోగిర మిత్తునంచు మది యోచన సేయుచు నుండ నంతలో 
లేగను గూడి దూరమున లేం గసవున్‌ దిను గోవుం గాంచి తా 
జాగొన రింప కాక్షణమ సాయకమున్‌ గొని దాని నేయగన్‌ 


అదియును బిట్టు నార్చి యకటా! ధరం గూలగ దాని మాంసమున్‌ 
పదిలముగా (గ్రహించి ముని వర్యుని యాశ్రమ వృక్ష శాఖకున్‌ 
ముదమునం గట్టిపోవ, ముని పుంగవు భార్యయుం దానిం దెచ్చి యిం 
పొదవగ పుత్ర వర్గమున కొయ్యనం బెట్టి యనంతరమ్మునన్‌ 


తాను భుజించు చుండ రుచి తప్పుట నాత్మనెటింగి సందియం 
బూని మృగామిషంబనగం బోలదు దీని నటంచు నెంచి య 
మానిని భోజనంబుడిగి మౌనమునన్‌ జని వెల్పలన్‌ వినన్‌ 
దీని గుజించి కొందరిటు తెల్పిరి నిక్కువ మక్కజంబుగన్‌ 


ముని వసిష్టుని పాడి యావును వధించి 
మాంసమున్‌ గొని చనియె దుర్శార్లు డెవడొ 
చర్మమును నస్ట్థులను నొక చక్కి వదలి 
యనుచు దెల్పగ విని గుండె లవియం గనుచు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 168 


242, 


243. 


244. 


245. 


246. 


247. 


248. 


చం॥ 


చం॥ 


Gil 


కం॥ 


Gil 


చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


తాము భుజించినది గోమాంస మని యెతింగి యామె 
నిశ్చేష్టురాలైయుండె నంత 


అచట వసిష్టుడున్‌ విషయ మాత్మనెటింగి క్రుధాగ్నితప్తుడై 
విచలిత మానసుండగుచు “వీజిడివై యిటు హోమ ధేనువున్‌ 
శుచి యగు దానిం జంపితివి చోరుని భంగి నృపాల పుత్ర! నీ 
కుచితమె యిట్లొనర్ప” నని యుగ్రగతిన్‌ గను లెర్ర వారగన్‌ 


కలంగుచు“నోయి! నీదయిన కాయము నందు త్రిశంకువుల్‌ గడున్‌ 
బలముగ నాటు నింక, నటు పైన త్రిశంకు డనంగ నెల్లరున్‌ 
బిలుచుచు నుండ నీయటవిం బెల్చ పిశాచుడవై చరింపు మం 
చలుక వసిష్టుడిచ్చె నపుడా నృప సూతికి నుగ్ర శాపమున్‌ 


శాప వశమ్మునన్‌ గడిది శంకువు లాక్షణమందె చొచ్చె నా 
భూప కుమారు దేహమున మూడును, నంత పిశాచ రూపమున్‌ 
(బ్రాపణమయ్యె; సిగ్గును విరక్తియు నేర్చడ నాశ్రమంబునన్‌ 
తాపస వృత్తిం జేకొనె నతండు జగజ్జననిన్‌ స్మరించుచున్‌ 


త్రిశంకుని దేవి అనుగ్రహించుట 


దేవీ మంత్ర జపమ్మును 

భావించి యొనర్చి యతడు పావను డయ్యెన్‌ 
ఆవల దశాంశ హోమము 

గావింపం దలంచి మిగుల గౌరవ మొప్పన్‌ 


హోమము సేయ నెంచితి మహోన్నతులౌ బుషివర్యులార! నా 
క్షేమముం గోరి మీరలు ప్రసిద్ధులు దీనిని నిర్వహింపుడీ! 

నే మును చేసినట్టి కడునింద్యములన్‌ గణియింపం బోకు డో 
ధీ మహితాత్ములార! యని దీనత వేడె నటన్‌ మహర్షులన్‌ 


అనవిని యమ్మహర్షు లపహాస్యము సేయుచు నోత్రిశంక! గో 
హననుడ, వార్యశాప దహనార్చి విదగ్గుడ, వంతె గాక స్‌ 
జనకుడు నిన్‌ద్యజించెను; పిశాచుడవున్‌ శ్వపచుండ వౌట, దు 
ర్దనుడవు కాన హోమమును సల్ప ననర్హుడ వీవు వెళ్ళుమా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 169 


249. కం॥ 


250. చం॥ 


251. శా॥ 


252. ఉ॥ 


253. కం॥ 


254. చం॥ 


255. చం॥ 


అనినన్‌ సత్యవ్రతునకు 

తనపైన నసహ్యమౌట తద్దయు శోకం 
బెనయగ నిట్లని తనలో 

ననుకొనియెను బ్రతుకు మీద నాశ వదలుచున్‌ 


జనకుడు శాప మిచ్చి నను సాంద్ర తరాటవికంపె; నా గురుం 
డును శపియించె నీగతి కఠోర పిశాచపు రూప మేర్పడన్‌, 
మనుగడ యేటి కింక నవమానముం బొందుచు నా కటంచు నా 
క్షణమున కాష్ట్రముల్‌ పరచి సత్వర మగ్నిని వ్రేల్సి యంతటన్‌ 


ప్రాణత్యాగము సేయ నెంచి శుచియై భక్తిన్‌ మదిన్‌ చండికన్‌ 
దీనుండై నుతియించి యగ్నింబడ యత్నింపన్‌ మహాదేవి యా 
భూనాధాత్మజు కన్ను దోయి కెదుటన్‌ బొల్పొందం గన్పట్టి తత్‌ 
ప్రాణోన్నూలన యత్న మయ్యెడల నాపన్‌జేసి తా నిట్లనెన్‌ 


పాప మటంచెజుంగ కిటు ప్రాణములన్‌ ద్యజియింప నేల యీ 
శాప ఫలంబులైన శ్వపచత్వము దుష్ట పిశాచ రూపమున్‌ 
దోపవు నీకు నింక; పరితోషము నందుచు నీదు తండ్రి నీ 
పాపము లెంచ కియ్యెడకు వచ్చి నినున్‌ గొనిపోవు తథ్యమున్‌ 


రేపే కొని పోవును నిను 
దా పట్టముం గట్టు నీకు ధరణీ స్థలికిన్‌ 
పాపము లెటుగక యికపై 
స్థాపింపుము ధర్మయుక్త సామ్రాజ్యంబున్‌ 


అని వచియించి యంబ చనె; నంతం ద్రిశంకుడు సంతసించుచున్‌ 
జనె తన యాశ్రమంబునకు; సర్వ మెటింగిన నారదుండు తా 
వినిచె నయోధ్యకేగి యట వృద్దులు నౌ సచివాళి కా జగ 

జ్ఞనని నృపాల సూను నతి సతృపం బ్రోచిన వైన మాద్భతిన్‌ 


వినిచి యమాత్యులన్‌ గలసి వేగమ యయ్యరుణుండు సత్తపం 
బొనరిచు చోట కేగి కడు నుత్సవ మొప్ప వచింప, నంతయున్‌ 
విని ధరణీశు డప్పు కడు వేడుక మంత్రులం గూడి యేగి య 
వ్వనమున పుత్రు గాంచి గొని వచ్చె ముదంబున రాజధానికిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 170 


256. చం॥ 


257. él 


25రి. చం॥ 


259. శా॥ 


260. కం॥ 


261. తే.గీ. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తనయుని మున్ను నే మిగుల దారుణ శిక్షల నొంచి నాడ, దు 
ర్భనుడ నటంచు లోం గుమిలి సాంత్వన వాక్యము లెల్లం బల్ముచున్‌ 
గనుగవ బాప్పముల్‌ గదలం గన్న సుతున్‌ దరిం జేర్చి ప్రేముడిన్‌ 
జనపతి కౌగిలించుకొని సమ్మతిం దెల్చెను ధర్మసూక్ష్మముల్‌ 


అరుణడు చేసిన ధర్మబోధ 


తప్పకు ధర్మ మార్గము; నధర్మము నెన్నడు నీమనంబునన్‌ 
చొప్పడ నీకు మయ్య! మనుజుల్‌ సుఖియించెడిరీతి న్యాయమౌ 
చొప్పున రాజ్యమేలుము విశుద్ధ గతిన్‌ ధనమున్‌ గ్రహించు చున్‌; 
మెప్పుగ శాస్త్ర వాక్యముల మీరకు; వీడకు సత్యమెన్నడున్‌ 


తపసుల శిష్టులన్‌ ద్విజుల ధార్మికులన్‌ దగ గౌరవించుచున్‌ 
గ్భప విడనాడి దస్యులను గీడ్వడం జేయుము; సత్త్వ హీనులం 
చెపుడును శత్రు యత్నముల నేమజం బోకుము; వారిపట్టునన్‌ 
నిపుణుల సూచనల్‌ గొనుచు నేర్పున రాజ్యము నేలు మొప్పుగన్‌ 


నీ మంత్రమ్ముల శత్రు భూపతుల కందింపంగ లుబ్బాత్ములై 

నీ మంత్రుల్‌ తతి వేచి యుందురు సుమా! నీ వట్టి వారిన్‌ గడున్‌ 
ధీమంతుండవు నై యడంపు మతి యుక్తిన్‌; మాటికిన్‌ మాటికిన్‌ 
నీ మాహాత్యము లెక్కుడున్‌ బొగడు మంత్రిన్‌ నమ్మబోకెన్నడున్‌ 


చారులను నియోగింపుము 

నేరిమితో శుత్రు మిత్ర నివహముల యెడన్‌; 
కూరిమి నటించి కొందరు 

నేరము లొనరింతు రవని నీచ మనుష్యుల్‌ 


దాన ధర్మమ్ములను నిరతమ్ము సలుపు 

మర్ధ హీనంపు వాదమ్ము లాడ కెపుడు 
దుష్ట సాంగత్య మది కడు దోషమొసగు 
యజ్ఞ యాగాది కర్మల నాచరింపు 
మాదరింపుము ఘనుల మహర్షి వరుల 
జారిణుల, జూదరుల పొత్తు గోరం దగదు 
దుర్వ సనముల నేడిటిన్‌ ద్రోయు మవల 
సత్య పథమును వీడక సాగుమెపుడు. 


శ్రీ దేవీ భాగవతం = 


171 


262. మ॥ 


263. షీ॥ 


గీ॥ 


264. చం॥ 


265. కం॥ 


266. మ॥ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


ఇరవందన్‌ ప్రతి నిత్యమున్‌ నియతి బ్రాహ్మీవేళలన్‌ లేచి వే 
గిరమే స్నానము సంధ్యయున్‌ సలిపి భక్తిన్‌ లోక మాతన్‌ మదిన్‌ 
స్థిరచిత్తంబునం గొల్చి యా పయిన తత్తీర్థ ప్రసాదంబులన్‌ 
పరమానందమునన్‌ గ్రహింపు మది కైవల్యమ్ము బొందించెడున్‌ 


ఆ జగన్మాతయే యఖిలమ్మునకు సాక్షి 
యని మది తలపోయు మనుదినమ్ము 

ధర్మ బుద్ధియుం గడు ధైర్యమున్‌ గలిగించు 
నమ్మహాదేవి క్షేమమ్ము గలుగ 

వేద వేదాంగ సంవేద్యు లౌ విప్రుల 
దర్శించి యొజుగుము ధర్మ గతుల 

గోభూ సువర్ణాది గురుతర దానమ్ము 
లిమ్ము యోగ్యులం గని యిష్టగతిని 


విద్య లేనట్టి మూర్చులౌ విప్రలకును 
అన్న మొక్కటె దాన మీయంగ వలయు 
లోభమును బూని ధర్మ విలుప్త మైన 
కర్మముల నాచరింపకు కాల మెల్ల 


తపసుల విప్రవర్యుల కుతర్మము లాడి యసతృతంబులన్‌ 
గుపితులం జేయ కయ్య! ధరకున్‌ ధరణీశుల కెల్లవేళలన్‌ 
దపసుల దివ్యశక్తి యది తప్పక రక్షణ యౌనుగాన నీ 
వెపుడును వారితో వినయ మేర్చడ వర్తిలు చుండు టొప్పగున్‌ 


న్యాయమ్ముగ కోశమ్మును 

శ్రీయుత మొన రించు టదియె శ్రేయము పతికిన్‌ 
ధీయుక్తి దండన క్రియ 

చేయందగు ధర్మశాస్త్ర చింతన తోడన్‌. 


అని యీరీతిగ ధర్మ సూక్ష్మముల నెయ్యంబొప్ప బోధించు నా 
జనకున్‌ జూచి త్రిశంకు డాదర గతిన్‌ సమ్మోదమున్‌ దెల్చ; నా 
జననాధుండును సంతసించి ద్విజులన్‌ సమ్మాన పూర్వంబుగా 

ఘన విద్వాంసులం బిల్చి యంత సుతునిన్‌ క్షానాధుం జేసెన్‌ వెసన్‌ 


నప్తమ స్కంధము = 


172 


267.చం॥ 


268. 


269. 


270. 


2171. 


272. 


278. 


Gil 


కం॥ 


చం॥ 


చం॥ 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


తనయుని రాజుంజేసి తనధర్మ సతిన్‌ గొనియాత డంతటన్‌ 

వనములకున్‌ దపంబు సలుపన్‌ జని యచ్చట జాహ్నవీ తటిన్‌ 
అనయము తీవ్రమౌ తప మనన్య మనంబుల సల్పి యిర్వురున్‌ 
తనువుల వీడి యయ్యమర ధామము జేరిరి సౌఖ్యపూర్ణమున్‌ 


ఆ పరదేవతా కృప ధరాధిప సూనుడు శాపముక్తుడై 

భూపతి యయ్యెనంచు మదింబొంగె వసిష్టుడు; సత్యనిష్టుడై 
భూపరి పాలనమ్ము (గడు పొందిక జేయుచు నాత్రిశంకుడున్‌ 
శ్రీపర దేవి మెచ్చగ విశేషగతిన్‌ జరిపించె యజ్ఞముల్‌ 


ఇతనికి శుభలక్షణుడౌ 

సుతుడు హరిశ్చంద్రుడనగ సుమశర సముడై 
వితత యశుం డుదయించెను 

మతి మంతుడు సూర్యవంశ మండను డుర్విన్‌ 


అతనికి రాజ్యమిచ్చి తదనంతర, మిట్టులె మేనుం దాల్చి స 
మ్మతి దివికేగి యచ్చట నమానుష భోగము లెల్ల బొందగా 
మతిం దల పోసి నముడయి మాన్యుని సద్దురువున్‌ వసిష్టునిన్‌ 
అతుల తపః ప్రభావుం గని యాదర మొప్ప త్రిశంకు డిట్లనెన్‌ 


త్రిశంకుడు సశరీరుడై సురలోకమేగ యత్నించుట 


గురువర! కలె నాకునొక కోరిక యిట్టు లె దేహధారి నై 

సురపురి కేగి యందుం గల సుందర నందన చారు సీమలన్‌ 

సురతరుణీ మణుల్‌ గలసి జోడయిరా విహరించుచున్‌ గడున్‌ 

వెర వగు నప్పరోతి_ ంగనల వీనుల విందగు గానముల్‌ వినన్‌ (వెరవు=యుక్షము) 


అట్టి అవకాశ మెదియెన యమరు నట్టి 
యజ్ఞ మొకటి చేయింపు మఘ విదూర! 
నిన్ను మించి సమర్భు డీ నేల యందుం 
గలదె వేరొండు పురుషు డె క్మాలమందు 


అనినన్‌ నవ్వి వసిష్ణు డిట్లనియె రాజా! దేహమున్‌ దాల్చి యి 
ట్లనిమే షాలయ మేగ సాధ్యమెటు లౌ నయ్యా! ప్రపుణ్యాత్మకుల్‌ 
మనుజుల్‌ దేహము వీడినన్‌ దివము సంప్రాప్తించు నెవ్వారికేన్‌ 
వినుమీ! యజ్ఞము లింకపై సలుపుమీ పెక్కుల్‌ గడున్‌ దీక్షతో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 173 


274. ఉ॥ 


275. చం॥ 


276. చం॥ 


277. మ॥ 


278. మ॥ 


279. ఆ.మె. 


నప్తమ స్కంధము = 
అంతట పుణ్య సంచితుడవై సురలోకముం జేరవచ్చు ని 

శ్చింత సురాంగనా మణులం జేరి సుఖంబులం బొంద వచ్చు నం 
చెంతయుం ట్రీతిం బల్మెడు మహీసుర వర్యు నధఃకరించి దు 

శ్చింతుడు నై త్రిశంకుడు వచించె నహంకృతిదోప నివ్విధిన్‌ 


కుల గురు వన్న భావమునం గూరిమి నిన్‌గని నాదు కోరికన్‌ 
దెలుప, నహంక రించుచు మదీయ మనోరథ మర హీనమం 
చలసతం బల్మితిట్లు, భువియం దిక లేరొకొ నిన్ను మించు వా 
రలఘులు, వారితోడ నెటు లైనను నే జరిపింతు యజ్ఞమున్‌ 


అనిన వసిష్ట డెంతయును నాగ్రహమూని నరాధిపాధమా! 
నను గణియింప కివ్విధి ననాగరి కమ్మునం బల్మితీవు; క్ర 
న్నన శ్వప చాకృతిన్‌ గొని దినమ్ములు పుత్తువు గాక యింక ప్రై; 
తనువును వీడియెన సురధామముం బొందవు ధూర్త! పొమ్మికన్‌ 


అని శాపం బటులా వసిష్టుడిడ దేహం బొక్నటన్‌ మార్చు బొం 
దెను చండాలుని పోల్చి నంత తన దేదీప్యంబులౌ స్వర్ణ భూ 
షణముల్‌ దోచె నయస్కృతంబులుగ; తత్‌ సౌగంధ్యముల్‌ దుర్భర 
మ్మన దుర్గంధ యుతంబులయ్యె తనదేహంబందు, వస్తంబులున్‌ 
గని పించెన్‌ మలినమ్ము లౌచు, తనువున్‌ గంధేభ దేహంబటుల్‌ 
ఘన కారఠిన్యముం బొంది నెల్టియలునై గన్పట్టె నచ్చో త్రిశం 

కున కాశ్చర్యముం గొల్ప తత్‌ క్షణమె; చేకూరున్‌ గదా యాపదల్‌ 
దినరాట్‌ తేజుల సత్తపో నిధుల నిందింపంగ నెవ్వారికేన్‌ 


తన రూపమ్మునుం జూచి యాత డతి చింతావృత్తుడై యక్కటా! 
తను విట్లాయెను; రాజధాని నిక నే దర్శించు టెట్లో గదా! 
తనువున్‌ నేడిటుం గాంచి నా సతియు సత్మారంబునన్‌ జూచునే? 
తనయుండున్‌ గడు దుఃఖ మగ్నుడగు తథ్యం, బేది కర్తవ్యమో! 


అని యను కొంచు నాతడు మహాటవిం జేరి యికేల జీవితం 
బని మది నెంచి యగ్నిం బడియైన, విషమ్మును ద్రావియైన, భో 
జనమును మాని యైన నిటం జచ్చుట మేలని తత్ర్రయత్నమున్‌ 
గొనకొని చేయుచున్‌ మరల కొంత వడిన్‌ దలపోసె నివ్విధిన్‌ 


= రీచనీ ; అగస్తరాజ సుబ్బార్చా 174 


280. 


281. 


282. 


289. 


284. 


285. 


286. 


శ్రీ దేవీ భాగవతం = 


ఆ.మె. ఆత్మహత్య వలన నడగునే శాపమ్ము 


Gil 


కం॥ 


Gl 


చం॥ 


ఉ!॥ 


జన్మ జన్మలకును సాగిరాదె 
కర్మ మనుభ వమునం గాక తొలంగునే? 
అట్టి యెడల నాత్మ హత్య లేల? 


కావున నెట్టులైన నిజ కర్మ ఫలంబును స్వీకరింతు, స 

ద్భావము తోడ తీర్థముల, పావన భూముల జూచుచున్‌, మహా 
దేవిని లోన నిల్పుకొని దీక్ష జపించుచు, సజ్జ నాళికిన్‌ 

సేవ లొనర్చుచున్‌ వెస నశింపగం జేయుదు నాదు పాపముల్‌ 


అని తలచి త్రిశంకుందపు 

డనిమిషనది చెంత కరిగె; నతని విషయమున్‌ 
దనసుతుడు హరిశ్చంద్రుడు 

విని సచివులం బంపె జనకు వేగమె కొనిరాన్‌. 


వారును తక్షణంబు చని పావన దివ్యనదీ తటంబునన్‌ 
భూరమణున్‌ ద్రిశంకుని ప్రభూత వికార శరీరు గాంచి బి 
ట్టారట పాటుం జెంది వినయాన్వితులై కరముల్‌ మొగుడ్చుచున్‌ 
జేరి వచించి రిట్లతని చేతము నూజటం బొందం జేయుచున్‌ 


ధరణీ శాగ్రణి! మీ తనూభవుడు మీ దైన్యస్థితిన్‌ మానసం 
బెరియంగన్‌ విని మమ్ముం బంపె మిము నెట్లేనిన్‌ గడున్‌ గౌరవ 
స్ఫురణన్‌ దోడ్ళొని రమ్మటంచు; నిక మీ శోకమ్ముం బోయ ద్రోలి స 
తృరుణన్‌ మా వెనువెంట రమ్ము ప్రజలున్‌ త్వద్దర్శనా కాంక్షులే 


జరిగిన దంతయున్‌ మజచి శాంతిని గైకొను, మా వసిష్టునిన్‌ 
స్థిరముగ సన్నుతించి తన చిత్తము శాంతిలం జేయు వార మం 
చరమర లేక తెల్పుమనె నయ్య! భవత్‌ సుతు డాదరమ్మునన్‌ 
ధరణి పతీ! విచారమును దక్కుము రమ్మిక రాజధానికిన్‌ 


వారల విన్నపంబుల నవారణ విన్న త్రిశంకు డాక్షణం 
బోరిమి యోచనల్‌ సలిపి యొయ్యన నిట్లనె మంత్రులార! మీ 
గౌరవ వాక్య సంపదకు కలె ముదం; బది యట్టులుండ మీ 
కోరిక చొప్పునన్‌ సుఖముం గోరి పురంబున కేను రానికన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 175 


287. 


288. 


289. 


290. 


291. 


292. 


293. ఆ.వె. 


చం॥ 


చం॥ 


తే.గీ. 


చం॥ 


చం॥ 


చం॥ 


నప్తమ స్కంధము = 
చనుడిక మీరు; మా సుతుని చక్కగ రాజ్యము సేయు మంచు; స 

జ్ఞనులగు విప్ర వర్యులకు సతతి చేయుచు యజ్ఞ యాగముల్‌ 

పనిగొని చేయు మంచు; కడు బాధ్యత తోడుత దీనులన్‌ సదా 


గనుగొను మంచు తెల్పు డతి గౌరవ మేర్ప్చడ నాదు మాటగన్‌ 


అన విని మంత్రు లెల్లరును నార్తి మునింగి నమస్మరించి యా 
తనికడ వీడు కోల్‌గొని యధఃకృత యత్నులునై యయోధ్యకున్‌ 
జని కడు వైభవమ్ముగ త్రిశంక సుతున్‌ ధరణీశుం జేయ; స 

జ్జన బుధ మాన్యు డాతడును చక్కగ నేలుచు నుండె రాజ్యమున్‌ 


విశ్వామిత్ర - శ్వపచుల కథ 


కౌశికీ నదీ తీరాన కఠిన తపము 

పూర్తి యౌట, విశ్వామిత్ర ముని వరుండు 
తిరిగి యాశ్రమ భూమికి నరిగి యచట 
సతిని సుతులనుంగని కడు సంత సించి 


పదియును రెండు వర్షములు వర్షము లేక ధరాతలమ్మునన్‌ 
పొదలు నశింప సస్యములు పూజ్యములై తిన తిండి లేమి చే 
వదలిరి పెక్కు రొక్కటన ప్రాణము లంచును నేను వింటి నో 
సుదతిరొ! యట్టిచో బ్రతుకు చొప్పడె నెవ్విధి నీకు వీరికిన్‌? 


తపసున ముని యుండిన కతంబున రానయితిన్‌ మిమున్‌ గనన్‌, 
తపము ముగించి వచ్చినను దక్షుడనే? ధనమింత లేక మీ 
యపనయ మెట్టు లేనియును నాజఖుప; మీ విధమున్‌ దలంచి నే 
నపు డెటు లైతినో యెజుగ నౌనె సితాబ్ద దళాయతేక్షణా! 


ఒకదిన మేను నాకటికి నోర్వగలేక తపించి యెట్టులో 

యొక శ్వప చాలయంబునకు నొయ్యన చోరుని భంగి నేగి యి 
చ్చకమున నుట్టియందు గల జాగిలపున్‌ బలలంబు దీసి జం 
కక తిన బోవు చుండ కలగన్నటు లా శ్వపచుండు మేల్మనెన్‌ 


లేచి యతడు నన్ను చూచి సమీపించి 
యెవరి వాడ విట్టు లింత రాత్రి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 176 


294. 


295. 


296. 


297. 


298. 


299. 


300. 


చం॥ 


చం॥ 


చం॥ 


తే.గీ. 


Gl 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


యిల్లు సొచ్చి ఘటము నెటికి దించితి 
వనుచు క్రుద్దు డగుచు నరచె నంత 


తనువును నంగముల్‌ వడకె, దప్పి జనించెను; కంఠసీమ నా 
టెను తడి; యెట్టులో నిలువరించుక మెల్లగ వానిం జూచి యో 
యనఘ! ద్విజుండ తాపసుడ నయ్య! భరింపగ రాని యాకటన్‌ 
గనలుచు మార్గమేదియునుం గానక పూనితి చోరవృత్తికిన్‌ 


ఇట ఘటమందు నోగిర మదేదియొ యుండు నటంచు నెంచి నే 
నెటులొ శ్రమించి దించి భుజియింపం దలంచుచు నున్న యంతటన్‌ 
చటుకున నీవు లేచితివి; సమ్మతి నన్ను క్షమించి నే భుజిం 

చుట కిక నడ్డు సెప్పకుము సోలెడు నన్‌ బ్రతికింపుమా కృపన్‌. 


అనినన్‌ దా శ్వపచుండు నిట్టులనె యయ్యా! నీవు విప్రండ, వే 
ననయంబున్‌ మృగ సంతతిన్‌ దునిమి యాహారించు నీచుండ, పృ 
థ్విని జన్మంబులలో మనుష్య జననంబే యుత్తమంబందు, రం 
దును మీ బ్రాహ్మణ జన్మంబొందుట కడున్‌ దుర్లభ్య మౌ నెంచగన్‌ 


శ్వపచుడ నేను, కర్మల వశంబున నేద్దుర నంత్య జాతులం 
చెపుడొ వచించె నమ్మనువు; హీనుడ మద్దహ మందు మీర లి 
ట్లిపుడు భుజింపం గోరుటకు నేను సహింపను, “లోభబుద్ధిచే 
కృప విడ నాటి యిట్లు పలికెన్‌ గద! వీడొని యెంచం బోకుమా! 


వర్ణ సంకర దోషమ్ము వచ్చు మీకు 
ననుచు నేనిట్లు పలికితి నంతె గాని 
అతిథి కన్నము వెట్టని యధమ బుద్ది 
గల్లు వాడను కాను నిక్కము మహాత్మ! 


ఇంతటి ధర్మ సూక్ష్మమును నివ్విధిం తెల్పెడి వానిం గాంచి నే 
నెంతయు సిగ్గుం జెంది మొగమెత్తి వచించితి నో మహాత్మ! ప్రా 
ణాంతక వేళలందు తన యాయువు నిల్పుట కెద్దియెన ని 
శ్చింత భుజింప వచ్చునని చెప్పెను శాస్త్రము ధర్మసూక్ష్మమున్‌ 


ప్రాణము కాపాడు కొనుటె 
మానవ ధర్మమ్ము గాన, మంచి యొ చెడుగో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 177 


301. 


302. 


3083. 


304. 


305. 


306. 


కం॥ 


ww] 


కం॥ 


మ॥ 


మానసమున నెంచక తన 
ప్రాణమ్మును నిలుప వలయు; పదపడి మరలన్‌ 


ప్రాయశ్చిత్తము తోడన్‌ 

బాయంగన్‌ వచ్చు నెల్ల పాపమ్ము లొగిన్‌ 
నాయీ యాకలి నెటులేన్‌ 

మాయించుక మనుట మిన్న మరణము కన్నన్‌ 


ఆకలి తోడ ప్రాణముల నర్పణ చేయుట పాపహేతు వౌ 
చేకుజు దుర్గతుల్‌ గనుక చేయగం బూనితి నిట్టి చౌర్యమున్‌ 
నా కెదియైన నిక్కతమునన్‌ దురితం బొన గూడె నేని నా 
యాకటి కెల్ల హేతువగు నాతడె యద్దురితంబు బొందెడున్‌ 


సరియగు వర్షమ్ములు భువి 

గురియక దుర్భిక్ష మౌటం గుందిరి మనుజుల్‌ 
తిరముగ పర్దన్యున కీ 

దురితమ్ములు చెంద వలయు (ధ్రువముగ శ్వపచా! 


వనితా! నేనటు లన్న యాక్షణమునన్‌ వర్షించె పర్జన్యు జే 

పునం గుంభమ్ములం బోసినట్టులుగ; నుప్పాంగెన్‌ మనోంభోధి; చ 
య్యనం బర్వెత్తితి లోన నుండి వెలి కత్యంతమ్ము సంతోషి నై 
చినుకుల్‌ గాంచితి నౌర! నేటికనుచున్‌ జిందుల్‌ ప్రదర్శించుచున్‌ 


విశ్వామిత్రుడు త్రిశంకునకు ప్రత్యుపకృతి యొనర్చుట 


మ॥ 


చం॥ 


అది యట్లుండగ నిమ్ము కంజ ముఖి! నీ వక్మాల మందే గతిన్‌ 
పదిలంబై బ్రతు కీడ్వగల్లితివి? యెప్పాటన్‌ తనూజాతులన్‌ 
సుదతీ! ప్రోచితి? వే మహాత్ముడపు డిచ్చో మిమ్ముం గాపాడె? నా 
సదయున్‌ దెల్పు మటంచుం దా నడిగె విశ్వామిత్రు డమ్మానినిన్‌ 


అడిగిన భర్తం గాంచి మొగ మల్లన నెత్తి వచించె నాధ! యీ 
కొడుకులం బెంపగా నెటుల కుందితొ నే వివరింప శక్యమే! 
అడవుల సంచరించి యచటచ్చట నివ్వరి ధాన్యమింత చే 
పడ ట్రతు కీడ్చుచున్‌ నెలల పట్టి వసించితి మెట్టు లెట్టులో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 178 


307. 


308. 


309. 


310. 


311. 


312. 


813. 


= రీచ్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


Gil 


కం॥ 


కం॥ 


చం॥ 


Gil 


కం॥ 


కం॥ 


ఈగతి కొన్ని వత్సరము లేగగ నాకులలంబు లేనియున్‌ 

దాగుట కింత నీర మయినన్‌ గని పించక, కార్యమెద్దియో 
బాగుగ దోప కెట్టులొ యుపాయ మొకండు మదిన్‌ స్ఫురింప, నే 
నోగు దలంప కొక్క తనయున్‌ దెగ నమ్మందలంచి యంతటన్‌ 


పురమున కేగుచు నుండగ 

కరుణన్‌ సత్యవ్రతుండు గన్పడి మీకె 
ల్లరకును నిత్యమ్మును న్‌ 

గిర మే నిడుదు ననుచు పలికెను సమ్మతితోన్‌ 


అంత నతడు ప్రతిదిన మీ 

చెంతన్‌ దరువునకుం గట్టు స్నిగ్భామిషమున్‌; 
చింతలు విడి దాని దినుచు 

సంతసమున మేము (బ్రతుకం జాలితి మయ్యా! 


అనుదిన మాత డట్లు శుచియౌ పలలంబును తెచ్చి పెట్ట మే 

మును భుజియించు చుండ దినముల్‌ సనె నిట్టులె, యొక్కనాడు తాం 
గనుంగొన జాల కెందును మృగంబుల, నొక్కెడ నవ్వసిష్టు గో 
వునుంగని చంపి మాంస మిట భూరుహ శాఖకుం గట్టి వెళ్ళినన్‌ 


ఆ విషయమ్మెటింగి కడు నాగ్రహ మంది వసిష్టుడంత నా 
భూవిభు “నంత్యజుండ వయి భూమి వసింపుము నీశరీరమున్‌ 
చేవ దొజంగు శంకువులు చేరుట, నంత త్రిశంక నామమున్‌ 
నీవు ధరింతు వింకపయి నికమటంచు” శపించె నక్కటా! 


మన కొజకై యాత డిటుల 

మునివరుచే ఘోర శాపమును బొందెం గదా! 
ముని నాధా! నీవు తపో 

ధనుడవు రక్షింపు మతని దాక్షిణ్య నిధీ! 


అన విని విశ్వా మిత్రుడు 
తనసతి యిక్కట్లు తలచి తద్దయు దుఃఖం 
బెనయగ నో వనితా! నీ 
వనినట్లు త్రిశంకుశాప మడగింతు నికన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


179 


314. 


315. 


316. 


317. 


318. 


319. 


320. 


చం॥ 


చం॥ 


తే.గీ. 


మ॥ 


చం॥ 


మ॥ 


మ॥ 


నప్తమ స్కంధము = 
మది నిక నూజటన్‌ గొనుము మానిని! యంచు వచించి వాని కె 

య్యది యొనరించు వాడనని యాత్మం దలంచి యయోధ్య కేగగా 

కదలి యరణ్య మార్గమున కౌశికు డేగుచునుండ దారిలో 

నెదురుగ నా త్రిశంకు డతి హీనగతిన్‌ గనిపించి దీనుడై 


వడి వడి వచ్చి మౌని వరు పాదము లంబడి యేడ్వ! నాతనిన్‌ 
దడ బడు చున్నవాని ముని తల్లజు డెత్తి కవుంగి లించి నీ 
వుడుగు త్రిశంక! శంకయిక, నుగ్ర గతిన్‌ శపియింపబడ్డ నీ 
యిడుములు దీర్తు కోరు కొను మెయ్యది కావలె నో యొసంగెదన్‌ 


అతని మాటలకు (త్రిశంకు డా క్షణంబ 
వర్షబుతువున జలద సంపదలం గాంచి 
నాట్యమాడెడి నీల కంధరము వోలె 
సంతసం బందె మదియెల్ల సంచలింప 


“అనఘా! స్వర్గము జేర నెంచితిని దేహం బిట్టులే దాల్చి తత్‌ 

ఘన సౌఖ్యంబులు బొంద; దాని కను యుక్తం బైన యజ్ఞంబు మ 
న్ననం జేయింపు” మటంచు మద్దురు వరున్‌ బ్రార్థింప నాతండు నా 
మనవిన్‌ గైకొనో కట్లు కూడదని” నమ్మానీంద్రు వీక్షించుచున్‌ 


మునివర! మీరు కాదనిన మోదము నన్‌ మతి యొక్క విప్రనిన్‌ 
గనుగొని వేడి నా యజన కార్యము నెట్టులొ పూర్తి చేయ మీ 
రనుమతి యిండనన్‌ గనలి యాతడు నన్‌ శ్వచుండవై యికన్‌ 
వనమున సంచరింపుమని పల్కి శపించె దయా విహీనుడై 


కుశికాంభోనిధి చంద్ర! నా విధము నీకున్‌ దెల్పితిన్‌ సర్వమున్‌ 
వశముల్‌ మీకు సమస్త శక్తులును భవ్యం బౌచు నెల్లప్పుడున్‌ 
భృశమౌ నాదు మనోరథమ్ముం దమరే యొబ్లెనం దీర్చన్‌ దగున్‌ 
దిశలం దెల్ల భవ ద్యశమ్ము మిగులన్‌ దీపించు నట్లెనచో 
త్రిశంకునకు సశరీర స్వర్గం 


శ్వపచుండైన త్రిశంకు డట్లడుగ విశ్వామిత్రు డాలోచనా 
నిపుణత్వంబున నిశ్చయమ్ము మదికిన్‌ దెల్లంబుగాన్‌ మెల్లనన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 180 


321. 


322. 


328. 


324. 


325. 


326. 


327. 


కం॥ 


Gl 


చం॥ 


శ్రీ దేవీ భాగవతం —- 
నృపతీ! వస్తుచయమ్ముం గూర్చు కొనుమా నీ చేత యజ్ఞమ్ము స 
తృపం జేయించెద నంచు బల్మె మది ధాత్రీ నాధు డుప్పొంగగన్‌ 


అనుచు ద్రిశంకున కాజ్ఞా 

పననిడి గాధి సుతు డపుడు వనమందలి స 

న్ముని వర్యుల నెల్లర ర 

మ్మని యాహ్వానముల బంపె యజ్ఞముం గాంచన్‌ 


ఈ యజన మ్మొనర్చుటకు హేతు వెలింగిన మౌను లెవ్వ రా 
చాయలం జేరరైరి; బుషి సత్తము డైన వసిష్ణు నానతిన్‌ 
డాయరు కొంద రయ్యది విడంబ మఖంబగుం బో యటంచు; క 
ట్టా! యిది యేమటంచు కుశికాత్మజు డాత్మ వివృద్ధ కోపుడై 


బెరా! యేమిది? యజ్ఞమున్‌ గనగ రమ్మాయంచు నాహ్వానముల్‌ 
పేరున్‌ బేరునం బంప నొక్కరును నా విజ్ఞాపనల్‌ గైకొనన్‌ 

బోరే! యిద్ది వసిష్ట కృత్యమగునేమో! యైన కానిమ్మికన్‌ 

వారల్‌ చూడగ మత్తపో మహిమచే స్వర్గమ్ము నిన్‌ జేర్చెదన్‌ 


అని ప్రతిజ్ఞ యొనర్చి 


గాయత్రీ మహనీయ మంత్ర జప యోగంబైన పుణ్యంబుతో 
తోయంబుల్‌ తన హస్తమందుం గొని తద్భూనాధునిన్‌ జూచుచున్‌ 
నీ యీదేహము తోడ నాకమునకున్‌ నిశ్చింతతో వెళ్ళుమీ! 
(శేయంబౌనని ధారవోసె నపు డర్జిన్‌ గాధి పుత్రుండటన్‌ 


అనిన మరు క్షణంబుననె యా శ్వపచాకృతినున్న భూవరుం 
డనిల జవంబునన్‌ జనియె నండజ మట్టుల నూర్వగాముడై 
చనిచని సంతసంబెనయ శక్రపురంబును డాయం బోవ నం 
దనిమిషు లెల్లరేగి దివిజాధిపునిన్‌ గని సంభ్రమమ్మునన్‌ 


సురనాధా! శ్వపచుం డెవండొ దివికిన్‌ చోద్యంబుగా నల్లదే 
దరియన్‌ వచ్చెను చూడుమన్న విని యుద్యత్‌ కోధుడై యింద్రు డ 
న్నర పాలుండు త్రిశంకుడం చెటిగి నిందా వాక్య సంసక్తుడై 

అరెరే నీచుడ! దేవలోక మిది యేలా వత్తు వర్షుండవే? 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 181 


328. 


329. 


330. 


331. 


332. 


338. 


334. 


కం॥ 


చం॥ 


శా 


చం॥ 


కం॥ 


కం॥ 


మ॥ 


రాందగ దిచటకు నీవో 

భూదయితా! శ్వపచుడవు నపుణ్యుడ వగుటన్‌ 
లేదిట నీకున్‌ స్థానము 

వేదన యిక నేల భువికి వెళ్ళుము వేగన్‌ 


అని కడు బిట్టు నార్వగ రయంబున నా శ్వపచుండు క్షీణ పు 
ణ్యుని వలె నేల పైం బడుచు“నో మునివర్య! యిదేమిటయ్య! పృ 
థ్విని బడుచుంటి, దీనుడను వేగమె నన్‌ గరుణించి బ్రోవుమా! 
అని భయ కంపితుండగుచు నార్చుచు నున్న త్రిశంకు గాంచుచున్‌ 


విశ్వామిత్రుడు సంభ్రమం బెనయ పృథ్స్విన్‌ గూలు నాభూపతిన్‌ 
ఆశ్వాసించుచు నో త్రిశంక! నిలుమీ ఆకాశ మందట్టు లే 
విశ్వంబందిక నూత్నమై వెలయుంబో వేరొండు స్వర్గంబు, నన్‌ 
విశ్వాసంబునం జూడుమంచు నట నిల్పెన్‌ వాని విన్వీధిలోన్‌ 


నిలిపి యనంతరమ్ము కడు నిష్టగ నాచమనం బొనర్చి తా 
సలుపం గడంగ యజ్ఞమును, స్వర్గము నొండు సృజింప నెంచి; వే 
ల్పులపతి వాని యత్నమును లోన నెజింగి మరుక్షణంబునన్‌ 
కలం గుచు వచ్చి మౌని వరుం గాంచుచు నిట్లనె సౌమ్యపద్ధతిన్‌ 
కోపమ్మున నీవిప్పుడు 

చేపట్టిన యజ్ఞమింక చేయకు మయ్యా! 

ఏ పరమార్థము గోరుచు 

నీ పని యొనరించుచుంటి విచ్చెదం జెపుమా! 


అన విని విశ్వా మిత్రుం 

డనిమిష పతిం గాంచి యట్లయగునే నితనిన్‌ 
గొనిపొ మ్మిటులే స్వర్గ 

మ్మున కతి గౌరవ మెనయ త్రిభువనాధీశా! 


అన నింద్రుండొక యింత మౌన యుతుడై యమ్మానిశక్తిన్‌ మనం 
బున భావించుచు సమ్మతిన్‌ దెలిపి యా భూపాలు దివ్యంబులౌ 
మణి భూషాంబర యుక్తుం జేసి కడు సమ్మానించి గొంపోయెం (గ్ర 
న్నన స్వర్గంబున కెల్లరున్‌ గన విమానంబెక్కి మోదంబునన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 182 


శ్రీ దేవీ భాగవతం —- నప్తమ స్కంధము = 


385. కం॥ జనకుడు సశరీరుండై 342. చం॥ జరిగెను పెక్కు వర్షములు సంతస మందుచు వారుణీశు డ 
యనిమిష లోకమున కేగె నను విషయంబున్‌ న్నరపతి చెంతకున్‌ జని“మనంబున నెయ్యది కోరి యివ్విధిన్‌ 
విని సుతుడు హరిశ్చంద్రుడు స్థిరముగ నన్‌ భజించితివి తెల్పుము భూవర! తీర్తునన్ను సత్‌ 
తన వారలం గూడి కడు ముదంబునుం బొందెన్‌ కరుణ తనూజు నొక్కని సుఖప్రదు నిమ్మని కోరె భూపుడున్‌ 

386. మ॥ _సకలోర్వీభర ధుర్యుడయ్యును హరిశ్చంద్రుండు నిత్యమ్ము పు 348. మ॥ అనినన్‌ భూవరుం గాంచి యవ్వరుణు డాప్యాయమ్మునన్‌ భూపతీ! 
త్రకు డొక్కండును లేని కారణమునన్‌ దైన్యస్థితిన్‌ బొందుచున్‌ తనయున్‌ సద్దుణ గణ్యు నీ కొసగెదన్‌ దథ్యంబు నీ వంత నా 
సకలజ్ఞుండగు నవ్వసిష్టు కడకున్‌ సంరంభుడై యేగి య కెనయన్‌ ప్రత్యుపకార మేమిడెదొ యిందేతెల్పుమా! నీ కుమా 
య్యకలంకాత్మునిం గాంచి యిట్లనియె సాష్టాంగ ప్రణామమ్ములన్‌ రుని నాకున్‌ బలియిచ్చి యజ్ఞ మొక టార్యుల్‌ మెచ్చ జేయింతువే? 

oS తోనా నానితే! ధర్మ We అ 344. చం॥ అన విని సంతసంబున నరాధిపు డవ్వరుణాధి దేవునిన్‌ 
వ. వ. వ. క గని యనఘా! యొనర్చెద మఖంబును నీకయి మత్తనూజు నె 

హాత్మ! 6దల ండుట యింతకాల ల 
క ర టా కుకు క రకు రం 
+ చిన నది చాలు దుర్గతులు చేకుజ, వంతట శాంతినొందెదన్‌ 

388. తే.గీ. ధర నపుత్రకునకు గతి నరక మండ్రు a B 
వక జీవర తము తదు సంతతం కని 345. మ॥ స్ధిర చిత్తంబున నిట్లు పల్కు న న య 
మురియు చుండుటం గన నేత్రములు చెమర్చు వ్వరుణుం డో ధరణీశ! కల్లునొక సత్సాత్రుండు పుత్రుండు, నన్‌ 
సుతులు గలెడి మారమ్ము చూపు తండ్రి! మరువంబోకు తనూజునిం గనుచు సుమ్మా! యంచు తానేగినన్‌ 

Se పరమానందముతోడ నేగె ధరణీ పాలుండు రాజ్యానకున్‌ 
హరిశ్చంద్రుని పుత్ర వాంభ 
346. &॥ _అంతి పురమ్ముం జేరి విషయం బెతిగించె నిజాంగనాశతం 

839. చం॥ అని కడు దీనుడై యడుగు నద్దరణీశుని యాత్మవేదనన్‌ EEE 
విని మునివర్యు a ea ఉక భకక ధరాఫిపా! బెంతయం సంతసింపగ మహిపతి; గర్భము దాల్చె నంత భూ 
తనయులు లేని దుఃఖమది దారుణ మన్నది నిక్క మైనచో Mr LO 
తనయులం బొందు మార్గమది ధాత్రి ప్రసిద్ధము విన్ము తెల్పెదన్‌ న న 

340. తే.గీ. పురుష కారమ్మునకు దైవమును సహాయ న మ త న. 
వరుణ దేవుని కరుణ సంప్రాప్తమైన దీవించి వెళ్ళ; ద్విజులను 
సంతతిన్‌ బొందం గల్లుట సాధ్యమగును భూవిభుడున్‌ భూరిదాన ములతోం దనిపెన్‌ 

341. ఉ॥ _ కావున నీవు నవ్వరుణు గట్టిగ మానస మందునిల్చి సత్‌ 348. కం॥ తనయునిం గనుం గొని మురియుచు 


= రచన : అగస్త్యరాజు సుబ్బారావు 


భావము తోడ నిత్యము నుపాసన చేయు మతండు తృప్తుడై 
నీవెతం దీర్చు పొమ్మన భువీశుడు సంతస మంది జాహ్నవీ 
పావన భూమి నవ్వరుణు భక్తి జపించుచునుండ నంతటన్‌ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


వనమున మును వరుణు నెదుట పలికిన పలుకుల్‌ 
మనమున మటబచెను జనపతి, 
వనముల కధిపతి మరువక వడివడి నటకున్‌ 


184 


349. 


350. 


351 


352. 


358. 


354. 


855. 


= రీచ్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


తే.గీ. 


మ॥ 


చం॥ 


Gl 


కం॥ 


చం. 


Gil 


బ్రాహ్మణాకారమున వచ్చి ప్రభువు గాంచి 
మటబచితే? మున్నొసంగిన మాట నేడు 
తొలగెం గద నీదు వంధ్యత్వ, మెలమి నాటి 
నీదు పల్ముల నేటికి నిల్చు కొనవు? 


అనినన్‌ భూమి విభుండు మ్రాన్సడిన యట్లె దుఃఖమున్‌ మింగుచున్‌ 
తన దౌర్భాగ్యముం లోం దలంచు కొనుచున్‌ ధైర్యమ్ముతో నాతనిన్‌ 
గని దేవా! తమ కే నొసంగిన ప్రతిజ్ఞన్‌ దీర్తు నమ్మందగున్‌ 

వినుమీ! మీ కెజటుగంగ రాని వరయన్‌ వేరున్నవే ధర్మముల్‌ 


సదమల చిత్త! పాపనికి జన్మ నొసంగిన యంత నెందునున్‌ 
పదియు నొకండు నాళ్ళరుగం బాయు నశౌచము కన్న తండికిన్‌ 
బదపడి యొక్క మాస మయినన్‌ శుచియౌంగద కన్నతల్లి, నె 
మ్మదిం దల పోయ నర్షలమె మానుగ యజ్ఞ మొనర్చ నిత్తజిన్‌ 


ఓపిక పట్టు మొక్క నెల యో మహితాత్మ! యనంతరంబు నే 
నాపక చేయుదున్‌ దమరికై యొక యజ్ఞము, మత్ముమారు సం 
తాపముం జెంద కిత్తు బలి దానము నమ్ము మనంగ నాతడున్‌ 
భూపుని వీడు కొంచుం జనె మోదముతో నిజ పశ్చిమాశకున్‌ 


అంత హరిశ్చంద్రుడు కడు 
సంతసమున సంకటమ్ము సమసె నటంచున్‌ 
చింత విడిచి నామ కరణ 
మెంతయు వైభవమున జరిపించె సుతునకున్‌ 


సుతునకు రోహితుండన సుశోభిత నామ మొసంగి భూధవుం 
డతులిత (ప్రేమం బెంచుచు జలాధిపు మాటం దలంపకుండె సం 
తత సుత లాలనారతి; దినంబులు ముప్పది సాగె, నంత ది 
కృతి వరుణుండు గన్పడియె బ్రాహ్మణ వేషము దాల్చి యచ్చటన్‌ 


వచ్చిన యాతనిన్‌ గని నృపాలుడు భీతిలి కంపి తాంగుడై 
చెచ్చెర వాని పాద సరసీజములన్‌ బడి మొక్కి లేచి బల్‌ 
మెచ్చుగ నాతి థేయములు మెల్పున సల్పి మహాత్మ! మీరిటుల్‌ 
వచ్చుట మదహంబు కడు పావనమై చెలు వొందె నియ్యెడన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


185 


356. చం॥ 


857. తే.గీ. 


858. చం॥ 


359. సీ। 


గీ 


360. చం॥ 


నప్తమ స్కంధము = 
యజన మొనర్హు నిక్కము మహాత్మ! ననున్‌ మది విశ్వసింపుమా! 

యజన మొనర్చ సిద్ధపడి నంతనె పండితు లెల్లం జూచి యీ 

ద్విజ రహితుండు జన్నమునం ద్రెంప ననర్షుడటంచుC బల్మనే 

నిజముగ తత్ర్రయత్నమును నిల్పితి లేదొక హేతు వింతకున్‌ 


దంతములు వచ్చి నంతనె తప్పకేను 

వీని బలియిచ్చి యజ్ఞమున్‌ బ్రీతి తోడ 
చేయం గలవాడ నందాక చెలిమి గలిగి 
వేచి యుండుము నాతప్పు సైచి యెటులొ 


అన మది సమ్మతించి చనె నవ్వరుణుండు; దినమ్ములేగగన్‌ 
తనయుని నోటం గన్పడెను దంతము; లంతట లోన భీతిలెన్‌ 
జనవిభు; డేమి చెప్పుదును చయ్యన నవ్వరుణుండు వచ్చి ని 
ల్చెను తన గుమ్మమందు; మది చింతిలి భూపుడు పల్మె నివ్విధిన్‌ 


బీడ్డ కింకను పుట్టు వెంట్రుక లున్నవి 
జరుగలే దతనికి చౌల కర్మ 
గర్భకేశుడు యజ్ఞ కార్యమ్మునకు బలి 
పశువుగా నర్లుడే వరుణ దేవ! 
ఇంతకాలమ్ముంటి విక కొన్ని దినములు 
నిలువు మోరిమి తోడ నిర్శలాత్మ! 
అనిపల్క వరుణు డత్యాగ్రహమ్మును బూని 
ఎన్నిమార్లిట్లు వంచింతు వయ్య! 


ఇంక మీదట నీ విట్లు బొంకి తేని 

శాప మొసగెద ననుచు నా శాప హస్తు 
డరిగె పళ్చిను దిక్కున; కంత విభుడు 
నంతి పురికేగె నాటికి చింత వీడి 


జరిగెను కొంత కాలము, త్రిశంక తనూజుడు చిన్న వానికిన్‌ 
జరిపెను చౌలకర్మ తన సంగతి యేమని వచ్చె వేగమే 
వరుణుడు; కంపమంది నరపాలుడు దిక్పతింగాంచి యజ్ఞమున్‌ 
జరిపెద నిప్పుడే యయిన సందియ మొకటి కల్ణె నామదిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 186 


361. సీ! 


గీ॥ 


362. &l 


363. చం॥ 


364. తే.గీ. 


365. చం॥ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


బ్రాహ్మణ క్షత్రియ వైశ్యబాలురు ద్విజు 
లౌదు రుపనయన మైన యంత 
ఉపనయ మ్మొనరింప కున్నచో వారల 
శూద్రులందురు భువి సూరిజనులు 
యజ్ఞమునకు శూద్రు డర్దుడైెట్లగు నయ్య 
బలిపశువును జేయ వరుణ దేవ! 
కాన నుప నయమ్ము వీనికి జరిపించి 
యాపైన యజ్ఞ కార్యము నొనర్తు 


ఎనిమిదవ యేట విప్రుల, కెలమి క్షత్రి 
యులకు పదు నొకండున; నిక యూరు సంభ 
వులకు పం(డైండున జరుప వలయు నుప న 
యనమని బుధులు వల్మిరో అఘ విదూర! 


కావున వీనికిన్‌ పదునొకండవ యేటనె శాస్త్ర పద్ధతిన్‌ 

భూవరు లందరన్‌ బిలిచి పొందుగ నే నుపవీత కార్యమున్‌ 
దేవర! చేయుదయ్య! కడు దీనుడనై నిను వేడుకొందు స 
ద్భావము తోడ కోపమును దక్కుము శాంతి వహించి యేగుమా! 


అన వరుణుండు మెత్తవడి యట్టిటు వల్మక నిష్మమించె; యిం 
కను పదియేండ్లు పైన జరుగన్‌ వలె నాటికి చూచు కొంద మం 
చనిశము రాజకార్యముల యందు మునింగె వృపాలు, డంత పు 
త్రునకు పదేండ్లు నిండగ పురోహితులన్‌ బిలిపించి వేద్మతో 


మంచి మూరుతమ్మెతీగి యాక్ష్మాధవుండు 
తనయు నుపవీతుం గావించె తగిన రీతి 
విషయ మెతిగిన వరుణుండు వేగ వచ్చి 
ఎదుట నిల్చెను భూపతి యదరి పడగ 


నిలిచి నృపాల వర్యునెద నెగ్గురనన్‌ గడు తీక్ల దృక్కులన్‌ 
గలయగం జూచి “యోన్ఫపతి! కార్యము నెల్లను విస్మరించి యి 
ట్లలసత నుంటివా! యుపనయం బయినంతనె యజ్ఞకార్యమున్‌ 
సలుపుదు నంచు మాట యిడి జారు కొనన్‌ గమకించు చుంటివా! 


శ్రీ దేవీ భాగవతం = 


187 


366. చం॥ 


367. తే.గీ. 


368. చం॥ 


369. చం॥ 


370. చం॥ 


871. తే.గీ. 


372. చం॥ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


అని తన తర్జనిన్‌ వడిగ నాతనిమోమున కేసి చూపుచున్‌ 
వినయము చాలు నీ కపట వేషము లెల్లను నేను నమ్మ, నిం 

కను నటి యింపం జూచి యధికంబుగ నన్‌ గనలింపం జేయుదేన్‌ 
నిను శపియింతు సుమ్ము ధరణీ వర! చూడు మటంచు బల్మినన్‌ 


భయమునన్‌ హరిశ్చంద్రుండు వరుణుం గాంచి 
యజ్ఞమును నెల్లి చేయింతు నాగ్రహింప 
కనుచు వినయమ్ముదోప తా నాతిధథేయ 

ముల నొసంగి యతనిని శాంతిలగం జేసె 


రోహితుని పలాయనము 


వరుణుడు వచ్చి తండ్రినటు పల్ముటయున్‌ జనకుండు వానికిన్‌ 
వెజచుచు యజ్ఞ కార్యమును వేగ నొనర్పగ సిద్ధమౌట, ని 

ష్మరుణ తనన్‌ వధించుటకు సమ్మతిం దెల్పుట యొల్లం గాంచి భూ 
వరుని సుతుండు రోహితుడు పర్విడె భీతి నరణ్య భూమికిన్‌ 


మరు దివసంబునన్‌ దన కుమారుని జాడ యెటుంగ కా ధరా 
వరుడు దురంత దుఃఖమున పశ్చిమ దిక్చతిం జూచి మొక్కి యో 
పరమ దయానిధే! వినుము బాలుడు కన్నడ డయ్యె నాత డెం 
దరిగెనొ తేల కున్న దిసు మంతయు దోసము లేదు నాయెడన్‌ 


వెతకిరి మదృటాళి; కనిపింపడెటన్‌ దురదృష్టమేమొ? యో 
నుతగుణ! యంచు వేడ, వరుణుం డిడి వంచన యంచు కోధ వి 
సత పరికంపి తాంగుడయి దిగ్గన లేచి జలోదరామయ 

స్థితి వెత నొందు మింక నని తెప్పున వాని శపించి యేగినన్‌ 


అంత నా హరిశ్చంద్రున కాక్షణంబ 
అగ్గలించె జలోదర వ్యాధి యంత 

బాధ భరియింప లేక యప్పార్థివుండు 
క్రిందు మీదయి మిగుల దుఃఖించు చుండె 


జనకునకున్‌ జలాధిపు డొసంగెను భీకర శాపమంచు న 
వ్వనమున నున్న రోహితుడు పాంథులు దెల్ప నెతీంగి యక్కటా! 


నప్తమ స్కంధము —— 


878. తే.గీ. 


374. &l 


375. చం॥ 


376. కం॥ 


377. కం॥ 


8/8. మ॥ 


379. కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


జనకుని యీ యవస్థకు నిజమ్ముగ కారణ మేనె యౌదు, నా 
జననియు దీన నెంతటి విషాదముం బొందుచు నున్నదో కదా! 


తండ్రి దుఃఖమ్ము దీర్చని తనయు డేల 
ఇంక నే నుండ క్షణమైన నిచట ననుచు 
బయలు దేరెను రాజ్యమ్ము బాట పట్టి 
రాచపట్టి రోహితుడు సంరంభ మెసగ 


ఆతని యత్నమున్‌ గని సురాధిపు డప్పుడ బ్రాహ్మణాకృతిన్‌ 
నీతి వచించు పోల్కి ధరణీ స్థలికిన్‌ జనుదెంచి వానికిన్‌ 
ప్రీతిగం బల్కె వత్స! యెటువెళ్ళుచు నుంటివి? తండ్రి యొద్దకా! 
చేతమునన్‌ దలంపు మటు చేరిన నిల్బునె నీదు ప్రాణముల్‌ 


వరుణునికై యొనర్చును జవంబున యజ్ఞము నీదు తండ్రి నీ 
వరిగిన యంత; నిన్నచట పాళశికి తా బలియిచ్చు; లోకమం 
దరయగ నేరికైన తన యాయువు కంటెను మిన్నయెద్ది; యీ 
ధరణియు, పుత్రులున్‌, ధనము, దారయు (ప్రాణముతో సమానమే! 


తన సుఖముంగోరి యిప్పుడు 

నిను బలిపశువుగ వధించు నీతండ్రి సుమా! 
తనకై తనయునిం జంపెడు 

జనకునకై యుసురు వాయం జనునే నీకున్‌. 


నేడో రేపో తనువును 

వీడును నీ తండ్రి యపుడు వెనుకయు ముందున్‌ 
జూడక పురమునకున్‌ జని 

వేడుకతో నేలు మయ్య పృథ్విన్‌ గరిమన్‌ 


అనినన్‌ రోహితు డించు కంత పహృదయంబందున్‌ విచారించి తత్‌ 
క్షణమే యొకటి నిశ్చయమ్ము మదిలో సంకల్పమున్‌ జేసి య 
య్యనిమేషాధిపు మాట గైకొనక యెలా! యింక సందేహముల్‌ 
జనకున్‌ గష్టములందు నాదు కొనుటే సంభావ్యమం చెంచుచున్‌. 


తన రాజధాని కప్పుడ 
చనుచుండగ మరల నొక్క సద్రాహ్మణ వృ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 189 


380. 


381. 


382. 


388. 


384. 


385. 


ఆ.వె. 


చం॥ 


చం. 


కం॥ 


కం॥ 


తే.గీ. 


ద్దుని వేషంబున నింద్రుడు 
చను దెంచి నిలిచె నృపసుతు సమ్ముఖ మందున్‌ 


నిలిచి తగినరీతి నీతిని బోధించి 
యతనిం జనగ నీక యడ్డగించె 

అచట రోగ బాధ యధికమై భూవిభుం 
డోర్వలేక గురువు నొద్దకేగి 


అజీగర్తుని చరిత్ర 


గురువర! రోగ బాధ కడకున్‌ నను జంపెడు నట్టులుండె స 
త్మరుణను వారుణీపతి మఖం బొనరించు నుపాయ మెద్దియే 
నరసి వచింపు మయ్య! యని యాతని పాద సరోరుహమ్ములన్‌ 
శిరమున నంటి (మొక్కు నృప శేఖరుం జూచి వసిష్టుడిట్లనెన్‌ 


భయపడకో నృపాల! యొక బ్రాహ్మణ బాలుని జూచి మిక్కిలిన్‌ 
బ్రియమున కన్న వారలకు శ్రేయము గూర్చు ధనమ్ము లిచ్చి తె 
చ్చి యతని వారుణీశునకు శీఘ్ర గతిన్‌ బలియిమ్ము, దాన నిన్‌ 
దయ, వరుణుండు మెచ్చి పరితాప మడంచును తీరు శాపమున్‌ 


అని గురుదేవుడు పల్మగ 

జనవిభు డాక్షణమ యేగి సచివులం గనుచున్‌ 
విను డెంతైన ధనంబిడి 

కొనితెండొక విప్రబాలు కూరిమి తోడన్‌ 


అని యాజ్ఞాపింపగ వా 

రును భట వర్గమ్ముం గూడి ప్రోలున్‌ (బోలున్‌ 
గనుగొనుచు వెళ్ళు చుండగ 

కని రొకచో విప్రనొకని కటిక దరిద్రున్‌ 


అత డజీగర్తుడను పేర నప్పురాన 

(బ్రతుకు నీడ్చుచుండెను పలు పాట్లు వడుచు 
ముగురు పుత్రులు గల్లిరా భూసురునకు 
వారి పరి పోషణము కడు భారమయ్యె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 190 


386. 


387. 


8858. 


389. 


390. 


391. 


392. 


వ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం॥ 


చం॥ 


ఉ!॥ 


శ్రీ దేవీ భాగవతం = 


శునః పుచ్చుడు, శునఃశేపుడు, శునో లాంగూలుడు నను 
మువ్వురు పుత్రుల తోడ పడరాని పాట్లు పడుచున్న ఆ 
బ్రాహ్మణ దంపతులు 


తనయు నొక్కని నమ్మి యా ధనముతోడ 
(బ్రతుకు నీడ్చుట యెంతయు భావ్యమనుచు 
నాత్మలందెంచి యెవ్వాని నమ్మవలయు 
ననుచు తర్మించి యొక నిశ్చయమ్ముందలచి 


అర్హు డుత్తర క్రియలకు నగ్రజుండు 
వాని నమ్ముట తగ దెట్టు లైన నింక 
నిష్టు డౌట కనిష్టు నెట్లీయం గలము 
కాన మధ్యము నమ్ముటే కార్యమనుచు 


గోవులన్‌ నూరిటిన్‌ గొని కొంకులేక 
అమ్మెందా శునళ్ళేపుని; అంగటింటి 
వస్తువును బోలె నక్కటా! వారలెంత 
కూరులో గద! తలప నీ కువలయమున 


వల వల యేడ్చు చుండ పసి బాలుని గైకొని వచ్చి సేవకుల్‌ 
గొలుసుల తోడ యూపమునకున్‌ బలిమిన్‌ బిగియించి కట్ట ని 
శ్చల మతి భూపు డంత ద్విజ సత్తములన్‌ బురికొల్పి యజ్ఞమున్‌ 
సలుపు డటంచు నాజ్ఞ యిడ సన్మునులున్‌ ద్విజు లెల్ల రయ్యెడన్‌ 


పడిపడి యేడ్చుచున్న పసి వాని వధించుట చూడ లేక మా 
న్పడినటు లుండ తత్రియ యొనర్చెడి విప్రుడు సైత మంగముల్‌ 
దడబడ యిట్టి ఘాతుకము తా నొనరింపగ లేను పొమ్మటం 
చడిదము క్రింద వైచి చనె నా ధరణీశుడు చూచు చుండగన్‌ 


భూపతి యేమి చేయుటకు పొందిక గానక సభ్యులార! మీ 
రీ పని పూర్తి యౌనటుల నెయ్యది యైన నుపాయ మొక్కటిన్‌ 
చూపు డటంచు వేడు కొను చుండగ దిగ్గన లేచి యా శున 
శ్చేపుని తండ్రి పల్మెనిటు ఛీయని యెల్లరు పల్లటిల్లగన్‌ 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్చార్యా 191 


398. 


394. 


395. 


396. 


397. 


398. 


399. 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


కం॥ 


చం॥ 


తే.గీ. 


నిరుపేద నైన నాకున్‌ 

పరితృప్తిగ నిత్తు మనుచుం బల్మితి రేనిన్‌ 
ధరణీశా! వీని నిపుడె 

వెరవక నేం జంపుదయ్య! వేరాందేలా? 


అందులకు హరిశ్చంద్రుడు 
సందేహములేక నూరు చక్కని గోవుల్‌ 
పొందుగ వత్సమ్ములతో 

నిందే నీ కిత్తు ననుచు నేర్పడం బలుకన్‌ 


అంత నజీగర్హుడు కడు 

సంతసమునం గొడుకుం జంప సన్నద్దుండై 
అంతకుని భంగి నడిదము 

పంతమ్మునం గొనియె పరమ పాపా త్ముండై 


ఇతడొక తండ్రియే? మిగుల హీన చరితక్రుడు పాపకర్ముడున్‌ 
సతతము లోభ వృత్తి నిటు సత్సుతుం జంపగ నిచ్చగించె, నీ 
కృతమున కీతడున్‌ గడు నికృష్ణపు జన్మముం బొందకుండునే 
పతితు డటంచు నచ్చటి సభాసదులెల్లరు నాడుచుండగన్‌ 


వడి నటకు వచ్చి కౌశికు 

డడలెడి యా బాలు గాంచి యావేదనతో 
పుడమి పతిని గని రాజా! 

యుడుగుము నీ యత్నమింక నూజటం గొనుమా! 


క్రతు విది పూర్తి యౌను, నిను గాసిలం బెట్టెడి వ్యాధి తగ్గు, సం 
తతము దయా గుణమ్మునకుం దక్కిన పుణ్యము వేరు లేదు, నీ 
బ్రతుకునకై మరొక్కని యభాగ్యునిం జంపుట పాడిగాదు, భూ 

త తతిని సర్వమున్‌ గడు నుదారతం జూచుట శాంతి హేతువౌ 


“ఆత్మవత్‌ సర్వభూతాని” యనెడు వేద 
ధర్మమున్‌ మదిం దలపుము ధారుణీశ! 
ఏమి వైరమ్ము గలదు నీ కితని పైన 

కల్ల యితరులం జంపి సుఖమ్ముం గొనుట 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 192 


400. 


401. 


402. 


409. 


404. 


405. 


406. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


Gil 


కం॥ 


కం॥ 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం 


ఈత డజీ గర్హుడు కడు 

పాతకు, డటు గాక యున్న పసి వాని నిటుల్‌ 
నీతివిడచి యమ్ముకొనెడి 

కాతరు డెందైన గలడె కాశ్యపి యందున్‌ 


ధారుణి నెవ్వరైన మది దండిగ పుత్రుల గోరుకొందు, రి 
ట్లోరిమిం దప్పి విత్తమున కొప్పి తనూజుని విక్రయించునే 
కూరిమి నొక్కడైన, తనకున్‌ గయలో తిలతర్పణాది సం 
స్మారము లాచరించునని సమ్మతి నెంచునె గాని యారయన్‌ 


ఇన వంశోత్తమ! నీదు పాలనమునం దీరీతి దుర్మార్గముల్‌ 
చనునే? యంతియగాక యీపనులు నైచ్యంబంచు శాసింప కో 
జననాధా! యిటు పుత్ర విక్రయము ప్రోత్సాహించు టన్యాయ మౌ 
నిన వంశోన్నతి యెల్ల మంటం బడె గాదే? నీదు మూలమ్మునన్‌ 


నా మాటల్‌ విని వీని విప్ర తనయున్‌ దాక్షిణ్య భావంబునన్‌ 
భూమీశా! విడి పింపు మయ్య! శమమున్‌ బొందింతు నీ రోగమున్‌ 
సేమం బయ్యెడు; నీదు తండ్రి యడుగన్‌ జేర్చించితిన్‌ గాదె స్వ 
ర్థామంబున్‌ మును దేహయుక్తముగం దీరన్‌ జేసి తత్‌ శాపమున్‌ 


నా యభ్యర్థన మిది భూ 

నాయక! కాదనిన నీ కనర్థము గలుగున్‌ 
పాయక యజ్ఞ సమయముల 

నేయది బుధులడుగ నిచ్చు టెంతయు శుభమౌ 


అని విశ్వామిత్రుడు ప 

ల్మిన విని భూపాలు డంత కేల్ళో డ్చుచు నో 
మునివర! జలోదరమునన్‌ 

దినదిన మేం బడెడి బాధ తెలియదొ మీకున్‌ 


నే పడెడి బాధ చూచుచు 

నీ పగిది వచింప మీకు నెవ్విధిం జెల్లున్‌ 
ఈ పసి వానిన్‌ విడువను 

పాప మయినం బుణ్యమైన బంధన మైనన్‌ 


193 


407. 


408. 


409. 


410. 


411. 


412. 


418. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


Gil 


చం॥ 


Gil 


Gil 


చం॥ 


కం॥ 


శా 


నావుడు మౌని వర్యుడు మనమ్మున నాగ్రహమూని, పైకి తత్‌ 
భావముం దోపనీక ద్విజ బాలకు చెంతకు నేగి ప్రేమ సం 
భావిత మైన దీవెనలు పల్ముచు నిచ్చెను వారుణీశు భా 
వావృత మంత్రరాజము ననంత శుభంకరమున్‌ పవిత్రమున్‌ 


ముని వరు డట్లు మంత్రమును భూసుర బాలున కిచ్చి వత్స! దీ 
నిని జపియింపు మీ! నియతి నెమ్మది నిల్పి, శుభంబు గల్లు స్త్‌ 
కనిన, నతండు దాని మది నట్టులె నిల్చుచు నిశ్చలాత్ముడై 
మననము సేయ, మెచ్చి యట మాన్యు డపాంపతి వచ్చి నిల్చినన్‌ 


భూపతి యక్కజంపడుచు బోరన వచ్చి జలాధి నాధు పై 
చూపులు నిల్పి నమగతి స్తోత్రమొనర్చి మహానుభావ! నే 
పాపుడ మూర్చుడన్‌ క్షమకు పాత్రుడగా, నయినన్‌ క్షమించి నన్‌ 
శాప విదగ్గు కావు మిదె సన్ముని సన్నుత! పశ్చిమాధిపా! 


నావుడు నీటి టేడు వదనంబున చిర్నగ వంకురింప నో 
భూవర! నీది దోషమనం బోలదు నిక్కము పుత్రవాంఛతో 
నీవటు నన్ను వేడితివి, నే నిను వంచన సేయ బూనితిన్‌ 
నీవును పుత్రుం జంపుకొన నేరక యిట్లు మొజంగి తంతియే 


వరుణుని మాటలన్‌ విని యవాక్క్మయి మెల్లగ తేజుకొంచు భూ 
వరుడు మహాను భావ! నను వంచన చేసి కుమారు డేగుటన్‌ 
వెర వొక టేది లేక యిటు వీనిని దెచ్చితి నాదు మాట సు 
స్థిరముగ నిల్పంబూని తమ తృప్తికి నై యజియింప నెంచుచున్‌ 


అని యిట్లు హరిశ్చంద్రుడు 

వినయమ్మునం బల్ముచుండ విని యా వరుణుం 
డనఘా! యీ బాలుడు నను 

వినుతించెన్‌ గాన వీని విడువుము ప్రీతిన్‌ 


నీ యజ్ఞంబు సమాప్త మయ్యె, నికపై నీ వ్యాధియున్‌ పూర్తిగా 
పాయున్‌ బొమ్మని యయ్యపాంపతి వచింపన్‌, వింతగా తక్షణం 
బా యుర్వీశుని మేన రోగమది మాయంబయ్యె; బంధమ్ములున్‌ 
కాయం బందు దొలంగె బాలునకు లోకంబెల్ల హర్షింపగన్‌ 


సప్తకు స్కంధము చా 


194 


414. కం॥ 


415. él 


416. వ. 


417. ప 


గీ॥ 


418. ఉ॥ 


419. ఆ.వె. 


శ్రీ దేవీ భాగవతం = 


జయజయ మనుచున్‌ యజనా 

లయమునం గల సభ్యులెల్ల లాస్యములాడన్‌ 
పియమున వరుణుం డంతట 

పయనంబై చనియె వేగ పశ్చిమ దిశకున్‌ 


శునళశ్శేపుని సందేహ నివృత్తి 


ఆ పగిదిన్‌ విముక్తు డయినంత సదస్యులం జూచి యాశున 
శ్చేపుడు వల్మె నెల్లరు నశేష విధిజ్ఞులు, ధర్మవేత్తలున్‌ 

దీపిత సత్తపోధనులు, ధీరులు మీరలు తెల్పుడయ్య నా 

కే పురుషుండు తండ్రియగు నిందు నిజమ్ముగ ధర్మపద్ధతిన్‌? 


అనియడిగిన 


జెరసుం డితడౌట నయ్యజీ గర్తుడే 
యగు తండ్రియని కొంద రనుచునుండ 
కొడుకు నమ్మిన యట్టి క్రూరు డతం డెట్లు 
తండ్రి యౌననుచు కొందరు తలంప 
క్రయ పుత్రు డితడు భూకాంతున కటు గాన 
అత దయ్యయని కొంద రనిరి బుధులు 
మంత్ర మ్మొసంగిన మౌనియే తండ్రి యౌ 
ననిరి కొంద రచటి యార్యులెలమి 


పాశముక్తుని చేసిన వారుణీశు 

డప్పయగుటకు నర్హుడీ యర్భకునకు 
ననుచు కొందరు వల్మగ, నందరొక్క 
నిర్ణయము చేయ లేరైరి నిక్క మచట 


ఆ సమయమ్ము నందటకు నంబుజ గర్భ సమాన తేజు డు 
ద్భాసిత మూర్తియె కదలి వచ్చె వసిష్టుడు సూర్యతేజమే 
వాసిగ నాకసమ్ము విడి వచ్చుచు నుండెనొ యన్నరీతిగా 

నా సభ నెల్లవారు ముదమార నమస్కతు లందం జేయగన్‌ 


అతనిం జూచి సభ్యు లా సమస్యను దెల్పి 
ధర్మ మెదియొ దీని మర్మ మేమొ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 195 


420. 


421. 


422, 


428. 


424. 


425. 


426. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


ఆ.వె. 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


కం॥ 


చం॥ 


తెల్పుడనుచుం బలుక తెలిపె నెల్లరం జూచి 
యమ్మహర్షి సమ్మతమ్ము గలుగ 


తనయు డన్న (పేమ తన కింతయును లేక 
ధనముం గోరి యమ్మె దారుణముగ 

కాన నితడు తండ్రి కా డజీగర్తుడు 

అమ్మి నపుడె బంధ మడగి పోయె 


కొనెను హరిశ్చంద్రు డితని 

తనయునిగా, నేల యనిన తన యజ్ఞమునన్‌ 
గొనకొని బలియీయం దలచి 

కనుక నితం డతని కొడుకు కాదెన్నటికిన్‌ 


స్తుతులకు సంతోషించుచు 

నితనిన్‌ విడిపించె వారుణీశుడు, గానీ, 
మతిం దలపం (బ్రేమ గాదది 

యత డెట్లగు తండ్రి యితని కవలోకింపన్‌ 


(మ్రేముడి విశ్వామిత్రుం 

డేమియు ప్రతి ఫలముం గోర కీబాలునకున్‌ 
సేమ మెసగ మంత్ర మొసగె 

నీ మౌనియె యితని తండ్రి యెల్ల విధములన్‌ 


అనవిని సంతసించి కుశికాత్మజు డా ద్విజపుత్రు హస్తమున్‌ 

గొని, ప్రియవత్స! రమ్మనుచుం గూరిమిం గైకొని పోయె నింటికిన్‌ 
అనఘులు తక్కు మౌనులును యాజ్జికులున్‌ పరితోష మానులై 
చనిరి సమస్య తీరె నని సమ్మతిం దెల్పి యథేచ్చ నిండ్లకున్‌ 


అంత హరిశ్చంద్రుండును 

సంతసమున నేలుచుండె శాత్రవ తేజం 
బంతము సేయుచు రాజ్యము, 

నంతట విషయ మ్మెతీంగి యా రోహితుడున్‌ 


భయమును వీడి తక్షణమ పట్టణమేగి వినమ్ర శీర్చుడై 
నయన యుగమ్ము చెమ్మగిల నన్ను క్షమింపు మటంచు తండ్రికిన్‌ 


427. కం॥ 


428. వ. 


429. మ॥ 


4౩0. శా॥ 


4831. తే.గీ. 


432. మ॥ 


488. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


ప్రియమున మొక్క నాతడును వేగమ బిడ్డను కౌగిలించి, నే 
త్రయుగళి మోదబాప్ప జల ధారలు తోరములై స్రవించగన్‌ 


శిరమును మూర్శొని యొడిలో 

కర మనురాగమున నుంచి కన్నీటన్‌ తత్‌ 
శిరమున్‌ దడుపుట యొప్పెన్‌ 

సరిగా పట్టాభిషేక సంరంభ మనన్‌ 


అంత నొక శుభ ముహూర్తంబున యధావిధి కుమారునకు 
యౌవరాజ్య పట్టా భిషేకంబొనరించి హరిశ్చంద్రుండు రాజ్యము 
సేయుచుండె 


వసిష్టుని స్వర్గలోక గమనము 
జరిపించెన్‌ దగ రాజ సూయమును శశ్వత్‌ కీర్తి వెల్లొంద భూ 
సురవర్యుల్‌ గడు సంత సింపగ వసిష్టున్‌ హోతగాజేసి; బ్‌ 
స్తర దానమ్ములొసంగె, నాపయి మహా సంతోష ముప్పొంగ నా 
గురుదేవున్‌ గడు వైభవోన్నత గతిన్‌ గొల్బెన్‌ సురల్‌ మెచ్చగన్‌ 


ఆ పూజా ఫల మేమొ గాని యపు డయ్యాచార్యు డాశ్చర్యమున్‌ 
దోపన్‌ జేయుచు స్వర్గలోకమునకున్‌ దూర్జంబుగా నేగి య 
చో పాకారి సమీపమందు నిలువన్‌, జోద్యంబుగా కౌశికుం 
డా పుణ్యాత్మునితోడ నేగి పరిహాసార్థంబుగా నిట్లనెన్‌. 


ఎవరి పూజలు గొని యిపు డిచట కీవు 
వచ్చి నాడవు తెల్పుమో స్వామి! యనుచు 
పృచ్చసేయ వసిష్టుడు వెరవ కపుడు 

తెల్ప్చె విషయమ్ము నీరీతి తెల్లముగను. 


జన నాధుం డిన వంశ జాతుడు హరిశ్చంద్రుడు వీరుండు స 
జ్ఞన మాన్యుం డిల రాజసూయ మను యజ్ఞంబున్‌ గడున్‌ శ్రద్ధతో 
నొనరించెన్‌; దదనంతరంబ మదిలో నుత్సాహసంపూర్ణుడై 

నను పూజించె నపూర్వ సంగతి మునీంద్రా! యొల్లరున్‌ మెచ్చగన్‌ 


తత్భలంబున నేను స్వర్ధామ మునకు 
చేరం గల్లితి ననుచు వసిష్టుడనగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 197 


434. ఉ॥ 


435. ఉ॥ 


436. కం॥ 


437. మ॥ 


438. మ॥ 


439. శా॥ 


కోప ఘూర్ణిత నయనుడై కుశిక పుత్రు 
డిట్లు వాకొనె నాక్షేప మెసకొనంగ 


ఆతని నేనెజుంగనె మహా మహితాత్ముడటంచు గొప్పగా 

కోతలు కోయుచుంటి విటు, కుల్సితు దాత డసత్యవాది ని 

ర్భీతి నపాంపతిన్‌ మొజగె, విప్రసుతున్‌ వధియింపం బూనె, నా 
భూతల నాధునిన్‌ బొగడం బోలునె నీవు వసిష్ట! మిక్కిలిన్‌ 


ఆత దసత్య వాదియు ననార్యుదటంచు నిరూపణమ్ము మీ 

చేత మెజుంగం జేయు, దటు చేయనా మత్కృత పుణ్యమెల్ల సం 
ప్రీతిగ నే త్యజింతు, మతి మీరును మీ సుకృతమ్ము నెల్ల ని 
ర్ఫీతిం ద్యజింతురే పణము వెట్టుడు నా వచనంబసత్యమేన్‌ 


అన విని వసిష్టు డందుకు 

తన సమ్మతిం దెల్పినంత తమ తమ యిచ్చన్‌ 

జని రిర్వురు నొకరి నొకరు 

కనుగొనుచున్‌ జురచుర మని కను బొమ లెగయన్‌ 


హరిశ్చంద్రునకు పరీక్ష 


చనియెన్‌ దానొక నాడు వేట కొజకై సాంద్రాటవీ భూమికిన్‌ 
జన నాధుండు త్రిశంకు పుత్రుడు హరిశ్చంద్రుండు; మధ్యాహ్న మౌ 
దనుకన్‌ (గూర మృగమ్ములన్‌ దునిమి తత్‌ ప్రాంతమ్ము నందొక్కచో 
కనియెన్‌ సుందరి నొక్కతెన్‌ మిగుల దుఃఖ ప్రాప్త నబ్జేక్షణన్‌ 


కని, యో పద్మ దళేక్షణా! యిటుల నిక్కాంతార మందొంటి వై 
మన నేలా? యిటు లేల యేద్చెదవు దుర్మార్గుం డెవండేని నిన్‌ 
వనితా! నొంచెనొ? నీ విభున్‌ దెలుపు; మెవ్వారల్‌ నినున్‌ గన్నవా 
రు, నిజం బేర్చడం దెల్పుమా కడువడిన్‌, రోదింపం బోకింతటన్‌ 


ఈ రాజ్యంబున కే ప్రభుండ, వినుమీ యిందెవ్వడేన్‌ పాపసం 
చారుం డుండుట కే సహింపం, జెపుమా సత్యమ్ము నిన్నీ గతిన్‌ 
'క్రూరత్వంబున హింస వెట్టు నతనిన్‌ రోలంబ నీలాలకా! 
వారింతున్‌ తదుదగ్ర రాక్షస మనో వ్యాపార సంరంభమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 198 


440. 


441. 


442. 


4432. 


444. 


445. 


446. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


ఉ!॥ 


కం॥ 


కం॥ 


ww] 


Gil 


అన నా సుందరి దుఃఖ మాపు కొని యయ్యా! విన్ము నిత్యమ్ము ని 
వ్వన సీమన్‌ దప మాచరించు ముని విశ్వామిత్రు డీరీతిగా 

నను బాధించుచు నున్నవాడు ధరణీ నాధా! ననున్‌ గోరుచున్‌; 
జనునే యిట్టి యకృత్యముల్‌ తమరి రాజ్యంబందు సూర్యాన్వయా! 


నా విని భూపుడంత కరుణన్‌ సరసీరుహ నేత్రం గాంచి త 


న్వీ! విను మిప్పుడే యతని నిష్టను మానుపం జేయుదున్‌, మదిన్‌ 


నీవిక నూజడిల్లుమని నెయ్యము మీఅగం బలి వేగమే 
తా వన భూమి కేగి ముని తల్లజునిం గని మొక్కి యిట్లనెన్‌ 


స్వామీ! యీ తపమేల యిట్లు తనువున్‌ శల్యంబుగాం జేసి యీ 

భూమిన్‌ దేనిని పొందం జూచెదవు, సమ్మోదమ్మునన్‌ గారణం 

బేమో తెల్పుము తీర్తు నేను, చనుమీ యింకేటి, కిట్లన్యపీ 

డా మార్గమ్ములు నౌ తపమ్ములకు నడ్డం బౌదు నేనెప్పుడున్‌ 
సూకరాకార దానవ స్పళ్షి 


అని భూపాలుడు వల్మగ 

ముని విశ్వామిత్రుడు తపమును మాని మదిన్‌ 
జనితామర్షమునన్‌ దా 

('మనయను డై యరిగె నాశ్రమమునకు వేగన్‌ 


తా మును వసిష్ణుతో స్వ 

ర్ధ్థామమునం దొడ్డినట్టి తత్సణము మదిన్‌ 
వేమరుం దలచుచు ప్రతిగా 

నేమైనను చేయ వలయు నిపుడని వేగన్‌ 


దానవు నొక్కనిన్‌ మిగుల దారుణ దీర్భ మహోగ్రరూపు, రుం 
ర్వూనిల తీవ్రవెగు, పరుషాధిక తామతరోరు కేశ సం 

తాను, విలోల పుచ్చు, దృఢ దంత నఖున్‌, ఘన సూకరాకృతున్‌ 
మౌని సృజించి పంపెను తమాల సమాంగుని రాజధానికిన్‌ 


భీకర రావ సంహతిం బ్రభిన్న దిశా పటలీ ప్రచండు డై 
సూకర దైత్యు డప్పురముం జొచ్చి, కడున్‌ రమణీయ శోభతో 


శ్రీ దేవీ భాగవతం 


199 


447. 


448. 


449. 


450. 


451. 


452. 


45392. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


కం॥ 


చం॥ 


వ॥ 
మ॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


నాక వనోపమంబుగు వనంబునుం జేరి భటాళి భీతిలన్‌ 
వీక దలిర్చ వృక్ష తతిం బెల్చన నుర్వరం గూలం జేయగన్‌ 


మాలాకారులు కొందరు 

కాళులకున్‌ బుద్ధి చెప్పం గాండప్రతతిన్‌, 
శూలంబుల భటు లపు డా 

భీల గతిన్‌ రణ మొనర్చి విఫలక్రియులై 


భయమున వారు భూమి పతి పజ్జకు నేగి ధరాధి నాధ! ని 
ర్భయమున భీకరాకృతిని పర్వుచు సూకర మొండు వచ్చి, మీ 
ప్రియ వన మెల్ల ధ్వంస మొనరించెను, దానిని నిల్వరింపగా 


నియతి రణం బొనర్చియును నిష్టల మయ్యెను మాప్రయత్నముల్‌ 


అని పలుక 


భట వర్గంబుల మాటలన్‌ విని, ధను ర్భాణంబులన్‌ దాల్చి, తా 
నిటలాక్షున్‌ బలె లేచి భూవిభుడు నిర్గీత ప్రదేశానకున్‌ 

పటు వేగం బునం జేరి కాంచెనట దుర్వారోద్ధతిన్‌ ఘుర్దురా 
ర్భటి నుద్యాన వనంబునన్‌ సుడివడన్‌ బారాడు నాక్రోడమున్‌ 


కని కడు నుగ్రుడై నిశిత కాండములన్‌ వడినేయ, క్రోడమున్‌ 
తన నిపుణత్వ మేర్చడగ తచ్చర సంహతికిన్‌ దలంగి యా 
జనవిభుం దాక నెంచి పరుసంబున నార్చుచు ముట్టవంచి యా 
తని కెదురౌచు పర్విడుట తద్ధరణీశు డెటింగి శీఘ్రమే 


వెనుకకు పాదముల్‌ జరిపి, వింటి గుణంబును లాగి, నేర్చునన్‌ 
ఘన తర శాత మార్గణ నికాయ పరంపర లేయ, నార్చుచున్‌ 
వెను దిరిగెన్‌ వరాహ మతి భీతి; నృపుండును వెంబడింబడెన్‌ 
ధనువున బాణమున్‌ దొడిగి ధైర్యవివర్థిత వాయు వేగుడై 


కనంబడు నొక్కట, మరలన్‌ 

గనబడ దింకొకట, నొక్క క్షణకాలమునన్‌ 
గనుమరుగై పరువెత్తును 

జన నాధుని మదికి నధిక చలముదయింపన్‌ 


నప్తమ స్కంధము = 


200 


454. 


455. 


456. 


457. 


455. 


459. 


460. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


చం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


చం॥ 


తే.గీ. 


చనిచని దాని వెన్మ నొక సాంద్ర వనమ్మునుం జేరె; భానుడున్‌ 
గన పడె నెత్తిపైన నధికంబగు తాపముంగల్దం జేయుచున్‌, 
గనపడ దయ్యె సూకరము, కంఠమునన్‌ దడి యాజి, దారియున్‌ 
గనుగొనం జాల డయ్యె, తురగంబును వేసటం జెందె మిక్కిలిన్‌ 


జలఖగ కూజితంబు లొక చాయ వినంబడు చుండ భూపుడా 
వలనయి పోయి శుద్ధజల వాహిని గన్పడ ప్రాణమొక్కటన్‌ 
బలిమిని లేచినట్టు లుద పాన మొనర్చి తురంగ రాజమున్‌ 
జలములం ద్రావం జేసి యట చల్లని నీడన సేదం దేజుచున్‌ 


చనవలె నింక ప్రోలునకు, సైన్యము లెచ్చట నున్నవోగదా! 
అనుకొనుచుండ బ్రాహ్మణుని యట్టుల కౌశికు డాధరాధినా 
ధుని యెదుటన్‌ నిలంబడగ తూర్ణగతిన్‌ గరముల్‌ మొగిడ్చి యా 
జనపతి (మొక్కినిల్చె ద్విజ సత్తము దీవెనలంది చెంగటన్‌ 


భూపతిం గని భూసుర వరు 

దేపని వడి వచ్చితి విటు లీ యడవికి నీ 
వీ పగిది నొంటి నుండన్‌ 

భూపాలా! కారణమ్ము పొసగన్‌ జెపుమా. 


అనినన్‌ మానవ నాధు డిట్లనియె నయ్యా! భీకరంబైన యా 
ననమున్‌ గల్గిన సూకరం బొకటి యున్మత్తస్థితిన్‌ వచ్చి (గ్ర 

న్నన మాకేళి వనంబుం జొచ్చి యట నందం బైన వృక్షమ్ములన్‌ 
తన దంతమ్ములం బెల్లగించి కడు విధ్వంసంబు గావింపగన్‌ 


ధనువును బాణముల్‌ గొనుచు దాని వధింపం దలంచి వెంబడిన్‌ 
జనిచని యిట్లు వచ్చితిని, చయ్యన నయ్యది మాయమయ్య, నా 
వెనుకనె వచ్చు సైన్యములు వేసరి వెన్మనె నిల్చి రెచ్చటో? 

ఘన తృషంజెంది తోయములకై యిటు లీనది చెంతం జేరితిన్‌ 


అనఘ! నే నయోధ్యాపతి, నర్మవంశ 

జుడ హరిశ్చంద్రుడను; రాజ సూయ యాగ 
ము నొనరించి బ్రాహ్మణులకు భూరి దక్షి 
ణల నొసంగితి నెల్లరానంద మంద 


శ్రీ దేవీ భాగవతం = 


201 


461. 


462. 


463. 


464. 


465. 


466. 


467. 


468. 


Gil 


ఉ!॥ 


చం॥ 


చం॥ 


మ॥ 


వ॥ 


కం॥ 


కం॥ 


మీరును రండు మా పురికి మిక్కిలి గన్‌ ధన మిత్తు; నెద్ది యే 
నారసి యజ్ఞమున్‌ సలుపుడయ్య మహాత్మ! పురంబుం జీరగా 
దారి నెజుంగం దెల్పుడనం, దద్దయు నవ్వుచు విప్రడిట్లనెన్‌ 
భూరమణా! యిదెంతయునుం బుణ్య తరంగిణి గాన వేగమే 


స్నానమొనర్చి పూర్వులకు చయ్యన తర్పణ లిమ్ము పొందుగన్‌ 
దాన మొసంగ నిద్ది శుభ దాయక మౌ సమయంబు, సతృలం 
బౌ నిపుడేది యిచ్చిన, రయంబున నేగుము, వేళమించినన్‌ 
దాన ఫలంబు సన్నగిలు తప్పదనన్‌ నృపవర్యు డుబ్బుచున్‌ 


తన నృప వేషమున్‌ విడిచి తత్తటినిన్‌ దిగి స్నానమాడి యొ 
య్యన జలమందిె నిల్చి ద్విజునానతిం దర్పణలిచ్చి వచ్చి, య 
య్యనఘుని చెంత నిల్చి వినయంబునం బల్చ్మెను భూసురోత్తమా! 
కొనుమిదె దానమిచ్చెదను కూరిమి నీ వెది కోరినన్‌ వెసన్‌ 


వసుధయొ, గోవులో, వసువొ, వారణ పంక్తులొ, వారువమ్ములో 
అసదృశమౌ రథమ్ములొ, సితాబ్ద దళేక్షణలైన కన్యలో, 

వెస నెబుగంగం దెల్పు మిక వేరెదియైన నొసంగు వాడ, నల్‌ 
దెసల మదీయ కీర్తి కడు దీపిలం జేయుము బ్రాహ్మణోత్తమా! 


వసుధేశుం డిటు వల్మ మోదమున విశ్వామిత్రు డో భూపతీ! 
వసుధన్‌ నీదు ప్రశస్తి యెల్ల మును నే స్వర్ణంబునన్‌ మీ గురుం 
డసమానుండు వసిష్ట మౌని తెలుపన్‌ సాంతమ్ముగా వింటి, సం 
తస మయ్యెన్‌ నృప వర్య! నేటి తమ యౌదార్యంబు వీక్షింపగన్‌ 
నేను విశ్వామిత్రుండనని తన నిజరూపమున్‌ జూపి 

సుతునకు వివాహమును నే 

నతులితగతి జరుపం దలచి యడుగుచు నుంటిన్‌ 


నుత చరితా! వలసిన ధన 
మతి కృప నాకిత్తువేని యానం దింతున్‌ 


అనవుడు భూపతి యనియెన్‌ 
వినయంబున నతనిం జూచి విప్రవరేణ్యా! 


నప్తమ స్కంధము = 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 202 


469. కం॥ 


4170. ఉ॥ 


471. కం॥ 


472. తే.గీ. 


4783. చం॥ 


474. చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


మనమున సందేహింపకు 
ధన మెంతయు నైన నిత్తు తప్పను మాటన్‌ 


అని విభుడు ప్రతిన సేయగ 

తన మాయా విద్య తోడ, తనయుని మజియున్‌ 
వన జేక్షణ నొక కన్యను 

క్షణమున సృజియించియంత క్షాధవుం గనుచున్‌ 


వీరి వివాహ కార్య మతి వేడుకం జేయం దలంచి నాడ నో 
భూరమణా! గృహస్థునకు మోదము గల్ల వివాహ కార్యపున్‌ 
భారము దీర్చ భారమని భావన సేయక యిచ్చు దాతకున్‌ 

చేరును రాజసూయ ఫల సిద్ధికి నెక్కుడు సత్ఫలంబిలన్‌ 


ధనమును వివాహ సమయం 

బున నిత్తువు పోదము పద భూవర! యనుచున్‌ 
ముని వరుడు వల్మ నందరు 

జని రాశ్రమ భూమి కపుడు సమ్మతి తోడన్‌ 


అంత కౌశికు డగ్నిహోత్రాది కముల 
సిద్ధమొనరించి తనయు నా చిన్నదానిం 
జేర్చి కూర్చుండం బెట్టి ప్రశస్తి గదుర 
దాన మొనరింపు మింక నేదేని యనిన 


రాజ్యదానము 


మునివర యిత్తు నేదయిన మోదము తోడుత కోరుకొమ్ము, నె 
మనమున సంశయింపకని క్షాపతి పల్మగ, గాధి సూను డో 
యనఘ! రథాశ్వరత్న బలహస్తి ధనాదుల తోడ రాజ్య మీ 

యనలుని సాక్షిగా వరున కర్పణ సేయము మాట చొప్పునన్‌ 


అనియడుగన్‌ విభుండు మది నట్టిటు చూడక యిచ్చి వేసితిన్‌ 
గొనుమిదె రాజ్య మెల్ల ధన, గో, రథ, ఘోటక సైన్య యుక్తమున్‌ 
మునివర!, యంచు బల్మ కడు మోదముం జెందుచు పుచ్చుకొంటి నే 
ననియెను కౌశికుందు సమయంబు ఫలించు నటంచు నెంచుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 203 


475. 


476. 


477. 


478. 


479. 


480. 


481. 


కం॥ 


తే.గీ. 


శా 


తే.గీ. 


చం॥ 


కం॥ 


చం॥ 


ఇన్నియుం గై కొని యాతడు 

మన్నియడా! యింత యిచ్చి మత్‌ దక్షిణ లే 
కున్నను దాన ఫలం బీ 

వెన్నటికిని పొందం జాల వినవంశ మణీ! 


అన హరిశ్చంద్రు డీ వేమి యడిగె దనిన 
సరిగ నేబది మణువుల స్వర్ణ మొసగు 
మనుచు ముని పల్కె భూపుడు వెను దిరుగక 
ఇచ్చెదను నిక్క్మమని మాట యిచ్చి వేగ 


మాయా మోహితుడై నృపాలు డిటు సామ్రాజ్యంబు దానంబుగా 
సీయం జాలుటె కాక వృద్ధియనగా హేమమ్ము సైతమ్ము బా 
కీయె, దుఃఖ సముద్ర మగ్నుడగుచున్‌ గీడ్చాటు లో నెంచుచున్‌ 
డాయన్‌ వచ్చిన సేనతోడం జనె మౌనం బొప్పగా నింటికిన్‌ 


తపసి నన నేల నొసటన ధాత యిట్లు 
వ్రాసి యుండిన తప్పింపం బడునె యెందు 
పంచ భక్ష్యాన్నములు గల్లి భాగ్యవంతు 
డార గించునె తాను రోగార్హు డేని 


అతని ముఖమ్మునం దలమి నట్టి విచారము గాంచి మాధవీ 
లత తన పట్టపున్‌సతి కలంగుచు మెల్లన చెంతం జేరి యో 
వితత యశోవిశాల! యిటు వేదన తోడ నిరంతరమ్ము స్వ 
స్థతచెడి యుండ నేల నృప సత్తమ! తెల్పుము హేతువెద్దియో? 


చేసితివి రాజ సూయము 

భూసురులున్‌ మెచ్చ; సుతుడు పురికిన్‌ వచ్చెన్‌ 
నీ సములు లేరు శత్రులు 

వాసిగ వరుణుండు మెచ్చి వరముల నిచ్చెన్‌ 


ఇక దిగులేల నీకు పృథి వీశ్వర! యెద్దియు నారగింప కి 
ట్లొకడవె యుండ నేల? యని యోరిమి పృచ్చ యొనర్చు దేవితో 
నొకటియు రెండు పల్ములటు లొయ్యనం బల్మి ధరాధిపుండు తా 
వికల మనస్ముడై గడపె వీజిడి యట్టుల రాత్రి యంతయున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 204 


482 


488. 


484. 


485. 


486. 


487. 


488 


కం॥ 


కం॥ 


చం॥ 


కం॥ 


.కం॥ 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


అటు తూర్పున నుద యించెను 

చటుల గతిన్‌ భానుడంత చండ కిరణుడై 
ఇటు గుమ్మమ్మున నిలిచెను 

కట కట! యా కౌశికుండు కనలుచు వడిగన్‌ 


ముని విశ్వామిత్రుం డట 

కనిపింపగ భటుడు వెళ్ళి క్ష్మాపతికి తగన్‌ 
వినిపించెనా లేదో తా 

వెనుకనె ముని వచ్చి నిల్బె విభునకు నెదురై 


నిలిచి నృపాలుం గాంచి ధరణీ వర! రాజ్యము నా కొసంగి యా 
వల కికం బొమ్ము! స్వర్ణము జవంబున తెమ్ము విలంబమేల యం 
చలయకం బల్మ భూపతి మహాత్మ! యిదే చనుచుంటి నేను భూ 
వలయము నేలు కొండిక నవారణ సర్వము ధారవోసితిన్‌ 


ధార వోసిన దానిని తగునె ముట్ట 

కాల మది నాకు నొక్కటం గలసి రాగ 
దక్షిణగ నిత్తు స్వర్ణమున్‌ దప్పకేను 

వేచి యుండుము స్వామి! యా వేళ దనుక 


అని విశ్వా మిత్రునకున్‌ 

మనవి యొనర్చి నృపుడు తన మందిరమునకున్‌ 
జని తన భార్యన్‌ పుత్రున్‌ 

గని యిట్లనియెను విచార గద్దద గళుడై 


ధర నెల్లన్‌ ధన సైన్య సంపదలతో దానంబుగా నిచ్చి తేం 
బరమప్రీతిగ గాధి రాట్సుతునకున్‌ బంధమ్ము లేదింకపై 

త్వరగా నేగ వలెన్‌, శరీరములు తప్పన్‌ లేవు వేరేవి యిం 
దరవిందానన నావియన్నవి, కుమారా! రమ్ము వైళమ్ముగన్‌ 


అనితెల్సి వారిం గైకొని 

ముని వృత్తిన్‌ గోట దాటి భూపుడు మెల్లన్‌ 
జను చుండ విషయమున్‌ విని 
జనులెల్లరు నటకుం జేరి సజల నయనులై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 205 


489. 


490. 


491. 


492. 


4982. 


494. 


495. 


496. 


మ॥ 


చం॥ 


మ॥ 


మ॥ 


మ॥ 


మ॥ 


చా రీచీనీ ; 


అగస్త 


నప్తమ స్కంధము —— 
జననాధా! యిటు లేల చేసితివి మోసంబయ్యెనా! దైవమా! 

చనునే యింతటి క్రార్యమున్‌ దలప? విశ్వామిత్రుడిట్లేల చే 

సెను? కాపాడెను గాదె పూర్వము శునశ్ళేపున్‌ గృపామూర్తి యె! 

నిను వంచించుట కేమి హేతు వకటా! నిన్‌బాసి జీవింతు మే? 


అని కడు దీనులై పలుకు నా నగర ప్రజ లక్కజం పడన్‌ 

వెనుకనె వచ్చి కౌశికుడు పెల్చన నో ధరణీశ! నిల్వు మా 

చనకుము నాకు నీయదగు స్వర్ణమునిచ్చి యెటైన వెళ్ళుమా! 
మనమున బాధయౌ నెడల మానుము దానము, కొమ్ము రాజ్యమున్‌ 


అనినన్‌ భూపతి నమ్రుడై ముని వరా! అర్మాన్వయోద్దీపకుం 
డను, సుక్షతియ వంశజుండ, బుధులానందింప, ధాత్రీశులున్‌ 
వినుతింపన్‌ భువి రాజ సూయ మఖమున్‌ విఖ్యాతిమైం జేసితిన్‌, 
వెను కాడన్స్‌ గడువిమ్ము నాకుం గడు సంప్రీతిన్‌ ధనం బిచ్చెదన్‌ 


అనిన ముని వరుండిట్లని యె 


పరిపాలింపగ లేదు రాజ్య, మిక వ్యాపారంబనన్‌ చేతిలో 
నరకాసైనను లేదు; సేవకులు సైన్యంబుల్‌ గనన్‌ లేరెటన్‌ 
పరిహాసంబులుగాక స్వర్ణ మెటు సంపాదింతు, వింకేల, నా 
తరమున్‌ గాదని యొప్పుకొ మ్మరుగుదున్‌ దథ్యంబు నాయంతటన్‌ 
కడు నిక్కచ్చిగ పల్కు నత్తపసి వాక్యంబుల్‌ మదిన్‌ గుంచగా 

జడ దారీ! భయ మేల నయ్య! బుణమున్‌ సత్యంబు నేం దీర్చెదన్‌ 
దడవిమ్మా! యనుమానమేల! యటు లైనన్‌ మమ్ము నెవ్వారికేన్‌ 
నుడిగమ్మున్‌ దగం జేయ నమ్ముకొన భాగ్యోత్తంసునిన్‌ జూపుమా! 


అనుచున్‌ భూపతి నిల్వ కట్లె తన యర్ద్ధాంగిన్‌ సుతున్‌ వెంట గై 
కొని యేగెన్‌ బహు దూర మచ్చటచటన్‌ గోనల్‌ గిరుల్‌ వాహినుల్‌ 
వనముల్‌ దాటుచు కొన్నినాళ్ళు; తుదకున్‌ వారాణసీ పట్టణం 
బును గంగాధరు వాసమున్‌ గనియె సమ్మోదమ్ము పొంగారగన్‌ 


అట నుత్తుంగ తరంగ రంగ దుద పూర్ణాంచ త్తటీ సంగమున్‌ 

పటు పాపాఘ వినాశ దక్ష భవ సంభావ్యోత్తమాంగంబునున్‌ 

వట సాలామ తమాల పాదప లతా వ్యాకీర్ణ తీరాంగమున్‌ 

స్ఫుట మౌ గంగను గాంచె భూధవుడు సమ్మోదాబ్టీ నిర్మగ్నుడై 

రాజ సుబ్బారా 206 


వ 


497. 


498. 


499. 


500. 


501. 


502. 


503. 


కం॥ 


Gi 


Gil 


కం॥ 


చం॥ 


చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


కని యత్తటినీ పావన 

వనముల మువ్వురునుం గూడి పరమా నందం 
బున స్నాన మాడి యంతట 

తన పూర్వుల కవ్విభుండు తర్పణ లొసగెన్‌ 


అంతట సాగి వచ్చి ప్రళయాంత నటత్‌ ప్రతి పాద్యపాదు, పా 
పాంతక జాహ్నవీ జల శుభాస్పదు, భక్త జ నావ నోద్దమ 
(శాంతు, త్రినేత్ర, పంచ సుమ సాయక భంగ వినోదు, పార్వతీ 
కాంతు, ననంతు, నీశ్వరుని గాంచిరి వేదన లెల్లం బాయగన్‌ 


కాంచి నమస్మరించి తమ కష్టము లింక తొలంగు నంచు భా 
వించుచు వారణాసి పుర వీధుల శోభను గాంచి మెచ్చుచున్‌ 
సంచిత పాపకర్మ వట సాల సమూల వినాశనక్రియో 

దంచిత శాత ఖడ్డమిది, ధన్యుల మిప్పురిం జూడం గల్టుటన్‌ 


అని యప్పుర వైభవమున్‌ 

తనయునకున్‌ సతికిం దెల్పి తత్పుర వీధిన్‌ 
జనుచుండ జముని యట్టుల 

కని పించెన్‌ కౌశికుండు క్ష్మాపతి కెదుటన్‌ 


కనం బడి యోన్ఫపాల! తమకంబున దక్షిణ మాట మాని యి 
ట్లనయము గుళ్ళు గోపురములంచు వృథా సమయంబు పుత్తువా! 
వినయము మాని కకుమిదె వేగ సువర్ణ మటంచుం బల్క నా 
జనపతి (మొక్కి యిట్లనియె సౌమ్యగతిన్‌ ముని వర్యు జూచుచున్‌ 


అపరబ్రహ్మలు నైన మీ రెజుగరే? అర్భాంగియున్‌ బుత్రుడున్‌ 
గృపణాత్ముండను నేను తప్ప మటి యింకేదేనియున్‌ గల్లెనే 
తపసీ! నాకడ; దాస్యవృత్తికిని సిద్ధంబేము, మన్నించి స 

తృప మీ సేవలు సేయం బన్నుడతి తృప్తిన్‌ లేదు మార్గంబికన్‌ 


అది సరిపోదయేని తగు నర్ధ మొసంగెడు వానిం జూచి యిం 
పొదవగ నమ్ము కొండు మము, నూరక మీరలు కోపగించినన్‌ 
కదలి ధనంబు వచ్చు నెటు కాల గతుల్‌ వ్యతిరేకమైనచో? 
సదయుడవై మరొక్కనెల సమ్మతితో గడు విమ్ము నమ్మికన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 207 


504. కం॥ 


505. సీ। 


గీ॥ 


506. మ॥ 


507. ఉ॥ 


508. మ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


అన ముని సమృతిం దెల్పుచుం 

జనె తన యాశ్రమమునకు ప్రసన్న వదనుడై 
మనమున నా భూపాలుడు 

దిన మంతయు చింతం జేసె తీవ్రముగ నిటుల్‌ 


అప్పుతీరెడు మార్గ మగు పించ దయ్యెగా 
ఆదు కొనగ మిత్రు లైన లేరు. 
యాచించుటది కడు నీచమ్ము క్షత్రియ 
జాతి కనుచుం బల్మె శాస్తములును 
ఆత్మహత్యకుం బూని యసువులం బాయుట 
యదియు మహా పాప మండ్రు బుధులు 
అప్పుతీర్చగ లేక ఆత్మహత్యకుం బూన 
నవలి జన్మము నీచ మగుట (ధువము 


కాన నన్నమ్ము కొని యెటులైన వీని 

అప్పు తీర్చుట కర్తవ్య మనుచు దలచి 

భార్య మొగమును గని యేమి పలుక లేక 

కలత వడు చుండ గాంచి య మ్మెలత యపుడు 


హరిశ్చంద్రుడు భార్యనమ్ముట 


కను యుగ్మమ్మున బాప్పముల్‌ గడువడిన్‌ గ్రమ్మంగ డగ్గుత్తికన్‌ 
జననాధా! దిగులేల? కష్టముల నిచ్చన్‌బొంది ధర్మమ్మునం 

దనయంబున్‌ నిలువంగ నౌ; జగతి సత్యంబందు నిత్యంబు ని 
ల్సిన సత్మీర్తినిం బొందవచ్చు నదియే చింతింప స్వాస్థ్రంబిడున్‌ 


హోమము లెన్నిచేసినను నుగ గతిన్‌ దప మెంత సల్పినన్‌, 
వేమరు శాగ్తముల్‌ చదివి పేరు గడించిన నైన, దానముల్‌ 
సామము లెన్నియైన నొక సత్యముతో సరిగావు తల్చ్పగన్‌ 
సేమము గా దసత్యము, నశించును దానం గడింది పుణ్యముల్‌ 


కడు యుక్తంబుగ నిట్లువల్కు సతినిన్‌ గన్గొంచు భూపాలు డో 
యుడు రాజానన! నిక్క్మమే యగును నీయుక్తుల్‌ ప్రశం సార్హముల్‌ 
గడువేగన్‌ బుణమెట్లు తీరు ననియే కల్యాణి! నాచింత యి 
య్యెడం గర్తవ్యము గూడ నీవె చెపుమా! యింకేటి కాలస్యమున్‌ 


208 


509. 


510. 


511. 


512. 


513. 


514. 


515. 


516. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


వ. 


తే.గీ. 


కం॥ 


కం॥ 


ఆ.వె. 


వ. 


ఉ. 


అనిన నయ్యలరుం బోడి యిట్లనియె 


పురుషునకు భార్యవలన నిప్పుడమి యందు 
సత్సుతునిం బొందు టొక్కటే సతృ్సలమ్ము 
అట్టి సంతాన ఫలము మీ కందె నెపుడొ 
కాన నను విక్రయింపు మో ప్రాణనాధ! 
అనిన నెత్తిన పిడుగు పడ్డట్లు విభుడు 

పలికె నీరీతి కనుల బాప్పములు నిండ 


అకటా! యెంతటి మాటం బల్ఫితివి, నేనాపాటి దుష్టుండనా! 
యికపై నిట్లనం బోకు నే మజతునే యీ చంద్రబింబాస్యమున్‌; 
పికనాదామృత ధారలన్‌ గురియు నీ ్రేమోక్తులన్‌ విన్న నా 
సకలంబౌ యిడుముల్‌ దొలంగు రమణీ! సాధ్యంబె నిన్వీడగన్‌ 


అని మూర్చిల్లిన భర్తన్‌ 

గనుగొని సతి గొల్లు మనుచు కటకటం బడుచున్‌ 
తన సుతుని నతనిం జూచుచు 

ముని వర్యునిం దలచు కొంచు పొగిలెన్‌ వగలన్‌ 


ఇట నేమైనదొ యెజుగక 

కటకట యా రోహితుండు కన్నీరొలుకన్‌ 
అటునిటు కుదుపుచు నమ్మా! 

యిటు లేటికి నేడ్తు వనుచు నేడ్వ మొదలిడెన్‌ 


అంత దండ ధరుని యట్టుల కౌశికుం 
డటకు వచ్చి శీత లాంబువులను 

విభుని ముఖము పైన వెడవెడం జల్లంగ 
మూర్చం దేతీ టేడు మునికి మొక్క 


జనవరుం గాంచి ముని వరుండిట్లనియె 


సత్యము సత్యమందు వది సంబరమే ధరణీశ! నీకు, నీ 

సత్యమె కొంప ముంచు నిను, చాలును బింకము కట్టి పెట్టీ యా 
సత్యము వీడి నీ బుణ మొసంగగ లేనను మాటం బల్మి దాం 
పత్య సుఖమ్ముం బొందు మిక పాలన సేయుము రాజ్య మిమ్ముగన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


209 


517. వ. 


518. సీ। 


ఆ.వే. 


519. కం॥ 


520. కం॥ 


521. ఉ. 


522. చం॥ 


అని మునీంద్రుండన హరిశ్చంద్రుడు వినయ వినమిత గాత్రుండై 
యిట్లుపలికె 


ఇన చంద్ర తారక లెల్ల నింగిని వెల్లు 
సత్యమ్ము వలన నే సంతతమ్ము 
విశ్వ విశ్వంభర విశ్వాంతరాళాన 
నిలిచి యున్నది సత్య నియతి చేత 
నిరతమీ పృథ్విని శిరమున నిడి ఫణి 
వరలుట సత్యమ్ము వలనం గాదె 
అవతారములం దాల్చి హరి యుగయుగముల 
సత్యమ్ము కతననే జన్మలెత్తు 


సత్యమందె గలదు స్వర్గమ్ము తలపంగ 
అశ్వమేధ శతము లైనం గాని 

యొక్క సత్య మునకు నిక్కమ్ము సాటియే 
మాట తప్పం జాల మౌనివర్య! 


అనుచు హరిశ్చంద్రుందనం 

గనలుచు ముని యతని జూచి ఖర కిరణుడు వా 
రుణి కేగక మున్నే నా 

బుణ మీయక యున్న శాప మిచ్చెద నృపతీ! 


అని బెదిరించుచు నరిగెను 

ముని, యంత విభుడు కడుభయమున నెయ్యదియున్‌ 
గనం జాలక కర్తవ్యము 

వెనుకకు ముందుకునుం దిరిగి వెళ్టియుం బోలెన్‌ 


ఆ సమయమ్ము నందె యొక అగ్రకుల ప్రవరుండు చేత ద 
ర్భాసనమున్‌ గమండులువు, నంసము నందొక మూటం దాల్చి యు 
ద్భాసిత తేజుడై కదలి వచ్చుచు నుండెను శిష్యవర్గముల్‌ 

సేసెడి సేవలన్‌ గొనుచు చెచ్చెజ నప్పుర వీధి నొయ్యనన్‌ 


అతనిని జూపి మాధవి ధరాధిపుతో ననె ప్రాణవల్లభా! 
మతిం బరికింప భూసురుని మానుగ తక్కిన మూడు వర్ణముల్‌ 


నప్తమ స్కంధము = 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 210 


523. 


524. 


525. 


526. 


527. 


526. 


529. 


తే.గీ. 


cyl 


కం॥ 


తే.గీ. 


Gil 


చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


సతతము తండ్రి యట్టులుగ సమ్మతిం జూచుట యొప్పు నంచు ము 
న్నతిథులు దెల్ప వింటి నటు లౌటం దలంపుడు వాని దండిగా 


తండ్రి ధనమును గొనుటకు తగును కొడుకు 
కాన నీ విప్రం బ్రార్థించి కావలసిన 

ధనముం గొను టొప్పదే మదిం దలపుమయ్య! 
యనుచుం బల్నెడి యర్ధాంగి నట్టె చూచి 

పలికె నివ్విధి భూపతి పల్లటిలుచు 


దేవీ! క్షత్రియ వంశ జుండ తగునే దీనుండనై యాచనల్‌ 
గావింపన్‌; పరు నొద్ద గైకొనుట యన్‌ కార్యంబు నెట్లొప్పుదున్‌ 
భావింపన్‌ ధరణీ సురుండు గురువై భాసిల్లు చుండున్‌ గదా! 
యే వర్ణంబుల కైన, నట్టి గురు నే నేరీతి యాచించెదన్‌ 


నరపతి కధ్యయ నంబును 

శరణా గత రక్షణమ్ము సత్‌ పాలన యున్‌ 
వర యజ్ఞదాన కార్యము 

లరయన్‌ గర్తవ్యములని యందురు విబుధుల్‌ 


దేహి యను మాట లేదు నా దేహ మందు 
నిరతము దదామి యనుటయే నిల్చుకొంటి 
కౌశికున కీయ వలసిన కనక మెటులొ 
దాస్య మొనరించి యైన నే తప్ప కిత్తు 


అనియిట్లు క్షత్రి యోచితంబుగా పలుకు భర్త పలుకులు విని 
యమ్మానిని 


కాలము శక్తి రూప; మది కష్ట సుఖంబులం గూర్చు చుండు, భూ 
పాలుని బంటుంజేయు, మలి బంటును నందల మెక్కం జేయు నీ 
కాలమె, సర్వసంపదలు కావు తిరంబులు భూతలేశ! ము 
న్నేలిన రాజ్యమందె మన మిట్లు చరించుట తత్ర్రభావమే 


ఇనకుల నాధ! యాచనకు నీ మన సొప్పక యున్న, నన్ను నీ 
యనఘున కమ్మి యాధనము నంతయు మౌని కొసంగి వానిదౌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 211 


580. 


531 


582. 


583. 


534. 


585. 


536. 


Gil 


కం॥ 


చం॥ 


కం॥ 


కం॥ 


నప్తమ స్కంధము = 


బుణమును దీర్చుకొమ్ము, రవి యేగుచు నుండెను పళశ్చిమాద్రికిన్‌ 
మన కిక లేదు మార్గమెట, మారు వచింపక విక్రయింపుమా! 


జూదము లాడం గాదు, పడి సోలగ మద్యముం గోరి కాదు, స్వ 
ర్లాదులం బొందం గాదు, ధర నంతయు నేల దలంచి యేనియున్‌ 
గాదుం ధరాధినాధ! యల కౌశికునప్పును దీర్పనే గదా! 
వేదన యేటికింక నను విప్రనకమ్మి బుణమ్ము దీర్చుమా! 


అనియిట్లు పెద్ద కాలము 
తనపతి కెక్నంగం జెప్పం దప్పదనుచు నా 
జన నాధుడు పట్టమహిషి 
నినవంశ స్నుషను విక్ర యింపం దలంచెన్‌ 


కజకుం దనంపు కత్తిం గొని కాయము భూమినిం ద్రెళ్ళ జంతువున్‌ 
నజకెడు కర్మశాత్ముడయినన్‌ నిజపత్నిని విక్రయించునే? 

వెబవక యిట్టు లంగనను వీధిన బెట్టీ కొనుండు మీర లం 

చజ చుట కిచ్చ గించి తిని అక్కఠినాత్మున కంటె హీనుడన్‌ 


అనివిల పించుచు తత్సమీ పంబునంగల యొక వేదిక 
పైకెక్కి యో కాళీ పుర పౌరులారా! 


ఈమె మదీయ పతి జగదేక పతివ్రత, శాంత మూర్తి, పో 
రామికిం బ్రాణమిచ్చును, నిరంతరమున్‌ యజమాను సౌఖ్యమే 
తా మది నెంచు, నీ యమను దాసిగ గైకొను డట్టులైన మీ 
ధామము శాంతి ధామమగు, తప్పును కష్టము లబ్బు సంపదల్‌ 


అనవిని యాబ్రాహ్మణులా 

తనిం గని యెవ్వడవు నీవు? ధర్మమె నీకి 
ట్లను గున్‌ సతి నమ్ము కొనుట? 

కొని పొమ్మిటం గూడ దిట్టి కొజగామి పనుల్‌ 


అని గద్దించెడి విప్రలం 

దన కరమున నెట్టు కొనుచు దగ్గటి ద్విజ వృ 
ద్దుని వేషంబునం గల యా 

ముని విశ్వామిత్రు డతని మోమున్‌ గనుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 212 


537. 


ర్‌రెరి. 


539. 


540. 


541. 


542. 


548 


Gil 


కం॥ 


చం॥ 


చం॥ 


Gl 


Gil 


శ్రీ దేవీ భాగవతం = 


అంగన నమ్మ నెంచిన రయమ్మున మూల్యముం జెప్ప్పుమయ్య, మా 
యంగణ మెంతొ పెద్దది, మదంగన బల్‌ సుకుమారి యౌట; నా 
చెంగట నున్న వస్తువిటు చేర్చగ లేక శ్రమంబుం బొందు; చే 
యంగలదేని యెల్ల పను లట్టులె యీమెను కొందు దాసిగన్‌ 


అన నా భూపతి డెందము 

గున పంబునం బొడిచి నట్లు గుల్లె దుఃఖం 
బెనయగ నెేమియుం బల్మక + 
కనులట్లే మూసి నిలిచె కట్టెయుం బోలెన్‌ 


అదిగని బ్రాహ్మణుండతని నాదర మొప్పగం జూచి యోయి! యి 
మ్ముదిత వయో విలాసముల, మున్మును చేయగం బోవు చాకిరిన్‌ 
మది తలపోసి సందియము మాని ధనమ్మునుం గోరుమయ్య! నే 
నదియిది యంచు బేరముల నాడక యిత్తును నీకు ద్రవ్యమున్‌ 


పురుషున కెన్నడున్‌ ధనము పొల్తియె యంచు వచించు శాస్త్రముల్‌ 
తిరముగ వారిజాక్షులకు తెల్పెను కోటి సువర్ణ టంకముల్‌ 

ధర; మగ వారి కైన వసుధన్‌ పది కోట్లుగం దెల్పె నందు చే 

నర మరలేక యిత్తు కొను మవ్విధి కోటి సువర్ణ టంకముల్‌ 


కపట బ్రాహ్మణుడైన కౌళికు డిటుల్‌ కల్పించు కొంచెద్దియో 
చపలుం డట్టుల పల్ముచుండగ హరిశ్చంద్రుండు మౌనంబు తో 
నపరాధిన్‌ బలె నిల్చియుండె, నిక నేలా! యంచు నాబ్రాహ్మణుం 
డపుడంసంబున వస్త్రమున్‌ గొనుచు నొయ్యన్‌ విప్పి వైచెన్‌ భువిన్‌ 


ఆగతి వస్తమున్‌ బజచి యందు రయంబున కోటి నాణెముల్‌ 
ప్రోగుగ వైచి యాద్విజుడు పొల్తిని మాధవి నట్టె కేశముల్‌ 
వేగ కరంబునన్‌ గొనుచు వీధిన నీడ్చుక పోవుచుండ నా 

సేగి కనుంగొనన్‌ హృదయ సీమ విదారిత మయ్యె భర్తకున్‌ 


విప్రోత్తమా! నన్ను విడువుము కడసారి 
కనులార బిడ్డను గాంచి వత్తు 

నని పల్కు మాధవి ననుసరించుచు దుఃఖ 
మతిశ యింపంగ నమ్మా! యటంచు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 213 


గీ॥ 


544. మ॥ 


545. ఉ॥ 


546. మ॥ 


547. చం॥ 


548. షీ॥ 


చా రీచీనీ ; 


గ 


వచ్చు రోహితుం గని (బ్రాహ్మణుండదలించి 
కసరి కొట్టుచు నెట్టం గనుచు తల్లి 

అయ్య! నన్‌ గొని నట్టు లర్భకున్‌ గొనుమేను 
వీని నిడచి యుండ లేను స్వామి! 


అనుచు దుఃఖించు నామె మాటను గ్రహించి 
పురుషులకు నీయ వలసిన ధర మణి పది 
కోట్ల స్వర్ణ టంక ములను కుప్ప పోసి 
బిడ్డనున్‌ దల్లి నిన్‌ గొని విప్రవరుడు 


చనుచుండన్‌ తనభర్త పాదయుగమున్‌ సాష్టాంగమై (మొక్కి యా 
వనితా రత్నము, “ జన్మజన్మలకు నాప్రాణేశుగా మిమ్ములన్‌ 
మనమం దెంచెద” నంచు బల్క్మ సతినిం బట్టిన్‌ గనుం గొంచు నా 
జననాధుండతి దుఃఖ తప్తుడయి యాశ్వాసించె నీరీతిగన్‌ 


లోకము లోన భర్తలతి లోభులు నావలె నుందురే యెటన్‌? 
ప్రాకట రీతి భార్యలకు బంగరు సొమ్ములు పట్టు వస్తముల్‌ 
గైకొని వచ్చి సంతసముగల్లగ నిత్తురుగాని, దాసి గా 

నే కఠి నాత్ముడైన ధనమిట్టులం గైకొని విక్రయించునే? 


ఇన వంశాగ్రణి నైన నన్ను పతిగా నింపార చేకొన్న నిన్‌ 
మనసున్‌ రాయిగం జేసి నేనిటుల నమ్మన్‌ సమ్మతిన్‌ దెల్పితిన్‌ 
వనితా! యెంతటి హీన వృత్తుడను దివ్యంబైన సామ్రాజ్యపున్‌ 
ఘన భోగమ్ములం బొంద నర్హమగు నిన్‌ గష్టాల పాల్టెసితిన్‌ 


అని యత దేడ్చు చుండగ ధరామరు డేమి యెజుంగనట్టు లా 
వనితను, రోహితున్‌ గురులు వట్టుక దండము తోడ కొట్టుచున్‌ 
గొని చను చుండం గన్లానుచు గుండెలు వ్రయ్యలు గాగ నేడ్చుచున్‌ 
జనపతి యాత్మలోం దన యశక్తత కెంతయు నేవగించుచున్‌ 


సూర్య రశ్మి యొకింత సోకని పూంబోడి 
కబికు టెండకు నిట్లు క్రాగ వలసె 

దాస దాసీ జన దాస్యముల్‌ గొను రాణి 
దాసీ యన భరించి తగ్గ వలసె 


స్తరాజ సుచ్చార్వు 214 


549. 


550. 


551. 


552. 


553. 


గీ 


చం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం - 
పట్టు పరుపుల పై పవ్వళించం దగిన 
పుత్రుండు దండన పొంద వలసె 


సకలోర్విం గనుసన్న శాసింపం గల నేను 
పరుల శాసనమున బ్రతుక వలసె 


కట కటా! దైవమున కెంత కరుణలేదు 
మరణమైనను రాదయ్యె కరుణ మాలి 
యనుచు కన్నీరు రాల్బుచు నట్టె చూపు 
లందెడు దనుక వారల నార్తిం గనుచు 
కూలె నవ్విభుం దక్కటా! క్షోణిపైన 


ఇను డటు పశ్చిమాంబుధికి నేగుచు నుండగ కౌశికుండు వ 

చ్చెను తన శిష్య సంఘముల జీరుక; వచ్చిన యంత తెమ్ము ద 
క్షిణ యని బిట్టు నార్వగని, చేకొను మయ్య సువర్ణటంకముల్‌ 
ముని వర! యంచు రాజు తన ముంగలి నాణములెల్లం జూపగన్‌ 


కొనుమివి యని విభుడు తెలుప 

ముని వరుడనె నెచట వీని (బ్రోగొనరిచితో 
వినిపింపుము నిజ మనగా 

జనపతి యిటులనియె మిగుల సంతాపమునన్‌ 


ముని వర! నా భార్యను, పు 

త్రుని నొక భూ సురున కమ్మి రోయక వీనిన్‌ 
గొని భద్ర పరచి నాడను 

కనకపు టంకములు పది యొకండును కోటుల్‌ 


అన నా బంగరు నాణము 

లనఘుడు ముని వరుడు గాంచి ఆహా!యివియే! 
ఎనయే ఏబది మణువుల 

కనకమ్మున కివ్వి, చాలు కపటము లింకన్‌ 


అని గద్దింపగ నృపు డి 

ట్లనె నో కౌశిక మిగిలిన యవియును నెట్లో 
దినములు గడవంగ తమకు 

వినయమ్మున తెచ్చియిత్తు వినుమా మనవిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 215 


ర్‌ర54. 


ర్‌ర్‌ర్‌ 


556 


రర? 


555. 
5539. 


నప్తమ నృంధము చా 
వ. _అనిభూపాలుండన నుగ్రుండై విశ్వామిత్రుండు 
. చం॥ గడువిక పెంచు మాట యది కల్ల, యెజుంగుము నేడు ప్రొద్దు గ్రుం 
కెడు సమయంబు లోన ధన మెల్ల యొసంగిన నీకు సేమ మౌ 
తడ వగునేని శాపమును తథ్యము బొందెదవయ్య! కాన నీ 
యిడుములు నీవు బొంది బుణమెట్టులొ దీర్చుము మాటలేటికిన్‌ 
. చం॥ అని కడు నిష్టురమ్ములటు లాడియు మౌని సువర్ణ టంకముల్‌ 
గొని చనుదెంచె తక్కినవి కూర్చు మటంచు వచించి బుర్రునన్‌ 
జనపతి కేమి చేయుటకు జాడ గనంబడ కిప్పు డేరికే 
నినుడటు (గుంకు లోపలనె నేనును నమ్ముకొనం దగున్‌ వడిన్‌ 
హరిశ్చంద్రుడు తనను తా నమ్ముకొనుట 
. చం॥ అని తలదించి బిగ్గరగ నవ్విభుడిట్లనె పౌరులార! నన్‌ 
గొని సుఖియింపగన్‌ మదిని కోరుదు రేని కొనంగవచ్చు న 
య్యిను డటు పశ్చి మాంబుధికి నేగక మున్నె ధనాఢ్యు లెవ్వరేన్‌, 
అనయము దాస్యవృత్తిని ప్రియమ్మున నే నొనరింతు (శ్రద్ధగన్‌ 
వ. అని అరచి నంతనే 
బీ! మేని దుర్గంధమ్ము ఘ్రాణ రంధ్రమ్ముల 
కసహనమై గుప్పు మనుచు సోక 
అయఃఫలక మట్టు లాయత వక్షమ్ము 
వికృతాకృతిన్‌ గడు భీతిం గొలుప 
తేటి గములు రెండు తెట్టువలై నిల్చి 
నట్లు శృశ్రు సమితి యవఘ ళింప 
ఎత్తు పల్లము లౌచు నేపారు కోరల 
రాయిడి గరగర రవము లెగయ 
గీ! బాన బొజ్జయు నల్లని వస్తములును 
చేత పొడుగాటి కర్రయు, చిన్న ముంత 
బుజమునన్‌ దాల్చి చండాలుం బోలె యముడు 
వచ్చినిల్చెను వేగ భూపాలు నెదుట 
చా రీచీక్‌ : అగస్త్యరాజ సుచ్చార్యా 216 


560. 


561. 


562. 


563. 


564 


565. 


చం॥ 


కం॥ 


తే.గీ. 


మ॥ 


శ్రీ దేవీ భాగవతం = 


నిలిచి నృపాలునింగనుచు నీ వెవరోయి? నిజమ్మె దాస్యమున్‌ 
సలిపెద నంచుం బల్మితివి, సమ్మత మైనచా రమ్ము నాకు కా 
వలయును దాసు డొక్కడు, శవమ్ములం గాల్బెడి వారినుండి ని 
చ్చలుందగు సుంకమున్‌ గొనుచు సమ్మతి సేవల నెల్లచేయగన్‌ 


నాపేరు ప్రవీరుడు నే 

కాపరి నిక్నాదియందు కలవర పడ, కే 
నేపని పురమాయించిన 

నాపనులన్‌ జేయవలయు ననువగు రీతిన్‌ 


అనినన్‌ భూపతి సంశయించుచు మహాత్మా! బ్రాహ్మణుండేనియున్‌ 
జననాధుండయినన్‌ ననున్‌ గొనిన నేసంతోషినై వారికిన్‌ 

పనులన్‌ జేయ దలంచు కొంటి నకటా! ప్రారబ్ద మిట్లయ్యెగా 
అని యింకేదియొ చెప్పం బోవ శృ్వపచుండా భూపునిన్‌ జూచుచున్‌ 


ఏమయ్యా! యిది న్యాయమే మొదటనే యిట్లేటికిన్‌ జెప్పవో 
నీమర్యాదలు చాలు మాట పయినన్‌ నిల్వంగలే కిప్పుడీ 

వీ మాటల్‌ పలుకంగ భావ్యమగునే వేయేల యెవ్వారినేన్‌ 
నే మర్యాదగం గొల్తు నంటి వటులే నిల్వందగున్‌ మాటపై 


శ్వపచు పల్ములు విని హరిశ్చంద్రు డపుడు 
వినయమున నిట్లువల్కె ప్రవీర! వినుము 
ఆడి తప్పినవా డధమాధ ముండు 
తథ్యమతనికి నరకమ్ము; దానికన్న 

నిన్ను సేవించు టెంతయు మిన్నయగును 
ఆడితప్పను నిలుతు సత్యమ్మునందె 
కొనుము నన్నింక వదలి సంకోచమెల్ల 
అనుచు నుండగ కౌళికు డరుగు దెంచి 


నృపతీ! వీడెవడైననేమి తగినట్లిత్తున్‌ ధనమ్మంచు తాం 

గృప నిన్‌ గైకొన నిచ్చగించె నిక నీ కేలయ్య యాలోచనల్‌ 
అపరాధం బని యెంచ కాతడిడు నయ్యర్థంబుం గై కొమ్ము, నా 
కిపుడేయి మ్మిను డల్లదే చనుచు నుండెన్‌ పశ్చిమాంభోధికిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 217 


566. కం॥ 


56/7. మ॥ 


568. al 


569. కం॥ 


570. చం॥ 


571. చం॥ 


572. చం॥ 


అని తొందరించు మునిం గని 

జనపతి స్వామీ! వినుమిదె, క్షత్రియుడను నే 
నిన వంశజుదన్‌, ధర్మమె 

ధనమునకై శ్చపచున కిటు దాస్యమొనర్చన్‌ 


అనినన్‌ మౌని వరేణ్యు డోయి నృపతీ! యట్లైన నీతర్మముల్‌ 

విన నాకేటికి దూకు మెచ్చటయినన్‌ వేయేల నాదక్షిణన్‌ 

గొని తెమ్మా! యిను డస్త మింపకయె, లేకున్నన్‌ శపింతున్‌ సుమా! 
అనిగద్దింప నృపుండు తత్పదము లొయ్యన్‌ బట్టి యుద్విగ్నుడై 


ఏ సమయాన కీ బుణ మదెల్లను తీరునా యంత కాలమున్‌ 
దాసుడనై మెలంగెదను త్వత్‌ చరణంబుల నాశ్రయించి నే 
వేసట లేక, మీరె కడు ట్రీతి ననున్‌ గొనుడయ్య వీనికిన్‌ 
దాసుడ నౌట కొప్ప; నను ధన్యునిం జేయుము మౌనిసత్తమా! 


అని పలుకు నృపుని మాటల 

కనఘుడు ముని పల్కె నట్టులైన నృపాలా! 
నిను నే దాసునిగా నీ 

క్షణమునం గైకొనుచు నుంటి సమ్మతి తోడన్‌ 


వినుమిక నాదు నాజ్ఞలను వేరొక టడ్డము చెప్పబోక నీ 

వని; శ్వపచున్‌ గనుంగొనుచు నమ్ముదు నిప్పుడు నాదుదాసు, నీ 
తనింగొన నెంతువేని వెసం దద్దయు నర్ధమొసంగి దాసుగాం 
గొనుమిదె సంశయింపకుము కోరిన సేవలం జేయు నీకికన్‌ 


అన శ్వపచుండు నవ్వుకొని యమ్ముని చెంతకు వచ్చి మెల్లగా 

మునివర! “రత్నగర్భ” యనం బొల్పగు భూమి “ప్రయాగియందు యో 
జనశత వృత్తమై కలదు, సమ్మతి దాని నొసంగు చుంటి నిం 

కను మణి హేమ రత్నముల కానుకగా నిడుచుంటి హెచ్చుగన్‌ 


కొనుమని కుమ్మరింప మునికుంజరు దంతయు స్వీకరించి యా 
జనపతి నప్పగించె శ్వపచస్థితి నొప్పుచు చూచుచున్న కా 

లున, కదియంతయున్‌ గనుచు లోన నృపాలు డొకింత యేనియున్‌ 
గనలక మౌని యాజ్ఞ నటు కాదన డయ్యెను ధర్మ బద్దుడై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 218 


5/3. 


574. 


5/5. 


5/6. 


577. 


5/5. 


5/9. 


తే.గీ. 


చం. 


చం॥ 


చం॥ 


చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


ధనముం గై కొని వెడలె నమ్ముని వరుండు 
మాట నిలబెట్టు కొనియె నీ క్ష్మాధవుండు 
మేలు మేలని దివి నుండి పూల వాన 
వరుసం గురియించి రప్పుడు సురలు మెచ్చి 


కాటికాపరిగా నృపాలుడు 


మునివరు డేగి నంతటనె భూవరు హస్తము లట్టె గూర్చి త్రా 
టను బిగియించి పట్టుక తటాలున నాశ్వపచుండు దండమున్‌ 
గొని యొక దెబ్బవైచి యిటు గొంకక బొంకగ జూతువార! నీ 
పనియిక పట్టు వాడనని పల్ముచు నీడ్చుక పోయె నింటికిన్‌ 


చని యట నింటి ముందె నృప చంద్రుని నిల్పి ప్రవీరు డిచ్చమై 
తన గృహమందుం జొచ్చి మది తల్లడ మందక ప్రాత కుక్కిపై 
తనువును వాల్చి మై మరచి తక్షణ మాత్ర సుషుప్తి లోనికిన్‌ 
జనె నృపు సంగతిన్‌ మరచి; సైపగ లేక నృపుండు నంతటన్‌ 


అరెరే! జీవిత మిట్టు లాయెం గద! సప్తాంభోధి సంవీత మౌ 

ధరణీ ఖండము నేలినట్టి నను నీ దైన్యాతి దైన్యంపు దు 

ర్భర దౌర్భాగ్యము చుట్టెగా! కటకటా! పద్మాక్షి మత్పత్ని యే 

కరణిన్‌ శోకిలు చున్నదో! తనయు డేకష్టంబులన్‌ గుందునో! 


ననుం గనలేక నాసుతుడు “నాన్నను చూపుము తల్లి యంచు వే 
దన పడు చుండం గాంచి” యిదె తప్పక వచ్చును నేడొ టేపొా యం 
చనయము బుజ్జగించుచు నహర్షిశముల్‌ సతి యెట్టి బాధలన్‌ 
దినములు పుచ్చుచున్న దొ విధీ! కడ కీగతి వ్రాసి పెట్టి తే. 


అని దుఃఖించుచు నైదునాళ్ళిటులె నిద్రాహారముల్‌ లేక యా 
తనలన్‌ బొందెడి యాన్ఫపాలుం గని బంధమ్ముల్‌ వడిన్‌ విప్పి యి 
ట్లనియెన్‌ దా శ్వపచుండు కింకర! అదే అల్లంత దూరాన ద 

క్షిణ మందుండు శ్శశాన భూమి మనకే చెందున్‌ విలోకింపుమా! 
ఇకపై దానికి నీవె కాపరివి, నీ యిచ్చన్‌ స్వతంత్రించి ప్ర 

క్శకు పోవన్‌ దలపెట్ట కెప్పుడును, సుంకంబున్‌ గడున్‌ శ్రద్ధగా 
ప్రకటింపంబడినట్లు గైకొనుము, నీ వ్యాపారమందెన్న దేన్‌ 
వికటత్వం బగుపించెనేని వదలన్‌ వేవేగ దండించెదన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 219 


నప్తమ స్కంధము = 


580. చం॥ అని యొక దండ మిచ్చి చనుమా! అలసత్వముం జూపకంచు నా 


581. సీ। 


గీ॥ 


582. మ॥ 


583. మ॥ 


5584 శా॥ 


జ్ఞనిడ, నృపాలు డాశ్వపచు శాసనమున్‌ దలం దాల్చి మేన మా 
సిన వలువన్‌ ధరించి విధి చిత్రపు కృత్యము లోం దలంచుచున్‌ 
జని యెను మెల్లమెల్లగ శృశానము చెంతకు సత్యనిష్టుడై 


అస్థి కపాలమ్ము లటునిటు కఠినమై 
తనపాద యుగళికి తగులు చుండ 

పట్టపగలు ఫేరవమ్ముల కూతలు 
కర్ణరంధ్రములను గాసి వెట్ట 

గృధ్ర కంక సమితి కేక లిడుచు వచ్చి 
కంకాళములం బట్టి కదుపు చుండ 

సగము కాలగ లేచు శవముల మొగములు 
భయముం గొల్పుచు గుండె పగులం జేయ 


హాసుతా! హాపతీ! యని యార్త రవము 
లెసగ బాంధవుల్‌ పడిపడి యేడ్చు చుండ 
మిగుల బీభత్స మైన యమ్మేదినిం గన 
సతియు సుతులును భృత్యులు స్మృతిని మెదల 


తనయా! యెచ్చట నుంటి వయ్య! కడు సంతాపంబునన్‌ బొక్కుచున్‌ 
వనజాక్షీ! ఎటులుంటివోగద! నినున్‌ భావంబునం దెంచుచున్‌ 
దినముల్‌ పుచ్చుచు నుంటి కల్పములటుల్‌ దేవీ! కృథావేశుడై 
ముని వర్యుండిటు వేరు చేసె మనలన్‌ పూర్వాప్త కర్మంబునన్‌ 


కలవే? కష్టము లింతకన్న కలికీ! కానిమ్ము నే సుంతయున్‌ 
కలతన్‌ జెందను క్రిందు మీదయిన, నిక్కంబీ ప్రపంచంబునన్‌ 
కలుగున్‌ బో విజయంబు ధర్మమున కే కాలాన కైనన్‌ సతీ! 
కలలో నైన నసత్యమున్‌ దలచి బొంకన్‌ సుమ్ము ముమ్మాటికిన్‌ 


ఈ రీతిన్‌ దల పోయుచున్‌ మనమునం దెట్టెట్టా ధైర్యస్థితిన్‌ 
చేరన్‌ బట్టుక, కాటిసుంకముల నిశ్చింతన్‌ యధథారీతిగా 
కారుణ్యత్వము మాని గైకొనుచు సౌఖ్యంబెల్లం బోనాడి యా 


ధీరోదాత్తుడు పుచ్చుచుండె దినముల్‌ దీనాతి దీనమ్ముగా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 220 


5585. 


586. 


ర్‌రి7. 


ర్‌రిరి. 


589. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


ల్లీ 


గీ॥ 


మ॥ 


Gil 


ఉ!॥ 


తే.గీ. 


నలిగి మాసిన యట్టి వలువను మొలం జుట్టి 
పాత కంబళి వల్లె వాటు వైచి 

నల్లని మసితోడ కాళ్ళు చేతులు నిండ 
కలయం దిరుగుచు న క్కాటి నెల్ల 

ప్రేతల కిడినట్టి పిండమ్ము లట్టులే 
ఆరగించుచు నావురావు రనుచు 

శవముల పైనుండి యవల వైచిన పుష్ప 
మాలలు తలపాగ వోలె చుట్టి 


రాత్రియును పగలు నెజుగ రాక సతము 

కంట నిద్దుర మానియా క్మావిభుండు 

గడపె ద్వాదశ మాసముల్‌ కఠిన గతిని 

సత్యనిష్టకు తల యొగ్గి సమ్మతమున 
రోహితుని మరణము 


అది యట్లుండగ కాశికాపురమునం దారోహితుం డొక్కనా 
డుదయంబే తన మిత్రులన్‌ గలసి యత్యుత్సాహ మేపారగా 
మదికిన్‌ మెచ్చెడి యాటలాడుచును సంభాషించుచున్‌ మెల్లనన్‌ 
ముదమారంగ తదంతికంపు విపినంబున్‌ జేరి యం దెల్లరున్‌ 


ఆడియాడి అలసి, అంబుజ మిత్రుండు 
నెత్తి కక్కం జూచి నెలవులకును 

నేగ నిశ్చయించి యెల్లవార లపుడు 
తలచి రివ్విధమునం దలపులందు 


వచ్చితి మింత దూర, మిటు వచ్చియు నూరక పోవ నేటికిన్‌ 
చెచ్చెర దర్భలున్‌ మటియు చెల్వగు నింధనముల్‌ వనంబునన్‌ 
హెచ్చుగ సేకరించుకొని యేగుట మేలని లో దలంచి వా 
రిచ్చమెయిన్‌ కుశంబులను నింధనముల్‌ (గ్రహియించి యంతటన్‌ 


పేర్చి బిగియించి మోపుగా కూర్చి కట్టీ 
పిన్నవాడని యైనను వెజపు మాని 
ఎత్తి యట్టులె రోహితు నెత్తి పైన 
పెట్టి ఇండ్లకు సాగిరి వేగనంత. 


శ్రీ దేవీ భాగవతం = 


221 


590. 


591. 


592. 


599. 


594. 


595. 


596. 


చం॥ 


ఆ.వె. 


చం॥ 


చం॥ 


కం॥ 


Gl 


చం॥ 


నప్తమ స్కంధము = 
బరువధికంబుగాన కడు వందుచు రోహితు డల్లనల్లనన్‌ 

సొరుగుచు వారి వెన్మం జనుచున్‌ బహుదూరము సాగి యింకపై 
చరణము లెత్తి పెట్టుటకు సైతము నోపక దాహ మెక్కుడై 

సరసి నొకండుం గాంచి యట చయ్యన మోపునుదించి యొక్కవోన్‌ 


గట్టు పైన నొక్క పుట్టపై దానిని 
దించి వేగ నేగి తృప్తి తోడ 

నీరు త్రావి వచ్చి నిశ్చలమ్ముగ మోపు 
నెత్తికెత్తు కొనగ నిశ్చయించి 


కరములు సాచినంతటనె కాళ మొకండతి వేగ వచ్చి యా 

చిజుతని కాటువేయ, నిక చెప్పునదేమి? దిశల్‌ ధ్వనింపగా 
నరచుచు నేలపైన బడి యట్టిటు దొర్లుచునుండ ముందరన్‌ 
పరువడి నేగుచున్న ద్విజ బాలురు వెన్మకు వచ్చి చూడగన్‌. 


సరసర పుట్ట లోపలికి జారు భుజంగముం జూచి చెంగటన్‌ 
నురగలు గ్రక్కుచున్‌ మిగుల నొవ్వున దొర్లుచు నున్న రోహితున్‌ 
కరుణ దలిర్చం గాంచి భయ కంపితులై నిజమందిరమ్ములన్‌ 
పరువడిం జొచ్చి దాసింగని బావురు మంచు వచించి రంతయున్‌ 


అదివిని మాధవి యంగము 

లదరగ స్పృహతప్పి పడియె నవని తలమునన్‌ 
ముదుసలి విప్రం డదిగని 

యుదకముం గొనివచ్చి చల్లె నువిద ముఖముపై 


చల్లినయంత లేచి విధిచైదము నేడిటు లాయె నక్కటా! 
వల్లభు డెందు నుండెనొ? దివాకరవంశ వివర్ధనా! సుతా! 
చెల్లెనె నీకు నాయువులు, శీతకరాభ నిభాననున్‌ నినున్‌ 
కొల్ల గొనెన్‌ విధాత కడు క్రూరుడు గాదె మదిన్‌ దలంపగన్‌ 


అని తల బాదు కొంచు కడునార్తి ధరన్‌ బడి దొర్లుచున్‌ ఘన 
స్వనమున కేక లేర్చడ పిశాచము వట్టిన యట్టు లేద్బు నా 
వనజముఖిన్‌ గనుం గొనుచు బ్రాహ్మణ వృద్ధుడు క్రోధపూర్ణసం 
జనిత నవారుణాక్షియుగ సంగతి భ్రూకుటి తల్లడం పడన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 222 


597. శా॥ 


598. &l 


599. చం॥ 


600. చం॥ 


601. శా॥ 


602. &l 


603. చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


ఓసీ! కోటి సువర్ణ టంకముల నట్లొప్పించి నాయింటి లో 
దాసీత్వం బొనరింప తెచ్చితి నినున్‌ తథ్యంబు, నే డీగతిన్‌ 
వేసంబుల్‌ బడు టొప్పునే వినుమికన్‌ విడ్డూరముల్‌ చాలు, నా 
యాసంబియ్యది దాస్య మన్నయెడ నా డట్లేటికిన్‌ జెప్పవే? 


చాకిరి చేయ నోపికయు చాలదటంచు వచింతు వేని, ని 
ర్వాకము చాలు, నా ధనము వైళమ నాకు నొసంగి యేగుమా 
కేకలు మాని, కాదనిన కిమ్మన కింటి పనుల్‌ క్రమంబునన్‌ 
చేకొను మంతె కాని యిక చెల్లవు నాకడ నిట్టి వేషముల్‌ 


అని కడు నిష్టురంబుగ ధరామరు డాడుచు నుండ సైప క 
వ్వనజ దళాక్షి భూసురుని పాదములంటి మహానుభావ! యి 
ట్లన దగునయ్య! దాస్యమున కారట చెందుటలేదు, నాదు నం 
దనుడు వనంబునం దురగ దష్టుడు నై వదలెన్‌ శరీరమున్‌ 


ఇదె మన విప్రబాలు రిపు డేడ్చుచు తెల్పగ వింటినయ్య! నన్‌ 
సదయుడవై వనంబునకు చయ్యనం బంపుము, వాని దేహమున్‌ 
పదిలముగా శృశానమున పద్ధతి చొప్పున పూద్చివత్తు నం, 
చెదపగులంగ నేడ్చు కమ లేక్షణం గాంచుచు విప్రడిట్లనెన్‌ 


చాలున్‌ జాలును నంగనాచి పలుకుల్‌ సత్యంబుం బోనాడి యి 
ట్లేలా! కట్టు కథల్‌ వచించి నను నట్టేటన్‌ బడన్‌ ద్రోచి నీ 
బాలున్‌ గూడి పలాయనంబు గొనగా భావింతు, వట్లెన నే 
బాలున్‌ గాను శిరమ్మునూపి నిను పంపన్‌, పొమ్మికన్‌ లోనికిన్‌ 


పైకము ముందె గైకొని యుపాయముతోడ నసత్యముల్‌ గడున్‌ 
వాకొని మోసగించి పెర వారల పంచనం జేరు చుందు రీ 
లోకమునందు పెక్కురిటు లుబ్బులునై పని వాండ్రు, పాపముల్‌ 
గైకొని యాతనల్‌ వడరె కాలుని లోకముం జేరి పెక్కులున్‌ 


సలసల కాగు తైలమున సంయమనీశు భటాళి చేరి నిన్‌ 
కలయగం ద్రిప్పి వేపుదురు కర్మశమౌగతి, నంతెగాక యా 
వలి జననంబునన్‌ భువి ధ్రువంబుగ కుక్కుటమై జనింతు, వి 
ట్లలయక జీతముల్‌ గొని ప్రయత్నముతో పనిమాని యేగినన్‌ 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 223 


604. 


605. 


606. 


607. 


608. 


609. 


610. 


తే.గీ. 


చం॥ 


చం॥ 


చం॥ 


మ॥ 


చం॥ 


మ॥ 


ఇన్ని మాటలు పలుకంగ నేల యింతి 
ఏడుపులు మాని పని చేయ నేగు మింక 
అట్లు కాదందు వేని మదభ్ర మెల్ల 

ఇచ్చి వెడలుము నీ యిచ్చవచ్చినట్లు 


అని కడు నిష్టురోక్తు లిటు లాడెడు భూసురుంగాంచి నమ్రయై 
యనఘ! నిజమ్ము పల్మితి, దయామతిం జూడుము నన్ను పంపుమా! 
పని యొనరింప భీతిలెడి పందను గాను, తనూజు దేహమున్‌ 
ఖనన మొనర్చి వచ్చెదను కాదన బోకుము బ్రాహ్మణోత్తమా! 


అని బ్రతిమాలు చుండినను నాత దొకింతయు సంచలింప కి 
ట్లనియెను దాసి! నీసుతు డెటైనను నేమి వినంగం బోను, నీ 
పనులను పూర్తి చేయుమిక వాగుడుమాని, తిరస్మరించినన్‌ 
తనువున దండ తాడనము తప్పదు పొమ్మని హెచ్చరించుచున్‌ 


గునగున లోనికిన్‌ జనియెం (గుద్దత నాద్విజ సత్తముండు, న 
వ్వనితయు నేద్చి యేడ్సి స్పృహం బాసి భువిన్‌ బడి సుంతతేరి నె 
మ్మనమున ధైర్యమూని యజమానుడు చెప్పిన యట్టు లింటిలో 
పనులను పూర్తి చేసె నల భానుడు గ్రుంకక మున్నె శీఘ్రమే 


పనులెల్లన్‌ ముగియించి విప్రనకు సంభావ్యంబుగా శయ్య చ 
య్యన సర్జన్‌, గని సంతసంబున ద్విజుం డా శయ్యపై మేను వా 
ల్చిన పాదమ్ముల చెంతం జేరి పదముల్‌ చే నొత్తు చుండంగ బ్రా 
హ్మణుడంతన్‌ గరుణాంత రంగుడయి యయ్యబ్దాక్షితో నిట్లనెన్‌ 


తనయుడు పోయెనంచు మది తద్దయు దుఃఖీలు చుంటి, వింక నీ 
తనయుని గాంచి యో అబల! ధర్మయుతంబుగ చేయదగ్గ యా 
పనులను పూర్తిచేసికొని భానుడు దోపక మున్నె రమ్ము, లే 

దన గురికాక తప్పదు మదాగ్రహ విస్తర దుర్భరాగ్నికిన్‌ 


అనినన్‌ మాధవి సంతసం బెనయగా నత్యంత వేగంబునన్‌ 

గను యుగ్మమ్మున బాష్పధార లొలుకన్‌ గాఢాంధకారమ్మునన్‌ 
తనయా! యెచ్చట నుంటి వయ్య తుదకున్‌ దౌర్భాగ్యమిట్లాయెనా! 
యని బిట్టార్చుచు తూలుచున్‌ జనియె ధైర్యం బెట్లొ నూల్మొల్పుచున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 224 


611. 


612. 


613. 


614. 


615. 


616. 


617. 


చం॥ 


చం॥ 


చం॥ 


మ॥ 


మ॥ 


Gl 


శ్రీ దేవీ భాగవతం = 


చనిచని యెట్టకేల కొక చక్కిన మున్‌ ద్విజ బాలకుల్‌ వచిం 
చినటు తటాకమున్‌ మజియు చెంతనె వల్మికమున్‌ గ్రమంబునన్‌ 
గని, యట కేగి చూచె తన కన్నకుమారుని దేహ మొక్కచో 
వనరుహనేత్ర తా నుదయ భాస్మర తుల్య విరాజ మానమున్‌ 


కని దరిం జేరి యామె పెను గాలికి కూలిన వృక్షమో యనన్‌ 
తనయుని చెంత కూలి పరితాపమునన్‌ తన బిడ్డ దేహమున్‌ 
తన యొడి నుంచి మిక్కిలిగ తాకిన దుమ్ము విదిల్చి నాయనా! 
ననుం గను మయ్య యొకృపరి నందన! పల్ముము ముద్దు లొల్మగన్‌ 


అని విలపించుచున్‌ విభుని నాత్మం దలంచుచు ప్రాణనాధ! నీ 
తనయునిం జూడు మయ్య! కడు దైన్యగతిన్‌ పృథివీ తలంబునన్‌ 
దినకర తేజ మట్లు పడి దిక్కజి యుండెను, కాలపాశమో 

యన నురగంబిటుల్‌ సుతుని యాయువులన్‌ గొని పోయె నక్కటా! 


మును దైవజ్ఞులు వీని జాతకము సంపూర్ణాయు రారోగ్యమున్‌ 
ఘన రాజ్యాదిక భోగయుక్తమని వక్కాణించి, రవ్వాక్యముల్‌ 
తనయా! తప్పెనా? నీదు పాద కర సంధానమ్ము లౌ చక్ర మీ 
న, నవాబ్దాదిక చిహ్నముల్‌ చెదరెనో నా తండ్రి! యే మయ్యెనో? 


మునుజన్మమ్ముల నెట్టి పాపముల దుర్చుద్ధిన్‌ గడున్‌ జేసితో 
వనజాతాసను డిట్టి దుష్పృతికి నన్‌ పాల్టేసె నేదక్కటా! 
అనఘాత్ముండగు ప్రాణనాధుడిట లేడయ్యెన్‌ సుతా! నీవునున్‌ 
కనులన్‌ విప్పి ప్రియంబునన్‌ బలుక వింకన్‌ దిక్కు నాకెద్దిరా? 


అని భూమ్యభ్రము లొక్కటన్‌ బగులున ట్లాకాంత రోదించుచున్‌ 
తన దౌర్భాగ్యము నెంచు కొంచు నచటన్‌ ధాత్రీ స్థలిన్‌ దొర్లుటన్‌ 
గని, యాప్రాంతపు రక్షకుల్‌ మిగుల దిగ్భాంతాత్ములై వచ్చి య 
వ్వన జాక్షిన్‌ గని పల్మిరిట్లు కరుణా పారీణ వాగ్వైఖరిన్‌ 


ఎవ్వరిదాన వమ్మ? యిటు లేడ్చుట కేమి కతంబు నీకు? వీ 
డెవ్వడు? నీ సుతుండె? పతి యెందుల కేగెను? నర్ధరాత్రియం 
దివ్వన మందు నుంటి విటు లేలొకొ? యంచు ననేక రీతులన్‌ 
నెవ్వగ నున్న యవ్వనజ నేత్రను పృచ్చ యొనర్చ నామెయున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 225 


6186. 


619. 


620. 


621. 


622. 


623. 


624 


కం॥ 


చం॥ 


చం॥ 


మ॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కదలక మెదలక వారల 

కదియిది యని చెప్పంబోక యవనీస్థలిపై 
రొద మాని వివశ యైపడ, 

నదిగని కడు భీతిం జెంది యా భటు లెల్లన్‌ 


ఇదియొక బాల ఘాతి, మదినెంచ పిశాచమనంగందోచు, నీ 
యదనున నొంటి నున్నయొక అర్భకు నిట్లు వధించి తెచ్చి స 
మ్ముదమున నారగింప తలపోయుచు నేమి యెజుంగ నట్లు తా 
చద లదరంగ నేద్చెడిని చాలును మాట లికేల యీమెతోన్‌ 


మాధవికి మరణ దండన 


అని యొక రీతిం బల్ముకొని యందరు నయ్యమ కాలు సేతులన్‌ 
ఘన కచభారమున్‌ ఒడిసి గట్టిగపట్టి శ్మశాన భూమికిన్‌ 
గునగున నీడ్చుకొంచుంజని ఘోర పిశాచిని తెచ్చినార మీ 
వనమున నొక్కచోంగని, జవమ్మున దీని వధించు టొప్పగున్‌ 


అని యచ్చోంగల యాప్రవీరుంగని వా రత్యంత ముద్వేగులై 

వినిపింపన్‌ విని యాత డామె మొగమున్‌ వీక్షించి మున్నీమె నేం 
గనియుంటిన్‌, పసివారి నెందరి నిటుల్‌ కారుణ్యమున్‌ వీడి తాం 
దినెనో యిప్పటి దన్మ దీని యుసురుల్‌ దీయించుటే శ్రేయ మౌ 


ధరణీ దేవుల, గోవుల 

సరసిజ నయనల శిశువులం జంపిన వానిన్‌ 
గురుపత్నీ సంగమరతుం 

దెరువరులన్‌ దోచుకొనెడి తెక్కలి వానిన్‌ 


కనకము దొంగిలు వానిని 

వెనుకాడక యింట నిప్పు వెట్టెడి వానిన్‌ 
జనులకు గిట్టని వానిని 

వనిత యనక విప్రడనక వధియింపవలెన్‌ 


అని పలికి భటుల వీడ్శొని 

వనజేక్షణ హస్తములను పాదయుగమ్మున్‌ 
పెనవైచి కట్టి దాసున్‌ 

గని యిట్లని పల్మె మిగుల కర్మశ బుద్ధిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 226 


625. 


626. 


627. 


628. 


629. 


630. 


631. 


632. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


కం. 


తే.గీ. 


చం॥ 


చం॥ 


చం॥ 


కం॥ 


Gi 


తరుణి యని చూడ బోకుము 

కరుణన్‌ విడి యీమె నిపుడె ఖండింపు మనన్‌ 
వెరగు పడి హరిశ్చంద్రుడు 

తరళాక్షిన్‌ జంపుటిది యధర్మంబనుచున్‌ 


తలచి యజమానుం గాంచి సంచలితు డగుచు 
స్వామి! అబలను వధియింపం జాలనయ్య! 
ఆజ్ఞయిడు మింక నెదియైన నాచరింతు 

నన్ను మన్నింపు మనుచు విన్నపము సేయ 


భయపడకోయి యీమె కడు పాపి, వధించుట యుక్తమౌను, సం 
దియమును మాని శీఘ్రమె వధింపుము, పాపము గాదు, దీన ని 
శృయముగ పుణ్యమబ్బు నిది సత్యము, దీనిని చంపకున్న ని 
రయ వధియించు నింకను పురమ్మున బిడ్డల నెల్లవారలన్‌ 


ఇదె యడిదమ్ము గైకొని వధింపుము దీని నటంచుం బల్మని 
య్యది తగునయ్య! యోడ కొక యంగనం జంపుట; చంపితేని నా 
కొదవదె రౌరవమ్ము, మది నొప్పను నేనిది, జీవితాంతమున్‌ 
ముదితను చంపరాదనుచు మున్నొక సద్వత మేను బూనితిన్‌ 


అన విని యాఫ్రవీరుడు దురంత క్రుధారుణ నేత్ర యుగ్య్ముడై 
కనలుచు నోరి మూర! నను కాదన నీ కెటు నోరు వచ్చెరా! 
అనయము సేవకుం డధిపు నాజ్ఞ వహించుట కంటె నెక్కుడే? 
వినయ విదూర! నీ వ్రతము, పెక్కులు దక్కు మయుక్త వాక్యముల్‌ 


ఇదిగో ఖడ్గము గైకొని 

యదియిది యని పెక్కు నీతు లల్లక యిపుడే 
విదళింపుము దీని శిరము 

మదిలోనన్‌ శంకమాని క్షాస్టలిం గూలన్‌ 


అనియాజ్ఞాపింప 
హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించుట 


చేయున దేమి లేక కడు సిగ్గున శీర్నము నట్టె వంచి త 
ప్తాయత చిత్తుడై దినకరాన్వయు డయ్యసి చేతం దాల్చి, య 


శ్రీ దేవీ భాగవతం = 


227 


633. కం॥ 


634. మ॥ 


635. చం॥ 


636. చ॥ 


637. చం॥ 


638. తే.గీ. 


639. కం॥ 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


న్యాయపు వృత్తికిన్‌ గడిగి యక్కట యింతటి పాపకర్మమున్‌ 
చేయదలంచితిన్‌ గద! యిసీ విధి యిట్టుల ప్రాసిపెట్టెనే! 


అని తన దురదృష్టమునకు 

మనమున చింతించి విభుడు మానినిం గని యో 
వనజేక్షణ! రమ్మిచటకు 

కనికర మొకయింత లేక ఖండింతు నినున్‌ 


అని ఖడ్గంబును పైకినెత్తుకొని డాయన్‌ బూని యొక్కింత ముం 
దునకున్‌ వెళ్ళి ధరాధిపుండు వడి నుద్యుక్త క్రియారంభుడై; 

తన భార్యామణి యీమెయం చెజుగ డద్ధర్మాత్ము డప్పట్టునన్‌ 
తననాధుం డితడంచు నామెయు మదిన్‌ దా పోల్చదయ్యెన్‌ నిశిన్‌ 


తన తలం ద్రుంచ ఖడ్గమును దాల్చి సమీపముం జేరుచున్న యా 
తని గని బాప్పముల్‌ గదుర దైన్యగతిన్‌ వచియించె నిట్టు, లో 
యనఘ! వధింప వచ్చు, వెనుకాడను చావుకు, కాని యొండు నా 
మనవి వినంగ వేడెద శమంబు వహించి క్షణమ్ము సతపన్‌ 


అదె యటు చెంత నా తనయు డర్భకు డొక్క విషాహి దష్టుడై 
వదలెను ప్రాణముల్‌, గడు కృపామతి నన్ను ననుగ్రహించినన్‌ 
పదిలముగా కుమారుని శవంబును నీకిదె యప్పగింతు నో 
సదమల చిత్త! పంపుమిదె చయ్యన వత్తు క్షణమ్ములోపలన్‌ 


అన విని కాటికాపరి దయార్టమతిన్‌ తనుమధ్యంగాంచి, యో 
వనితరొ! వెళ్ళిరమ్ము కడు వైళమ యంచు ననుజ్ఞ నీయ, హా 
తనయ! కుమార! వత్స! అని తద్దయు నార్చుచు బాలుడున్న యా 
వనమును జేరి పుత్రుని శవంబును చేకొని వచ్చె పర్వునన్‌ 


వచ్చి య క్కాటి యందొక ప్రక్క దించి 

నాధ! ఎట నుంటి వయ్య! నందనుని (గనుము 
మరలి రానట్టి లోకాల కరిగె నయ్య! 
నన్ననాధను చేసి భూనాధ! యిపుడు. 


నందనుని విడచి యిక నే 
చందమ్మున నేను బ్రతుకం జాలుదు నయ్యా! 


నప్తమ స్కంధము = 


640. 


641. 


642. 


643. 


644. 


645. 


646. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


వ. 


Gil 


కం॥ 


వం॥ 


మ॥ 


డెందమ్మున చింత వదలి 
యిందే విడతు నిక దేహ మేలా (బ్రతుకన్‌ 


అని యివ్విధమ్మున విలపించు నమ్మానినీ మణి గద్దదం 
బైన కంఠస్వరంబును పోల్బుకొనలేక కాటికాపరి వేషమున 
నున్న హరిశ్చంద్రుండు 


బాలుని మోముపైనంగల వస్త్రము నించుక పైకి లేపి భూ 
పాలవరుండు వానిముఖ పద్మమునంగల రాజచిహ్నముల్‌ 
పోలగం జూచుచున్‌ మిగుల పొల్పగు చెక్కిళు, లాయతంబునై 
(బేలెడు కేశ పాశమును, విసృతమైన యురఃస్థలమ్మునున్‌ 
గ్రాలెడు హస్తపాద యుగ కాంతులం గన్గాని చోద్యమందుచున్‌ 


అకటా! యెంతటి అందగాడు తలపోయన్‌ రాజ వంశారవ 
(ప్రకటుండైన సుధాకరుండితడు, దుర్వ్యాపారుడై కాలు డి 
య్యకలంకున్‌ గబలించె, యెంత దయనీయంబిద్ది! హా! దైవమా 
సకలం బీతని లక్షణమ్ములను గాంచన్‌ దోచు నాపుత్రుడున్‌ 


నా సతి దాసిగ నెయ్యెడం 

గాసిలు చున్నది యొ, సుతుడు కడు సుకుమారుం 
దేసంగతి నున్నాడో 

భూసురుకడ నంచు మిగుల పొగిలెడి శ్చపచున్‌ 


కని యా మాధవి దీనయై శ్వపచ! మత్మాంతుండు లేడిందు, నా 
తనయుం డీతడు, కాలు డివ్విధిని దుస్తంత్రుండునై వచ్చి యీ 

తని ప్రాణమ్ములు తీసె యెంత దురవస్థన్‌ బొందెదో యింకపై 
ననుచున్‌ గుండెలు బాదు కొంచు విధికృత్యం బాత్మ నిందించుచున్‌ 


తొలగన్‌ జేసితి గాదె రాజ్య విభవోద్యోగంబు, భార్యన్‌ సుతున్‌ 
వెలిగావించితి, విట్లు నన్నతని దేవిన్‌ దాస్యపున్‌ వృత్తిలో 
మెలగన్‌ జేసితి, వంతం బోక తనయుం బ్రేతమ్ము గావించి తి 
ట్లలుకన్‌ దైవమ! యే మొనర్తు విక నయ్యర్మాన్వయోద్దీపకున్‌ 


అని దుఃఖించెడి యామె పల్ములకు నిద్రావస్థ యందుండి మే 
ల్మొనిన ట్లా నరపాలు డుల్మిపడి యాలోచించి హా! యేమి యీ 


శ్రీ దేవీ భాగవతం = 


229 


647. కం॥ 


648. 


649. చం॥ 


650. కం॥ 


651. ఉ॥ 


652. శా॥ 


653. చం॥ 


ఆ.వె. 


నప్తమ స్కంధము = 
వనితా రత్నము నాదు పత్ని యగునా? బాలార్మ తేజుండు నా 
తనయుండే యిత డయ్యయో కడకు నా దౌర్భాగ్య మిట్లయ్యెనా? 


అని కుప్ప గూలె నరపతి 

విని మాధవి యతడు తనదు విభుడే యనుచున్‌ 
మనమున నిశ్చయముంగొని 

వనరుచు మూర్చిల్లె పుష్పవన లతికయనన్‌ 


అంత కొంత వడికి నా హరిశ్చంద్రుండు 
తేరు కొనుచు లేచి బోరు మనుచు 
తనయ! నన్ను నాన్న యని పిల్చు వారలు 
కలరె భువిని నింక కన్న తండ్రి! 


అటు నిటు నాడి వచ్చి జనకా!యని యంక తలంబుంజేరి బల్‌ 
చిటిపొటి నవ్వులన్‌ మిగుల చేత మెలర్పగ నాకు నిత్యమున్‌ 
పటు పరితాప భారమును బాపెడు వార లికెవ్వరయ్య? ని 
న్నిటు పెరవారి కమ్మిన విహీనుడ నాకిది తగ్గ శాస్తి యౌ 


అని దుఃఖించుచు జనపతి 

తనయుని దేహంబునెత్తి తన గుండియకున్‌ 
పెనగొనగ హత్తు కొని పృ 

థ్వినిం గూలెను చేష్టలుడిగి వీజిడివోలెన్‌ 


అంతట సుంత తేరుకొని యమ్మహిళామణి “భర్తంగాంచుటన్‌ 
సంతసమందుటో, సుతుడు సద్దతి కేగుటం గాంచి యాత్మలో 
చింతిలుటో” యెజుంగక విశీర్ణ మనఃస్థితయె చలించి తా 

నెంతయు క్రోధమూని పరమేశ్వరు కృత్యము నేవగించుచున్‌ 


అయ్యో దైవమ! సప్తసాగర పరీతానంత భూమండలం 
బయ్యాఖండలుంబోలి యేలందగు విఖ్యాతున్‌ హరిశ్చంద్రునిన్‌ 
నెయ్యంబున్‌ విడి యీశ్శశానమున నీ నీచక్రియావృత్తికి 
ట్లయ్యయ్యా! నియమించితే కరుణలేదా! దుర్విధీ సుంతయున్‌ 


అని విలపించుచున్‌ పతిని నట్టులె కౌగిలి జేర్చి భూవరా! 
కనుగొను చున్నదంతయును కల్లయొ, సత్యమొ, యంచు నామదిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 230 


654 తే.గీ. 


655. చం॥ 


656. కం॥ 


657. కం॥ 


658. మ॥ 


659. శా॥ 


660. కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


పెనగొనె సందియమ్ము, పృథివిన్‌ బుజు వర్తను డైనవానికిన్‌ 
మనుజుడె కాదు సాయ మణు మాత్ర మొనర్చడు దైవమేనియున్‌ 


ధరణి బూజలు, వ్రతములు, ధర్మగతులు 
వ్యర్థమని తోచుచుండె ధరాధి నాధ! 

ధర్మ మార్గమ్ము, సత్యమ్ము, తప్ప ననెడి 
వ్రతమెగద! నిను కాటి కాపరిని చేసె. 


అన విని వెచ్చనూర్చుచు ధరాధిపు డాసతి యాత్మవేదనన్‌ 

గని తనకట్టి నైచ్యగతి కల్గిన కారణమెల్ల తెల్పి మె 

ల్లన శిరమున్‌ స్పృశించుచు కలంగెడి చిత్తముతోడ మానినీ! 
తనయుడు రోహితుండెటుల తా మరణంబును బొందె తెల్పుమా! 


అని యడుగ మాధవీలత 

తనయుడు విగతాశుడైన తద్విధమెల్లన్‌ 
జనపతికిందెల్ప నాతం 

డనుగున్‌ సుతు తనువు చెంత నట్టె యొరుగుచున్‌ 


తనయా! నీ యీదుస్థితిం 

గనియును నే నింత దన్మ కాయము తోడన్‌ 
మను చుంటిని కఠినాత్ముడ 

కనికర మొకయింత లేదు కాలున కెందున్‌ 


అని దుఃఖీచుచు వెల్టివాని వలె నయ్యర్మాన్వయుండుండ న 

వ్వనితారత్నము భర్తంగాంచి యనఘా! ప్రారబ్ధ మిట్లయ్యె గా! 
జననాధా! యిక జాగుసేయం దగ దాచండాలు నాజ్ఞన్‌ వడిన్‌ 
మనమందెంచి మదీయ శీర్షమును ద్రుంపన్‌ సిద్ధమై లెమ్మికన్‌ 


స్వామిద్రోహ, మసత్యదోషమును వీసంబైన లేకుండ మీ 
సామీష్యంబున నున్న నన్‌ దునిమి మీ సత్యవ్రతం బెల్లరున్‌ 
వేమారుల్‌స్తుతియింపం జేయు మిక పై ప్రాప్తించు జన్మమ్ములన్‌ 
స్వామీ! భర్తగం నిన్నెగోరి మదిలో ప్రార్థింతు సర్వేశ్వరున్‌ 


అని పలుకు రాణి మాటల 
కనుపమ దుఃఖాతిరేకు డగుచు నృపాలుం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 231 


661. సీ। 


గీ॥ 


662. మ॥ 


663. మ॥ 


664. శా॥ 


665. కం॥ 


డిన వంశ (ప్రవరుడు తన 
మనమున దలపోసె వివిధ మార్గముల నిటుల్‌ 


ఈ దుఃఖ భర మిప్పు డేగతిం దొలగింతు 
నాత్మహత్యయె మార్గ మౌను నాకు 

యజమాను ననుమతి నగ్నిశిఖల దూకి 
యుసురులు వాయుటే యుత్తమమ్ము 

సుతుని దేహము తోడ చితిలోనం బడియిందె 
దేహమ్ము విడతు సందియములేక 

అని తన నిశ్చయం బర్జాంగికిన్‌ దెల్పి 
నరకమైన స్వర్గ పురమె యైన 


ఇదియె నానిర్ణయం బిక నింటికేగి 
వేడ్మ సేవింపుమో దేవి! విప్రవరుని 
పుణ్య ఫలముండెనేని మువ్వురము మరల 
కలిసి కొనవచ్చు నూర్ధ్వ లోకములయందు 


అనినన్‌ మాధవి ప్రాణనాధుంగని దుఃఖావేశ నిర్శగ్న యె 
యినవంశోత్తమ! నిన్నువీడి యిక నే నేరీతి ప్రాణమ్ములన్‌ 

గొని జీవించెద? మిమ్ముం గూడి యిదె నేనున్‌ బ్రాణముల్‌ వీడెదన్‌ 
నను వారింపకు మంచు పేర్చె ంజితిం గ్రన్నన్‌ బాపష్పపూర్తాక్షియై 


ధరణీశుండును నడ్డు చెప్పక మదిన్‌ ధైర్యమ్ము నెక్కొల్సి దు 

ర్భర దుఃఖాగ్ని నడంచు కొంచు సుతునిన్‌ భాస్వత్‌ కులోద్దీపకున్‌ 
గరయుగ్మంబునంబట్టి తెచ్చి చితి పైనన్‌బెట్టి సర్వేశ్వరిన్‌ 
గరుణామూర్తిని సన్నుతించె కడు యుక్తంబైన భక్షున్నతిన్‌ 


అమ్మా! శాంభవి! యీశ్వరీ! సకలలోకారాధ్య! రక్తాంబరీ! 
మమ్మున్‌ సమ్మతి జూడుమమ్మ! కరుణన్‌ మా తప్పులన్‌ సైచి చే 
కొమ్మా! మమ్ము త్వదీయ సన్నిధికికన్‌ కోశాంతరస్నా! పరా! 
యిమ్మా! ముక్తిని జన్మసంకటము లింకేలా? జగత్సావనీ! 


అని ప్రార్థించి యొకించుక 
కనుయుగ్మము తెరచి చూడ కంజజు డాదిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 232 


666. 


667. 


668. 


669. 


670. 


671. 


672. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


Gil 


చం॥ 


కం॥ 


కం॥ 


Gil 


అనిమిషు లెల్లరు గన్పడి 
రినకుల తిలకునకు మోద మేర్పడ నెదుటన్‌ 


అంతట పద్మగర్భుడు ధరాధిపుం గాంచి నృపాల సత్తమా! 
సంతసమయ్యె చూడుమిదె సంయమ నీశుని తోడ వేల్పులీ 
చెంతకు వచ్చి నిల్చిరి, బుషి ప్రవరుండగు కౌశళికుండు తా 
పంతము వీడివచ్చెను కృపన్‌ నిను మిక్కిలి ప్రస్తుతింపగన్‌ 


అన విని రాజదంపతు లనంత ముదంబును బొంది చేష్టలు 
గ్దిన విధ మౌచు నిల్చి పరికించుచు నుండగ వారింగాంచి య 
య్యనిమిష నాధు డిట్లనె ధరాధిప! రండిదె మిమ్ము మువ్వురన్‌ 
గొని చనువాడ నాకమునకున్‌ వెస నెక్కుడిదే విమానమున్‌ 


మీ సత్మర్మలు గుణములు 

వాసిగ మిము నాకలోక వాసులంజేయున్‌ 
చేసిన సత్మర్మల ఫల 

మోసరిలక వెంటవచ్చు నుర్వీనాధా! 


అనిపలుక 


దివినుండి కుసుమ వర్షము 
లవిరళముగ కురిసె నప్పు డవనీ పతిపై 
ప్రవిమల సుధోరు ధారలు 
ధవళిమలై చితిని గురియ తక్షణమందున్‌ 


నవ్వుచు లేచి రోహితుడు నాన్నను తల్లిని కౌగిలించె, నా 
మువ్వురు నంత దివ్య సుమ భూషణ వస్త విరాజమానులై 
నివ్వటిలన్‌ సురాధిపుడు నెక్కొను హర్ష మహాబ్ది మగ్చుడై 
యవ్విభుం గాంచి యిట్లనియె నాదర పూర్వక భాషణంబులన్‌ 


ధరణీ నాయక! స్వర్గ మేగుదము మోదంబొప్ప రండింక స 
త్వరమే యెక్కుడు వ్యోమయాన మదె దివ్యంబై ప్రకాళించెడిన్‌ 
వరసౌఖ్యంబులు పొందవచ్చు నట సంభావ్యంబుగా నంచు తా 
సురనాధుండు ప్రియంబునన్‌ బలుక నా సూర్యాన్వయుండిట్లనెన్‌ 


శ్రీ దేవీ భాగవతం = 


6/73. 


674. 


675. 


676. 


677. 


678. 


679. 


చం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


కం॥ 


తే.గీ. 


Gi 


నప్తమ స్కంధము = 
శ్చపచున కేను దాసుడను స్వర్భువ నాధిప! వానియాజ్ఞ లే 

కిపుడెటు వత్తు న్యాయమగునే! యన, నాతనిం గాంచి నవ్వుచున్‌ 

శృ్వపచుడ నేనె సందియము వాయుము చూడు మిదెల్ల నాటకం, 

బిపుడు శ్మశాన మేది? గృహమేది? యటంచు యముండు వల్మగన్‌ 


కనిపింపడయ్యె శ్వపచుడు 

కనిపింపదు వాని గృహము, కాడును నెందున్‌ 
కనిపింపదయ్యె భూపున 

కనుపమ సంభ్రమము మటియు నక్కజ మొదవన్‌ 


అదిగని యింధ్రుడు రాజా! 

పదిల పడెనె మనసు రమ్ము స్వర్గ సుఖంబుల్‌ 
పొదువు కొని యెదురు చూచెడు 

కదలుడు మీ మువ్వురింక కాదనక వడిన్‌ 


అనిన నృపాలు డమ్మఘవు నర్ధిం గనుంగొని యంజలించి యి 
ట్లనియె సురేంద్ర! కోసల జనావళి యేగతి నున్నవారలో 
కనవలె గాదె? వారలను కాదని నేనెటు వత్తు నయ్య! మీ 
రనఘులు రాజధర్మ మిది యౌనె యొకింతందలంపు డాత్మలోన్‌ 


అనురక్తుల భక్తుల విడు 

టనఘా! గోస్ర్తీ ద్విజ శిశు హత్యా సమముల్‌ 
ఘన పాప నిమిత్తములని 

వినంబడు నేనెటుల వత్తు వీడ్మొని వారిన్‌ 


నాక మైనను దుర్భర నరకమైన 
వారితోంగూడి వచ్చెద ప్రాగ్టిశేశ! 
ఇదియె నానిర్ణయము మాట లేటికయ్య! 
అనిన సురపతి యిట్లనె ననునయుమున 


నీ పహృదయమ్మెటింగితి గణింపగ ప్రాణుల పాప పుణ్య సం 
దోహము లెట్టులో యటులె తోచును కష్టసుఖంబు, లందుచే 
మోహము వీడు మయ్య! కడు పుణ్యుల కబ్బెడు స్వర్గమెందు సా 
మూహికమై పొసంగ దిది పొచ్చెముగాదు నృపాల సత్తమా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 234 


శ్రీ దేవీ భాగవతం -ాా 
680. వ. అని సురేద్రుండన నరేంద్రుండిట్లనియె 


681. సీ॥ రాజ్యభోగమ్ముల రాజన్యు లిద్ధర 
వరలు చుండుట వారి వలన గాదె 
దాన ధర్మమ్ములు తగ యజ్ఞయాగముల్‌ 
సలుప గల్లుట వారి వలన గాదె 
దిశల మద్యశమెల్ల తేజరిల్లిన దన 
తలపంగ నవ్వారి వలన గాదె 
స్వర్గ సుఖమ్ములం బదయ నర్హత నాకు 
కలిగె నేడన వారి వలన గాదె. 


గీ; కాన నాప్రజల విడచి కదల నేను 
కష్టమైనను సుఖమైన కలసి మెలసి 
వారితోం గూడి పొందుటే భావ్యమగును 
నాదు కోర్మెను మన్నింపు మాదరమున 


682. మ॥ అని యిట్లెంతయు ధర్మ బద్ధముగ వ్యాఖ్యానించు నాభూమి నా 
ధున కంగీకృతిం దెల్బె నింద్రుడును; సంతోషమ్ముతో నందరున్‌ 
జనిరా కోసల రాజధానికి; హరిశ్చంద్రావనీ నాధునిన్‌ 
గనినంతన్‌ ప్రజలెల్ల వచ్చి రటకున్‌ కౌతూహలోల్సేకులై 


683. ఉ॥ వచ్చిన యా ప్రజాళింగని స్వర్భువ నాధిపు డాదరించి, మీ 
రిచ్చమెయిన్‌ సుఖమ్ముల నహీనగతిన్‌ సురలోక మందు బల్‌ 
మెచ్చుగ పొంద వచ్చునిక; మీ విభు ధార్మిక వృత్తి కే మదిన్‌ 
'హెచ్చుగ సంతసించి మిము నెల్లర గైకొని పోందలంచితిన్‌ 


684. ఉ॥ రండిదె యెక్కుడంచు ననురాగము తోడ వచింప నెల్లరున్‌ 
నిండిన సంతసమ్మున ననింద్య చరిత్రుల కబ్బునట్టి యా 
ఖండలు లోక వాసమిటు కల్గెంగదా! కడుచోద్యమంచు నా 
చండకరాన్వయట్రభు దెసన్‌ గన నాతడు సమ్మతింపగన్‌ 


685. చం॥ పరువున నేగి వారలు ప్రభాకరకోటి సమాన కాంతులన్‌ 
వరలెడు వ్యోమయానము నవారణ నెక్కిన యంత నందరున్‌ 
బరగిరి దివ్యతేజ తను భాసితులౌచు, ననంతరంబ యా 
నరపతి సత్వరంబ తన నందనుం దోడ్మ్కొనియేగి వేడుకన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 235 


686. కం॥ కోసల రాజ్యాధిపతిగ 
భాసిల నఖిషిక్తుంజేసి ప్రజల సచివులన్‌ 
భూసురులన్‌ దగురీతిగ 
వేసరిలక సత్మరించి వీడ్కొని యంతన్‌ 


687. కం॥ సరగునం జని దేవేంద్రుని 
సరసన నాసీను డయ్యె సంతస మొదవన్‌ 
వర సురవిమానమున న 
ద్ధరణీశుడు సతినిగూడి ధార్మికవృత్తిన్‌ 


688. వ. అనియిట్లు హరిశ్చంద్రో పాఖ్యానమ్ము వ్యాసుండు 
జనమేజయునకున్‌ వినిపించె నని పలికి సూతుండు 
శౌనకాది మునులంగాంచి 


689. ఉ॥ ఈ కథ విన్న వారలకు నిచ్చమెయిన్‌ వినిపించు వారికిన్‌ 
చేకుజు శాంతి సౌఖ్యములు, చిత్తము నంగల కోర్మెలన్నియున్‌ 
ప్రాకటమై ఫలించు, నిక స్వర్గ సుఖంబులు సత్రజాళియున్‌ 
ధీకుశలత్వమున్‌ గల సతీమణియున్‌ లభియించు నిక్నమున్‌ 


690. వ. అని తత్మథాశ్రవణ ఫలితంబు వచియించె. 


691. కం॥ అంత నృపాలుడు తత్మథ 
సాంతమ్ము గ్రహించి వ్యాస సన్మునిం గని య 
త్యంత విధేయుడగుచు స 
చ్చింతనుడై యిట్లువలికె చెలువము మీరన్‌ 


692. చం॥ అనయము నా నరేంద్రుడు శతాక్షికి భక్తుడటంచు మీరుము 
న్ననినటు లెంతు; నీశ్వరి శతాక్షియనంబడంగారణంబు నా 
కనఘ! వచింపుమయ్య! జగదంబ గుణంబుల నెంతకాలమున్‌ 
వినినను నామనంబు తనివిన్‌ గనం జాలదు మౌనిసత్తమా! 


699. వ. అని ప్రార్థించు జనమేజయుంగని కృష్ణద్వైెపాయనుండు 
శతాక్షీసంభవగాథధ నిట్లు వినిపింపం దొడంగె. 


236 


= రీచ్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


694 తే. 


695. 


696. 


697. 


6986. 


699. 


700. తే.గీ. 


చం॥ 


చం॥ 


చం॥ 


చం॥ 


చం॥ 


శ్రీ దేవీ భాగవతం = 
శతాక్షి - శాకంభరి 


మును హిరణ్యాక్షు వంశ సంజనితుడైన 
“రురుని” తనయుండునైపుట్టి పరమనీచ 
కృత్యముల్‌ సల్బుచుండెను నిత్య మవని 
“దుర్గములొడను వాడు నిరర్గళ గతి 


దివిజుల శక్తియున్‌ మజియు తేజము సర్వము వేదశాఖలం 
దవిరళమై వెలుంగుచు జయంబును వారికి గూర్చు చుండుటన్‌ 
జవమున వేద వాజ్మయము సాంగముగా నశియింపం జేసినన్‌ 
దివిజులనెల్ల గెల్బుటది తేలిక యంచుం దలంచి వెంటనే 


హిమగిరి కేగి అచ్చట నహీన గతిన్‌ దపమాచరించె నా 
కమలజు గూర్చి దుర్గముడు, కాలముసాగె సహస్రవర్షముల్‌ 
క్రమమున తత్తపో౭_నల శిఖల్‌ వడిం దాకగ సర్వలోకముల్‌ 
(భ్రమసి వడంక సాగె నెడం బాయని భీతి ననిశ్చితస్టితిన్‌ 


అతని తపఃప్రభావమున కబ్దజు డుబ్బుచు హంసవాహన 
స్థితుడయి వచ్చి దుర్గమ! మదిన్‌ గల వాంఛిత మెద్దినీకు, స 
మృతి నెరవేర్తునేనన నమంద ముదంబును బొంది దుర్గముం 
డతి వినయాతిరేకమున నంబుజ గర్భుని కోరె నివ్విధిన్‌ 


మనవి యొనర్తు నామది నమంద గతిన్‌ చెలరేగుకోర్మె నో 
వనజ భవా! త్రిలోకముల వర్ధిలు బ్రాహ్మణ వేదితంబులౌ 
ఘనమగు వేద మంత్రములు కావలె నావశ మంతెగాక, అ 
య్యనిమిషలోకమున్‌ గెలుచు నట్టి బలమ్ము ననుగ్రహింపుమా! 


అనిన చతుర్ముఖుండును “తథాస్తు” ని పల్కి యదృశ్యమయ్యె, నా 
క్షణమె సమస్త వేదములు సద్విజకోటికి దూరమయ్యా, కా 

రణ మెదియో స్ఫురింపదు; ధరాసురు లెల్లరు నిత్యకర్మలన్‌ 
గొనకొని చేయ నెంచగ నగోచరమయ్యెను మంత్రతంత్రముల్‌ 


యజ్ఞ యాగమ్ములవి శూన్య మౌటకతన 
నిర్ణరులు హవిస్సులు లేక నీరసించి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 237 


701. 


702. 


708. 


704. 


705. 


706. 


చం॥ 


తే.గీ. 


Gil 


Gil 


మ॥ 


వార్ధకమ్మును బొందిరి స్వర్ణమందు 
అదను కని పెట్టి దుర్గముం డతిశయించి 


తన చతురంగ సైన్యముల దర్చమెలర్పగం దోడుకొంచు న 
య్యనిమిష పట్టణమ్మును రయమ్మున ముట్టిడిసేయ దేవతల్‌ 
దనుజుని ధాటికిన్‌ నిలువ దక్షత లేక పలాయ నమ్ము గై 
కొని వడి దుర్గమాటవులకున్‌ జని రొయ్యన ప్రాణభీతిచే 


చని యచట నందరున్‌ గూడి శైలజాత 
నర్చనల్‌ సల్పి రధిక యుక్తాత్ములగుచు 
హామములు లేక వర్షముల్‌ లేమి కతన 
భూమి నెల్లెడ దుర్భర క్షామమెసగె 


బీటలు వారె నేల, కనిపింపదు నీరు నదీ నదమ్ములన్‌ 

గాటపు టెందకున్‌ నరులెకాదు ఖగమ్ములు జంతు జాలముల్‌ 
పాటులు దప్పి యాయువులం బాయుచు నుండెను, జీవయాత్ర యే 
టేటికి దుర్భరంబయి మహిన్‌ శత వర్షము లేగె నివ్విధిన్‌ 


భూసురు లేమి చేయుటకు పొందిక దోపక శీతశైలమున్‌ 
డాసి పరాంబికన్‌ దమ యెడందల నిల్పి నుతించి రిట్టు లో 
భాసుర మూర్తి! సర్వజన వంద్య! మహేశి! సమస్త భూత హృ 
ద్వాస! నిరీహ! కోపమిది ధర్మమె మాపయి లోక పావనీ! 


మము రక్షింపుము, లేరు ని న్విడచి యమ్మా! మాకు దిక్కెవ్వరున్‌, 
క్షమియింపన్‌ దగు మాదు తప్పులను మాసర్వస్వమున్‌ నీవె, నీ 
సము లెవ్వారును లేరు భక్త జననీ! సర్వేశ్వరీ! యంచు స్తో 
త్రములన్‌ సల్పగ శైలనాధసుత యాత్మన్‌ మెచ్చి విప్రాళికిన్‌ 


అంజనాచల సమమైన కాయమ్మును 
కాటుక కను లసంఖ్యాకములును 

ఉన్నత కర్మశోద్యోత మానంబౌచు 
వర్తులంబై యొప్పు వక్ష భూమి 

మేటి ధనుస్సును మిక్కిలి కాండముల్‌ 
వివిధాయుధమ్ములు వేన వేలు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 238 


గీ 


707. ఉ|| 


708. ఉ! 


709. మ॥ 


710. మ॥ 


711. కం॥ 


712. ఈ! 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


వనమాలికాదులు వర శాకపంక్తులు 
నమరిన హస్తముల్‌ కొమరు మిగుల 


సకల సౌందర్య రాశియె ప్రకట మౌచు 
భాను కోటి ప్రకాశ సమాన మైన 

తేజ మున నిల్చి పార్వతీదేవి యచట 
కనుల ముందర విశ్వ విఖ్యాతి గదుర? 


అంతట నామె దివ్య నయనాంబుజ పంక్తులనుండి ధార లై 
వింతగ కుంభవృష్టి కడు పెల్చన గుర్వగ నెల్లలోకముల్‌ 
సంతస మందె; నోషధులు సాగములై పులకించె, వాహినుల్‌ 
కాంతుని జేరనెంచి తమ గట్టులం దన్నుచు పర్వెపెల్లుగన్‌ 


ఆ సమయమ్మునన్‌ గిరి గుహాంతర భూముల నున్న వేల్పు లా 
యాసములన్‌ దలంగి గములై వెలికిన్‌ పరువెత్తి యాడుచున్‌ 
భాసుర దివ్య కీర్తనల పార్వతి నెంతయు సంస్తుతించి రా 
భూసుర కోటితోంగలసి పొల్పగు నక్షర మాల లల్లుచున్‌ 


మము రక్షింప సహస్ర నేత్రములతో మాముందరన్‌ నిల్చి దుః 
ఖములన్‌ బాపగనెంచి తీవిధమునన్‌ గల్యాణి! నేడున్‌ మొదల్‌ 
మిము మేమెల్ల “శతాక్షి యంచు కడు సంప్రీతిన్‌ స్తుతింపంగ నో 
హిమ శైలాత్మజ! యెంచు కొంటి మిక నీవే మాకు దికృమ్మరో! 


అని యిట్లెల్లరు వేడు కోల్పలుపగా నానంద సంధాయి యె 
తన హస్తమ్ముల నున్న శాక ఫల విస్తారమ్ము లవ్వారికె 

ల్ల నొసంగెన్స్‌ పశుఖేచరాదులకు నుల్లా సంబుగా నిచ్చె తా 
వన ధాన్యాధిక ఘాసముల్‌ జనని సంపన్నమ్ములై వర్ధిలన్‌ 


ఆ కారణమున నామెకు 

శాకంభరి యనెడి పేరు సారకమయ్యెన్‌ 
యీ కోలాహలము చెవుల 

దాకగ దుర్గముడు సుంత తత్తజ పడుచున్‌ 


దూతలం జేర బిల్చి యటం దోరపు సవ్వడి యౌట కెద్దియో 
హేతు వెలింగి రమ్మన, నహీన జవంబున వార లేగి శ్రీ 


శ్రీ దేవీ భాగవతం = 


71393. 


714. 


715. 


716. 


717. 


718. 


719. 


చం॥ 


Gl 


Gi 


చం॥ 


మ॥ 


వ. 


మ॥ 


నప్తమ స్కంధము = 
మాత యొసంగు భోజ్యతతి మానుగ దేవ మనుష్య జంతు సం 
ఘాతము గూడి గైకొనుటం గల్గిన సందడి గా దలంచుచున్‌ 


సరగున వచ్చి తెల్పి రట సాగుచు నుండెడి వైన మెల్ల వి 
స్తరముగ, దుర్గముండపుడు సాయుధుడై చతురంగ సైన్యముల్‌ 
పరువడి వెంటరా నరిగి బాణ పరంపర లేయ నంత భూ 
సురులును దేవతల్‌ గలియుచున్‌ సురవైరి నెదిర్చి నిల్వగన్‌ 


రక్కసు ధాటి కెల్లరుం దిరంబుగ నిల్వగ లేక పోరుకున్‌ 

దక్కి కడింది భీతియును దైన్యముం బొందుచు నార్తనాదముల్‌ 
పెక్కులు సేయుచున్‌ శరణు వేడుచు నా జగదంబ చెంతకున్‌ 
సొక్కుచు నేగి యద్దనుజు చొప్పది యెల్లను విన్నవింపగన్‌ 


వారల దుస్థితుల్‌ గని ప్రభాకర కోటి సమాన కాంతి వి 
స్పారిత దేహయై జనని చక్రము నొండు సృజించి నిల్బె న 
వ్వారల చుట్టు రక్షణగ, వైరి విముక్త నిశాత బాణ సం 
చారము లెల్ల దేవ నర సంఘములన్‌ వడిం దాక కుండగన్‌ 


ఆ సురవైరి దర్పము స్వయమ్ముగ తా నడగింప నెంచి యు 
ద్భాసిత మూర్తియి నిలిచి పర్వతరాజకుమారి దైత్యు డా 
యాసముం జెందు నట్టుల నిజాంబక పంక్తులనేయ నాతడున్‌ 
వేసటం జెంద కామెపయి వేయందొడంగె నుదగ కాందముల్‌ 


సమరం బిట్టుల సాగుచుండ కడు నాశ్చర్యంబుగా నంబ దే 
హము నందుండి యనేక శక్తు లుదయంబయ్యెన్‌ విశేషాయుధ 
క్రమ యుక్తంబగు హస్తపద్మములతో కామాక్షియున్‌ గాళియున్‌ 
రమయున్‌, బాలయు, జంభినీ మొదలుగా రక్షోబలాధిక్యమై 


అట్లుద్భవించిన యనంత శక్తులు 


క్షణకాలమ్మున వైరిపక్షమున రక్షశ్శేణి నొక్కుమ్మడిన్‌ 

రణమం దుక్కడ గింప; దుర్గముడు సంరంభమ్మునన్‌ రేగి తా 
నణు మాత్రంబును జంకం బోక యొకడే యయ్యంగనా గ్రేణితో 
రణమున్‌ చేయుచు నుండె చూపరులు దిగ్రాంతాత్ములై నిల్వగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 240 


720. కం॥ 


721. మ॥ 


722. చం॥ 


723.తే.గీ. 


724. తే.గీ. 


725. కం॥ 


726. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


పది దినము లిట్లె పోరుచు 

పదు నొకటన్‌ దుర్గముండు పరమోత్సాహం 
బెదనిండ పరాక్రమమున 

నదలించి జయించె శక్తులందర నొకటన్‌ 


జయగర్వంబున దైత్యు డప్పు డతి విశ్వాసంబునన్‌ మించి ని 
శృయబుద్ద్ధిన్‌ దరలించి తేరును జగత్‌ సామ్రాజ్ఞి లక్ష్యంబుగా 
వియదాగారమునిండ నంబకములన్‌ బెక్నేయ నయ్యంబయున్‌ 
బయలన్‌ దద్విశిఖంబులన్‌ దునిమి యాపై నుగ్రరూపమ్మునన్‌ 


అరదము నాల్గు బాణముల, నశ్వములన్‌ మటిరెంట, నాపయిన్‌ 
సరగున రెండు బాణముల సారథిం గూల్చి దిశల్‌ ధ్వనింపగా 
నరచుచు దుర్గమాసురుని యంబక యుగ్మము వోవం జేసె న 
చ్చెరువుగ నంబక ద్వయముచే సురసంహతి సంతసింపగన్‌ 


మటియు రెండింట బాహుల నరికి యంత 
నొక్క శిత సాయకమ్మున టెక్కె మవనిం 
గూలనేసి, యెదింటి చే గుండి యలను 
చీల్చె దైత్యుని యుసురులు చెల్లిపడగ 


అవని గూలిన యతని దేహమ్ము నుండి 
తేజ మొక్కటి వచ్చి యాదేవి యందు 

కలిసె నచ్చటి సురలెల్లం గనుచు నుండ 
మూడు లోకమ్ములును శాంతిం బొందెనంత 


హరి హర విరించి ముఖ్యులు 

పరమేశ్వరి చెయిద మునకు పరమానంద 
స్థిరులై పులకించి యపుడు 
కరయుగ్మములెత్తి నుతులం గావించిరిటుల్‌. 


కమల జాండమ్ములకు నెల్ల కన్నతల్లి 
వీవె; మునివరు లెపుడు సంప్రీతి తోడ 
నిర్వికల్ప సమాధిలో నిన్నె నిల్పి 

ధ్యాన మొనరింతు రెపుడు తాత్పర్య మెసగ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్చార్యా 241 


7217. 


728. 


729. 


730. 


731. 


732. 


7389. 


7834. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


కం॥ 


చం॥ 


శా 


తే.గీ. 


కం॥ 


ఆ.వె. 


శాకాంభరి! శతలోచన! 

యాకలితో నల మటించు నమరుల ద్విజులన్‌ 
లోకముల గల్గు ప్రాణుల 

కాకలి పోకార్చి బ్రోచి తమ్మా! కృపచే 


అని నుతియించి పుష్పతతి నంబకు పూజలు సేయ మెచ్చి యా 
జనని ప్రసన్నురాలయి నిశాటుని నుండి నిజస్వరూప మం 

దున తగం జొచ్చి యుండెడి చతుర్విధ వేదము లందం జేసె (బ్రా 
హ్మణులకు నిత్యకర్మల నిరంతరమున్‌ దగ నాచరింపగన్‌ 


అట్లందించి 


దేవ బ్రాహ్మణ వర్యులార! పరమోతృష్టంబునై యొప్పి సం 
సేవింపన్‌ దగు నా స్వరూపమిది; రక్షింపన్‌ దగున్‌ దీని, సత్‌ 
భావం బొప్పగ నర్చనల్‌ సలుపు, డవ్యాజంబుగా సౌఖ్యముల్‌ 
ప్రోవై మీ కొనంగూడు నిత్యమును సంపూర్ణస్థితిన్‌ వృద్ధియె 


దుర్గముని సంహరించుట దుర్గ యనియు 
అక్షిశతముల నుండి వర్షాధికమ్ము 

నవనిం గురియించుటను నే “శతాక్ష యనియు 
నామములం బొంది యొప్పు దీ నాటినుండి 


ఈ రెండు నామముల మదిం 

జేరిచి తత్వమ్ము నెటిగి చింతించెడి యె 
వ్వారలు నైన (ధ్రువమ్ముగ 

చేరగలరు పరమ పద మచిరకాలమునన్‌ 


అనిపలికి శతాక్షి యదృశ్యంబయ్యె నని తెలిపి వ్యాసుండు 
జనమేజయుం గాంచి 


అతి రహస్యమైన అంబామహత్వమ్ము 
తెలియం జెప్పి తిపుడు తెల్లముగను 
దీని వినిన వారు దివ్య దేవీ లోక 
వాసు లౌట నిక్కువమ్ము భూప! 


242 


735. 


736. 


737. 


738. 


739. 


740. 


741. 


చం॥ 


చం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


వెరవున నన్య దేవతల వీడి కడుంగడు భక్తి యుక్తులై 
తిరముగ నెవ్వరైన పరదేవతం గొల్పెడివార లెంచగన్‌ 
నరవర! సంసృతీ తత వన స్థిత కామ ముఖాది శాత్రవో 
త్మర తరు సంతతిన్‌ నరుక దక్షము లైన కుఠారముల్‌ గదా! 


భయమున నైన సిగ్గునను భక్తిని నైనను మాతృభావ ని 
రయముననైన యుక్తినయినన్‌ మదినిల్పి త్రిలోకపావనిన్‌ 
నియమము తోడం గొల్చెడి యనింద్యచరిత్రుల కబ్బుం గాదె ని 
శృయముగ మోక్షధామము నిశాకర వంశ నృపాల సత్తమా! 


ముని వర్యుండటు తెల్ప భూపతియు సమ్మోదించి మౌనీశ్వరా! 
తనయంశన్‌ గమలన్‌ సరస్వతి నుమన్‌ దాక్షిణ్య భావమ్మునన్‌ 
మును సృష్టించి త్రిమూర్తులన్‌ బిలిచి యీపూబోణులన్‌ మీరు చే 
కొనుడంచున్‌ జగదంబ పల్మెనను పల్ముల్‌ పల్మినారల్‌ గదా! 


కమలన్‌ గౌరిని వాణిని 

కమలాక్షున కభవునకును కంజ భవునకున్‌ 
క్రమమున జగదంబ యొసగె 

ప్రమదమున సృజించి యనుచు పల్మితిరిగదా! 


అటులైన గౌరి హిమగిరి 
కెటులన్‌ జనియించె, మరియు నిందిరయును తా 
నెటుల కలిగె జలధికి నీ 
పటు సంశయములను దీర్చ వలయు మహాత్మా! 


హరిహరుల గర్వభంగము 


మును హాలా హలు లుగ్ర దైత్యు లలుకన్‌ ముల్లో కముల్‌ గెల్చి యొ 
య్యన పాలించుచు దీర్హకాల మటు బ్రహ్మన్‌ గూర్చి ధ్యానించి య 
వ్వనజాతాసనుచే వరమ్ములను సంపాదించి గర్వమ్మునన్‌ 

జని రబ్దాక్ష గిరీశులన్‌ గెలువగా సంగ్రామ సంరంభులై 


అంతట హరిహరు లిరువురు 
పంతమ్మున వారితోడ బహువర్షమ్ముల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 243 


742. 


743. 


744. 


745. 


746. 


747. 


748. 


చం॥ 


చం॥ 


Gy] 


కం॥ 


చం॥ 


చం॥ 


చం॥ 


సంతతము రణమొనర్చిరి 
సుంతయు విశ్రాంతిలేక చూపరు లదరన్‌ 


తుద కెటులో హరీశ్వరులు దుష్ట నిశాటుల సంహరించి స 
మ్ముదమున నేగి గర్వపరిపూర్ణ విలోకన చేష్టలొప్పగా 
ముదితలం పత్నులన్‌ గనుచు “పోర జయించితి మివ్లమేము దు 
ర్మదులగు రాక్షసాధముల మానినులార!” యటంచు పల్ముచున్‌ 


తమ యసమాన శౌర్యముల దంభమునన్‌ వచియించుచుండ నా 
రమణులు వారిపట్ల యనురాగము చూపక“చాలుచాలు మీ 
తమకము లింక పొమ్మను విధంబున బిట్టుగ నవ్వుచుండ నా 
క్రమమును గాంచి క్రోధపరిరంభిత చిత్తులు నై చలించుచున్‌ 


మాయా మోహితు లౌచు వారపు డసంభావ్య ప్రసంగోక్తులన్‌ 
న్యాయాన్యాయము లెంచం బోక పలుకన్‌ వ్యావృత్తశోకాత్మ లై 
శ్రేయం బెంచక గౌరియున్‌ మటియు లక్ష్మీ దేవియున్‌ వేగమే 
మాయంబైచని రెట్టులో పతుల సంబంధమ్ములన్‌ ద్రుంచుచున్‌ 


అంతన్‌ హరి హరు లిరువురు 

కాంతల్‌ చని నంత దేహ కాంతులు తొలగన్‌ 
వింతగ నిశ్చేతనులై 

తంతువులన్‌ గట్టు వడు విధంబున నుండన్‌ 


హరి హరు లట్టు లౌటంగని యంబుజ గర్భుడు చింతంజెంది యి 
కృరణిని వీర లుండుటకు కారణ మెద్దియొ? దేవ దేవులై 

వరలెడి వీర లిట్టి దురవస్థలం జెందుటం జూడ లోకముల్‌ 
సరగున లీనమౌ ప్రళయ సంగతి యౌనని తోచెడున్‌ మదిన్‌ 


అని తలపోసి యాక్షణమ యక్షి యుగమ్మును మూసి దివ్యద్భ 
ష్టినింగని, కారణమ్ము తన చిత్తమునన్‌ గ్రహియించి యా జగ 
జ్ఞననియె యల్మమై యిటుల సల్పె నటంచుం దలంచి వేగమే 
మను సనకాదులన్‌ విలిచె మానస పుత్రుల నిద్ధతేజులన్‌ 


జనకుని యాజ్ఞ వారలును చయ్యన వచ్చి నమస్మరించుచున్‌ 
వినయము దోప నిల్వంగని వేడ్క విరించియు నాదరించి మీ 


చా రీచీనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 244 


749. 


750. 


751. 


752. 


758. 


754. 


"55. తే.గీ. 


చం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


చం॥ 


కం॥ 


శ్రీ దేవీ భాగవతం = 


రనఘులు నేటి నుండి జగదంబను గూర్చి తపంబు నిష్టమై 
అనయము సల్పి యామె నెటు లైన ప్రసన్నను చేయుడింపునన్‌ 


హరిహరు లిర్వురివ్లు జగదాదిమశక్తి క్రుధారుణాగ్నికిన్‌ 
గురియయి చేతనత్వమును గోల్పడి యుండిరి, కాన మీరుసు 
స్థిరమగు భక్తి తోడ పరదేవిని గూర్చి తపంబొనర్చి త 

త్మరుణను బొంది యామె యలుకన్‌ దొలగింపుడు మోద మేర్చడన్‌ 


శివకేశవు లిర్వురపై 

నవిరళ మౌ ప్రేమ మొదవు నట్టుల యంబన్‌ 
ప్రవిమల గతి నుతి యింపుడు 

వివిధ గతుల మీదు యశము వెలుగున్‌ దిశలన్‌ 


అనవిని మను సనకాదులు 

ఘన హిమవద్దిరికి నరిగి కఠినతరముగన్‌ 
జననీ మంత్రాక్షరముల 

మననము చేయుచు తపమును మానక చేయన్‌ 


శత వర్ష సహస్రమ్ములు 

ప్రతి రోధము లేక తపము భక్తి నొనర్చన్‌ 
మతి సంతసించి యీశ్వరి 

అతులిత తేజమున వారి కగపడి నంతన్‌ 


మనువులు మౌని వర్యులు నమంద ముదావహులౌచు నీశ్వరిన్‌ 
వినయముతో స్తుతింపంగని వేడ్క తదంబయు వారిం గాంచి మీ 
మనములంగల్లు కోర్కె లనుమానము లేక యెజుంగందెల్పుడీ 
యనఘ చరిత్రులార! యన నందరు నొక్కట నంజలించుచున్‌ 


తల్లీ! హరి హరు లిప్పుడు 

చెల్లిన నిజ శుక్తులౌట చేష్టలుడిగి వా 
రల్లదె గృహముల కార్యము 

లొల్లక పడియుండిరమ్మ యుత్సుల్తాక్తీ! 


“వారి నెటులైన చైతన్య వంతులు గను 
చేయు మోయమ్మ! తమ తమ చేడియలను 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 245 


756. 


757. 


75రి. 


759. 


760. 


761. 


762. 


Gil 


చం॥ 


కం॥ 


Gil 


శా 


Gil 


ఉ!॥ 


వారితోంగూర్చి” యనుచు సంభావ్యముగను 
ప్రార్థనలు సల్పిరెల్లరు ప్రాంజలించి 


అంతట దక్షు డామెం గని యంజలి మోడ్చి త్రిలోక పావనీ 
అంతియగాక నీవిక మదాత్మజవై జనియింపుమమ్మ! నా 
స్వాంతము సాంత్వనంబొదవ, సమ్మతి నీవర మిమ్మునాకు ని 
శ్చింత వహించెదన్‌ చిరము జీవిత మెల్లను ధన్యమైనటుల్‌ 


అన విని యంబ మిక్కిలి దయా పరివర్ధిత చిత్తయౌచు నో 
మను ముని వర్యులార! మును మామక శక్తుల నిచ్చువేళ ఉఫ్‌ 
రనయము వీరలన్‌ మిగుల నాదరమేర్చడ జూచు కొం” డటం 
చనునయ మొప్ప బల్మితి హరాంబుజనాభులతోడ నాదృతిన్‌ 


నా యాజ్ఞ మీరి వారిపు 

డా యంబుజనేత్రల హృదయమ్ముల మిగులన్‌ 
గాయమ్ములు గల్లించుట 

పాయక యిటుల దురవస్థ వారికి కలిగెన్‌ 


మీరలు కోరినట్లుగ క్షమించితి వెన్నుని నీశు; స్వస్థతల్‌ 
గూరును వారి కింకపయి కొందల మందకుడయ్య, లక్ష్మి యా 
క్షీరవరాబ్ధిం, బార్వతియు చెల్వుగ దక్షుని యింటంబుట్టి సాం 
పారగ చేరుకొందురల యచ్యుతు నీశ్వరు, మెచ్చలోకముల్‌ 


మాయా బీజమె మంత్ర రాజమది సుమ్మా!దాని నెల్లప్పుడున్‌ 

బాయన్‌ బోక జపింపు డింక! కడు దివ్యంబైన నాయీవిరాట్‌ 
కాయంబున్‌ మది నిల్పి ధ్యానమును చక్కన్‌ జేయు, డారీతిగా 
చేయన్‌జాలరొ, భక్తింగొల్వుడిదె మత్‌ చిన్మంగళాకారమున్‌ 


స్థావర జంగ మాత్మక విశాల జగత్తు మదీయ మందిరం 
బై వెలుగొందుం గాన నెటులైనను నన్నది నిల్పి నిత్యమున్‌ 
భావన సేయు, డర్చనల భక్తిని సల్పుడటంచు నాజగత్‌ 

పావని యానతిచ్చి ముని వర్యుల వీడి యదృశ్యమై చనెన్‌ 


అంతట నమ్మునీశ్వరు లనంత ముదమ్ములం బొంది యేగి వృ 
త్రాంతము నంతయున్‌ సరసిజాసనుకున్‌ వినిపింప నాత డ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 246 


763. మ॥ 


764. కం॥ 


765. చం॥ 


766. కం॥ 


7617. ఉ|| 


768. శా॥ 


శ్రీ దేవీ భాగవతం = 


త్యంతము సంతసించె, సమయంబటు సాగెను కొన్నినాళ్ళు, ధీ 
మంతుని దక్షునింట ప్రియమై జనియించెను శక్తి సమ్మతిన్‌ 


విరి వానల్‌ గురియించి రష్పు దివిజుల్‌ వేనోళ్ళం గీర్తించుచున్‌ 
మొరసెన్‌ దుందుభు లొక్కటన్‌ దివమునన్‌, ముల్లోకముల్‌ ప్రీతిమై 
జరుపన్‌ సాగెను యుత్సవంబు; లమలస్వాంతమ్ములన్‌ సాధుసత్‌ 
పురుషుల్‌ పాడిరి లోకమాత జననంబున్‌ గాంచి యుత్సాహులై 


“సతి” యని పేరిడి యా గుణ 

వతి నతి గారాము తోడ ప్రాణసమముగా 
పితరులు పెంచుచు యౌవన 

వతియగు తటి పెండ్లి చేయ వలెనని యంతన్‌ 


శివునకు ఫాల నేత్రునకు సేవిత భక్త వరప్రదాతకున్‌ 

భవున కొసంగి యా సతిని వైభవ మొప్ప వివాహకార్యమున్‌ 
దివిజులు మెచ్చ సల్ప, నిజ తేజము దిక్కుల నిండ నప్పుడా 
భవుడు వెలింగె శక్తియుత భాస్వరుడై ముదమంద లోకముల్‌ 


ముని వరుడౌ దూర్వాసుం 
డనుపమగతి తప మొనర్చె నంబన్‌ మదిలో 
ననవరతము నిల్పికొనుచు 
ఘన మాయా మంత్ర జప సుఖస్థితు డౌచున్‌ 


ఆతని దీక్షకున్‌ ముదము నంది మహేశ్వరి నైజకాంతు ల 
త్యాతత రీతి విస్తరిల నమ్మునివర్యుని మోల నిల్చి సం 
పీతి నిజాంస భాగ పరివేష్టిత దివ్య సుగంధ బంధుర 
సీత ప్రసూన మాలికను వేడ్మనొసంగె నదృష్టపూర్వమున్‌ 


ఆ దివ్యంపు ప్రసూన మాలికను భక్త్యా వేశ సంపూర్తు డై 
యా దూర్వాసుడు స్వీకరించి జననీ యాళీస్సులన్‌ బొంది స 
మ్మోదంబందుచు నుత్తమాంగమున సొంపుల్‌గుల్మంగైసేసి తా 
నాదిత్య ప్రతిమానుడై గగన మార్గావర్తుడై వచ్చుచున్‌ 


స్త బారా 247 


769. él 


770. వ. 


771.చం॥ 


772. మ॥ 


773. మ॥ 


7174. శా॥ 


775. చం॥ 


7176. él 


నవమ స్కంధము చా 


దక్షుని యపరాధము 


దక్షుని యింటికిన్‌ జనియెం దద్దృహ జాతను శక్తినిన్‌ విరూ 
పాక్షుని ధర్మ పత్ని సతి నర్ధింగనుంగొని తత్కృపాార్ట సం 
వీక్షణ ధన్యతన్‌ బడయు వేడుక నంతట వాని శీర్షమం 
దక్షయ సౌరభంబయిన యవ్విరి దండను గాంచి దక్షుడున్‌ 


తద్వృత్తాంతం బెరుంగంగోరి మహర్షి సత్తము నవలోకించి 


అతులిత దివ్య సౌరభ శుభాస్పద మీ సుమ మాల, యిద్ది యే 
కతన లభించెమీకు, మునుం గానరు దీని మనుష్య మాత్రు లో 
వితత తపఃప్రభావ! కడు వేడుక నెవ్వరు దీని మీకు స 

మృతిని బహూకరించిరొ క్రమంబున తెల్పుము మౌనిసత్తమా! 


అని ప్రార్థింపగ నత్రినందనుడు నేత్రాబ్దంబు లార్టస్థితిన్‌ 

గన, డగ్గుత్తిక తోడ నోయనఘ! నిక్కంబైన నాభక్తికిన్‌ 
మనమందెంతయు మెచ్చి యా జనని యీమాలన్‌ గడున్‌ దివ్యమున్‌ 
తన కంఠమ్మున నున్న దాని నొసగెన్‌ నా పుణ్య మూలంబునన్‌ 


అనినన్‌ దక్షుడు సంత సించుచు “మహాత్మా! దీని నాకిత్తు వా” 
యన దూర్వాసుడు కాదుకూడ దనబో కాపుష్పమాలన్‌ వడిన్‌ 
తన శీర్షంబున నున్నదాని నొసగెన్‌ దాక్షిణ్యభావమ్మునన్‌ 
తన నర్థించిన యాప్రజాపతికి మోదంబాత్మ నిండారగన్‌ 


ఆ దక్షుండును దాని గైకొని యమందానంద సంధానుడై 

యా దూర్వాసుని సాగనంపి యపుడే యామాలికన్‌ దాల్చి స 
మ్మోదంబందుచు శయ్యకున్‌జని యటన్‌ బొల్పొందు మేల్‌ తల్పమం 
దా దివ్యామల మాలంగీల్చి యటనే యారాత్రి యుత్సాహుడై 


అతులిత దివ్యహార జనితాద్భుత సౌరభ పార వశ్యుడై 
రతుల నపూర్వసంగతి విరామ మెజుంగక సల్ప పల్షితో 
నితర మనమ్ము లేక; యిక యేటికి తతత పాప హేతువై 
మతి చలియించి యాతని కుమాధవుపై కడు ద్వేషమేర్చడెన్‌ 


అల్లుని పైన ద్వేష మది యాత్మజ పై ప్రసరింప వానిదౌ 
పెల్లగు దోష మామె కతి వేదన నింపగ నోర్వలేక క్రో 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 248 


777. 


778. 


779. 


780. 


781. 


782. 


7883. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


చం॥ 


చం॥ 


చం॥ 


Gil 


చం॥ 


చం॥ 


దోల్లలితాత్మయె జనకు నుద్ధతి సైపక యోగ వహ్నియం 
దెల్లరు చూడ నాసతి దహింపగం జేసె నిజ స్వరూపమున్‌ 


జనకుని దోషమున్‌ మదిని సైపగ లేక దహింప బడ్డ యా 

జనని యనంతరమ్ము హిమ శైలగృ్భహంబున నుద్భవించి మ 
న్నన గొనె పార్వతీ సుభగ నామమునన్‌ గురువంశ వర్ధనా! 
యని వచియించి వ్యాసముని యాగె నొక క్షణ కాలమట్టులే 


అదివిని యక్కజంపడుచు నా జనమేజయు డిట్లువల్మె నో 
సదమల చిత్త! యోగ శిఖిసంగతి నాసతి యట్లు ప్రాణముల్‌ 
వదలుటం గాంచి యాశివుడు పట్టని యట్టుల చూచు చుందెనా! 
మదినెటు నోర్వంజాలె నిజ మానిని దుస్థితి గాంచి యక్కటా! 


అని యడుగన్‌ మునీంద్రుడు ధరాధిపుం గాంచి కురుప్రవీర! యే 
మని వచియింతు నయ్య! ప్రళయాంతకునిన్‌బలె నుగ్రకోప సం 
జనిత నిటాల నేత్ర శిఖి సంహతులన్‌ గడు రౌద్ర మూర్తి యై 
కనపడు శంకరున్‌గని వికంపితులై రపు డెల్ల వారలున్‌ 


ఆతని యుగ్ర కోప వితతానల సంహతి నుద్భవించె రౌ 
'ద్రాతి శయంబునన్‌ క్షణమునందె భయంకర భద్రకాళికా 
సీత గణమ్ముతోడ పరిసేవితుడౌచు త్రిలోక వాసులున్‌ 
భీతిల వీరభద్రు డతి భీకర రూపు డుదగ్ర తేజుడై 


అట్లుద్భవించిన వీరభద్రుండు[గ్రుండై దక్షుని శిరంబు 
ద్రుంచి వైవ 


కమలజు డాదిగా సురలు కంపిత దేహులు నౌచు వేగ సం 
(భ్రమమున శంకరున్‌ గలిసి ప్రార్థనలన్‌ శరణంబు వేడగా 
శమిత క్రుధాత్ముడౌచు గిరిశాయి ముదమ్మున దక్షుమొండెమం 
దమర నజోత్తమాంగము రయమ్మునం గూరిచి చేసె జీవితున్‌ 


అటుపయి దక్ష వాటికకు నయ్యభవుం డరు దెంచి యచ్చటన్‌ 
చటుల దవాగ్ని ద్రుంగి పెలుచన్‌ దహనంబగు పత్నిం గాంచి యు 
త్మట పరివేదనన్‌ గదిసి తత్‌ సతి దేహముం జిత్మళాభమున్‌ 
చిటిలెడు దాని నంసమునం జేరిచి మిక్కిలి భ్రాంత చిత్తుడై 


శ్రీ దేవీ భాగవతం = 


249 


784. 


785 


786. 


787 


788. 


Gil 


.చం॥ 


మ॥ 


. కం॥ 


= రచన : అగస్త్యరాజు సుబ్బార్వా 


హాసతి! హాప్రియా! యనుచు నార్తి మెయిన్‌ విలపించుచున్‌ దిశల్‌ 
భాసిల నన్ని వైపులకు పర్వులు పెట్టుచు వెట్టివాని య 

ట్లా సమయమ్మునన్‌ దిరుగ నాశివునిన్‌ గని వెన్ను డప్పు బా 
ణాసన మెక్కువెట్టి నిశితాంబక పంక్తుల నేయుచున్‌ వడిన్‌ 


శివుడెటు వెళ్ళీ నిల్చిన బ్రసిద్ధిగ నాసతి దేహ భాగముల్‌ 
భువిపయి డుల్లం జేసె, గడుపొల్పుగ నందును నందునందు, నా 
శివుడును నన్ని రూపముల చెల్వుగ నిల్చెను నెచ్చటెట్టటన్‌ 
బ్రవిమల శక్తి యంగములు వ్రాలెనొ యచ్చట నచ్చటచ్చటన్‌ 


అపుడా శంకరు డాది తేయుల ననంతానంద సంధానులన్‌ 
గృపతో గన్గాని దివ్యులార! యికపై నీయీ ప్రదేశమ్ములం 
దెపుడున్‌ దేవిని భక్తి తత్సరులునై యెవ్వారు సేవించినన్‌ 
దపముల్‌ సేసిన మంత్రముల్‌ దలచినన్‌ దథ్యంబు సిద్ధించెడున్‌ 


ఆయా క్షేత్రము లెవ్వియొ 

ఏయే రూపములతోడ నీశ్వరి యచటన్‌ 
శ్రీయుతమై వెలసిన దో 

ఆయా వివరములు తెలుపు దయ్యా వినుమా! 


శక్తి పీఠములు 


“విశాలాక్షిియను పేర వారణాసిలోను, 'గౌరియను నామంబున 
ముఖనివాసంబునను, '“లింగధారిణిగా నైమిశంబునను, ప్రయాగన్‌ 
“లలితిగను, గంధ మాదనంబున 'కాముకిగను, మానస క్షేత్రంబున 
'కుముదియనుపేరన్‌, “విశ్వకామ'గా దక్షిణ క్షేత్రము లోను, “విశ్వకామ 
ప్రపూరిణియై ఉత్తర క్షేత్రంలోను, గోమంతంబున 'గోమతిగను, 
మందరమ్మున కామ చారిణి” గను, 'మదోత్మటియై చైత్ర రథంబునను, 
హస్తినన్‌ 'జయంతిగను, కాన్యకుబ్దంలో తిరిగి 'గారిగను, 
మలయాచలంబున '“రంభిగను, 'మతి'యి ఏకామ పీఠంబునను, 
“విశ్వేశ్వరి యి విశ్వక్షేతం బునను, 'పురుహూతికి యె పుష్మరంబునను, 


“సన్మార్షదాయిని” యన కేదారక్షేత్రంబునను, హిమాలయంబున 'మందిగను, 


“భద్ర కర్ణికిగా గోకర్ణంబునను, స్థానేశ్వరంబున “భవాని యను 
పేర, బిల్వక్షేతంబున “బిల్వ పత్రికిగను, “మాధవి” యనుపేర 


నప్తమ స్కంధము = 


250 


శ్రీ దేవీ భాగవతం —- నప్తమ స్కంధము = 


శ్రీ శైలంబునను, భద్రేశ్వరంబున “'భ[ద్రిగను, 'జయు యను వర్తకంబున “లోలా దేవిగను, శోణ సంగమక్ష్మేత్రంబున “'సుభద్రి 
నామంబున వరాహశైలంబునను, 'కమలి యె కమలాలయంబునను, గను, సిద్ధవనంబున 'లక్షీమాతిగను, భరతా శ్రమంబున “అనంగ” 
రుద్రకోటియందు 'రుద్రాణి'గను, 'కాళియనుపేర కాలంజర గను, 'విశ్వముఖి'యి జాలంధరంబునను, కిష్మింధాద్రిన్‌ “తారా 
క్షేత్రంబునను, శాలగ్రామంబున మహాదేవి గను, శివలింగక్షేత్రమున దేవిగను, “పుష్టియి దేవదారు వనంబునను, కాళ్ళీరంబున 

“జలప్రియి యను నామంబునను, మహాలింగంబున ‘కపిలి 'మేధాదేవిగను, హిమాదిన్‌ “థీమాదేవి”, “తుష్టు, 'విశ్వేశ్వరియను 
గను, మాకోట క్షేత్రంబున 'ముకుటేశ్వరి'గను, మాయా నామమ్ముల తోడను, కపాల మోచన క్షేత్రంబున “శుద్ధిగను, 

పురిన్‌ కుమారి” గను, 'లలితాంబికిగా సంతానక్ష్మేత్రంబునను, “మాతియె కాయావరోహణంబునను, శంఖోద్ధారంబున “ధరాదేవిగను 
గయన్‌ 'మంగళాదేవిగను, పురుషోత్తమ పురిన్‌ “విమలా దేవిగను, పిండాకరంబునన్‌ 'ధృతియై, 'కళాదేవిగా చంద్రభాగా తీర్థంబునను, 
“ఉత్పలాక్షియై సహస్రాక్షంబునను, హిరణ్యాక్షంబున 'మహోత్సల” అచ్చోదంబున 'శివధారిణిగను, వేణాక్షేతంబున '“అమృతాదేవిగను, 
గను, 'అమోఘాక్షియన విశాపాక్షేతంబునను, పుండ్ర వర్ధనంబున బదరీ క్షేతంబున 'నూర్వశిగను, ఉత్తర కురుక్షేతంబున 'జెషథి” యనుపేర, 
'పాడలి గను, సుపార్వ్వంబున “నారాయణి” గను, 'రుద్ర సుందరియై కుశద్వీపంబున 'కుశోదకి గను, హేమ కూటంబున 'మన్మథ'గను 
త్రికూటంబునను, విపుల క్షేత్రంబున “విపులా దేవి గను, మలయా కుముద క్షేత్రంబున 'సత్యవాదిని” గను, అశ్వత్టంబున “వందనీయిగను 
చలంబున “కల్యాణిగను, “ఏకవీరిగా సహ్యాద్రి పైనను, హరిశ్చంద్ర “నిధి యను నామంబున వైశ్రవణంబునను, వేద వనంబున “గాయత్రి” 
క్షేతంబున “చంద్రిక గను, 'రమణియై రామ తీర్థంబునను, గను, శివసన్నిధిన్‌ “పార్వతి” గను, నాకంబున ఇంద్రాణి” గను, 
యమునన్‌ 'మృగావతి గను, కోటి తీర్థంబున 'కోటవి'గను, బ్రహ్మవదనంబున 'సరస్వతిగను, ఇనబింబంబున “ప్రభ'గను, 

మాధవ వనంబున 'సుగంధి గను, గోదావరిన్‌ “త్రిసంధ్య'గను, మాతల యందు వైష్ణవీ మాత'గను, సతులం 'దరుంధతి'గను, 
“రతిప్రియానామంబున గంగాతీరంబునను, శివకుండంబున ప్రీల యందు “తిలోత్తమిగను, చిత్తంబున “'బ్రహ్మకళగను, 
'శుభానంద'గను, దేవికా తటంబున “నందినీ దేవి” గను, ద్వార సకల శరీర ధారులందు “శక్తి రూపిణి గను, 108 పీఠంబులయందు 
వతిన్‌ 'రుక్మిణిగను, బృందావనంబున 'రాధిగను, మధురన్‌ సతీదేవి అంగములు శక్తి ీరములుగా వెలసినవి. 


“దేవకి గను, పాతాళంబున “పరమేశ్వరి'గను, చిత్రకూటంబున 
సితియె, వింధ్యన్‌ “వింధ్య వాసినియై, కరవీర దేశంబున 'మహా 
లక్ష్మీగను, “ఉమాదేవి'యై వినాయక క్షేత్రంబునను, వైద్య 
నాధంబున 'ఆరోగ్యగను, మహేశ్వరి” యై మహాకాళక్షేతంబునను, 


789. కం॥ ఈ పీఠమ్ముల యందున్‌ 
ఆ పుర హరుడున్‌ వెలసెను నంబాయుతుడై 
పాపములు తొలగి ముక్తియు 


ఉష్టతీర్థంబున 'అభయ' గను, వింధ్యపర్వత సానువుల “నితంబ ప్రాపించును వీని మదిని వదలక తలపన్‌ 

గను, మాండవ్యంబున “మాండవి” గను, మాహేశ్వర పురంబున 790. చం॥ మనుజు డెవండ యేని స్లిర మానసుడై యిల శక్తి పీఠముల్‌ 
'స్వాహాదేవి'గను, ఛగలండ ప్రదేశంబున “ప్రచండి గను, గనుచును నందునందు తమకంబును వీడి విశేష భక్తి తో 
అమరకంటకంబున “చండిక గను, 'వరారోహుయై సోమేశ్వ జననిని గొల్చి పూర్వులకు శ్రాద్ధవిధుల్‌ దిల తర్పణంబులన్‌ 
రంబునను, ప్రభాస తీర్ధంబున 'పుష్మ్కరావతి'గను, సరస్వతిన్‌ గొనకొని చేయుచుండ సమకూరును శాంతియు ముక్తి ధామమున్‌ 


“దేవ మాతిగను, తటంబున *“పారావారా దేవిగను, మహాలయం 
బున 'మహాభాగుి గను, పయోష్టిలో సింగ లేశ్వరి” గను, “సింహికిగా 
కృత శౌచంబునను, కార్తికంబున “అతి శాంకరి” గను, ఉత్సలా 

= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 251 = రీచనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 252 


791. శా॥ ఈ పీఠంబుల శక్తికిన్‌ దగినయట్లెవ్వారు పూజావిధుల్‌ 
లోపంబింతయు లేక చేయుదురా నిర్లోభంబునన్‌, వారలీ 


792. 


7992. 


794. 


795. 


796. 


797. 


కం॥ 


మ॥ 


Gil 


Gil 


శ్రీ దేవీ భాగవతం = 


పాపాపార భవాబ్ది దాటి యతులంబై యొప్పు దేవీ మణి 
ద్వీపంబందు వసింతురెల్లపుడు ప్రీతిన్‌ తత్సమీపంబునన్‌ 


ఈ యపష్టోత్తర శత సం 

ఖ్యాయుత నామముల నెవ్వండర్థిందల చుచున్‌ 
వ్రాయుచు నుండిన వానికి 

బాయున్‌ గ్రహపీడ, లమరు భాగ్యోన్నతులున్‌ 


అనుచున్‌ మౌని వరేణ్యుడిట్లు రమణీయంబైన యాఖ్యానమున్‌ 
వినిపింపన్‌ జననాధుడున్‌ మిగుల సంప్రీతాత్ముడై మొక్కి యో 
ముని మాన్యా! యటు పైన నెట్లు జననంబున్‌ బొందె నాదేవి శీ 
త నగాధీశుని యింట పార్వతిగ, తద్దాధన్‌ వచింపన్‌ గదే! 


తారకాసురదుష్కృత్యములు 
అని వేడన్‌ ముని పుంగవుండనియె రాజా! యీశ్వరుండట్లు భా 
ర్యను కోల్పోయి విమోహితాత్ముడయి యశ్రాంతమ్ము దేశాటనం 


బనయంబున్‌ దగసల్పి యంత నొకచో యుక్తాత్ముడై నిశ్చలం 
బున లోకేశ్వరిం గూర్చి పూనెను తపంబున్‌ బెద్ద కాలంబుగన్‌ 


సతి లేనందున మూడు లోకములకున్‌ సౌభాగ్యముల్‌ దప్పి న్యూ 
నత గల్లెన్‌ గడు శక్తి హీనమయి, యానందంబులున్‌ శూన్యమై 
అతి చింతల్‌గని రెల్లవారు, గ్రహతారానీకముల్‌ వక్ర సం 

గతి వర్తింపం దొడంగ నెల్లరును రోగ (గ్రస్తులై రొక్కటన్‌ 


ఆ సమయమ్ము నందె కమలాసను దివ్యవర ప్రభావుడై 
రోసముం బూని తారకుడు లోకములన్‌ వడి నాక్రమించి తా 
వేసటంబెట్ట సాగ, పరి వేదనం జెందుచు దివ్యులెల్లరున్‌ 
గాసిలి పర్వువెట్టి రటు గట్టుకు చెట్టుకు నొక్కరొక్కరై 


తారకు సంహరింపంగల దక్షుడు లేడెట ముజ్జగంబులం 

దారయ చంద్రశేఖరున కౌరసుడై జనియించునట్టి యా 

ధీరుడు దక్క! నిత్తటిని తీవ్ర తపంబున నుండె శంకరుం 

డౌర! యుపాయ మెద్దియిక నంచు ందలంచుచు దేవ సంఘముల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 253 


798. 


799. 


800. 


801. 


802. 


803. 


804 


కం॥ 


Gil 


చం॥ 


మ॥ 


కం॥ 


చం॥ 


కడు చింతించుచు వెన్నుని 

కడకున్‌ జని విషయ మెల్ల కంజాక్షునకున్‌ 
వడి వడి వినిపింప, హరియు 

తడయక యిట్లనియె దివిజ తతులన్‌గనుచున్‌ 


దేవతలార! యింక కడ తేరును దుఃఖము లూజడిల్లుడీ 

భావములన్‌ జగజ్జనని పాదయుగమ్మును నిల్పి కొలు డ 
ప్పావని సతృపల్‌ గలుగ పాయవె దోషము లెల్ల, తల్లి యే 
కావ వలెన్‌ గదా! సుతులం గష్టము లేపయి నట్టి వేళలన్‌ 


మన యపరాధముల్‌ దలచి మన్నన చూపక తల్లియిట్లు నె 
మృనమున మౌనమూనె, నిది మానుగ తానిడి నట్టి శిక్షయౌ 
అనునయ మైన, దండనమె యైనను, తల్లికె చెల్లు, నేడు తా 
మనల పరీక్ష చేయుటకె మౌనము దాల్చె నటంచు నెంచుడీ! 


అని యిట్లూజటం బుచ్చి చక్రి వడి నయ్యాదిత్య సంఘమ్ముతో 
జనియెన్‌ శీత ధరాధరమ్మునకు; విశ్వాసమ్ముతో నెల్లరా 

ఘన శైలంబున యోగ్యమౌ స్థలములన్‌ గల్యాణి మంత్రమ్ములన్‌ 
మననంబుల్‌ దగం జేయం బూని రవిరామ స్థైర్య దీక్షారతిన్‌ 


కొందరు యజ్ఞమ్ముల మతి 

కొందరు నామ జపము లిక కొందరు వేదం 
బందలి సూక్తపఠనముల 

కొందరు పూజలను మిగుల కూర్మిజరుపుచున్‌ 


గడపిరి పెక్కు వర్షములు కల్మషదూరులు నౌచు వార, ల 
య్యెడ నొక చై(త్ర శుద్ధ మున నిమ్ముగ భార్గవ వాసరంబునం 
దుడుపతి కోటి కాంతులను నుద్యదహస్మర కోటి దీప్తలన్‌ 
గడుకొని తేజ మొండు తమకన్నుల ముందుదయించె వేడుకన్‌ 


కోటి విద్యుల్లతల్‌ కొమరార గగన మం 
దరుణ కాంతులం జల్లి నట్లు దోప 

ఆద్యంతములులేక అన్నిదిక్కుల యందు 
సమమౌచు కాంతి పుంజము లెసంగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 254 


గీ॥ 


805. సీ॥ 


గీ॥ 


806. కం॥ 


807. వ. 


808. శా॥ 


శ్రీ దేవీ భాగవతం = 


అవయవ శూన్యమై యాకార రహితమై 
ప్రీపుం నపుంసక రీతిగాక 

నిజదీప్ప లమరుల నేత్ర పద్మములకు 
మసకలు నింపి విససయముంగొలుప 


మెల్లమెల్లగ నాతేజ మెల్ల మారి 

జగతి సౌందర్యరాశి యచ్చటనె విడిసె 
ననగ నవయౌవ నాకార మును ధరించి 
దివ్య నవశోభ నాంగియై తెలియంబడియె 


పద్మ కోరకముల పరిహసించెడి పయో 
ధరముల నొప్పు విస్తార యురము 

చిజు మువ్వల రవళిం జెలు వొందు కనకంపు 
కటిసూత్రవర మోదకరము కౌను 

తేటి గముల గుంపు తిన్ననై జారెడి 
భంగి నొప్పెడి కేశపాశ భరము 

కర్పూర వీటికా కమనీయ పరిమళా 
క్రాంత దిగ్వలయ వక్ర స్థలమ్ము 


స్వర్ణ మంజీర కేయూర సంతతులును 
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక భూమి 
రక్త మాల్యాను లేప వస్రప్రదీప్తి 
సర్వమోహిని యచట సాక్షాత్మరించె 


ఆనం దాగ్రువు లొల్మగ 

మేనుల్‌ బులకింప తల్లి మేనున్‌ గనుచున్‌ 
మౌనమును బూని దివిజులు 
ధ్యానించిరి కొంత తడవు తద్రూపంబున్‌ 


అంత కొంతవడికి తేరుకొని వారల య్యంబ నిట్లు స్తుతించిరి 
దేవత లొనర్చిన దేవీస్తుతి 


దేవీ! శాంభవి! వైష్ణవీ పరమ సాధ్వీ! లోక మాతా! పరా! 
భావా తీత గురుప్రభావ! జననీ! బ్రాహ్మీ! మహాలక్ష్మి! మా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 255 


809. 


810. 


811. 


812. 


813. 


814. 


Gi 


మ॥ 


మ॥ 


Gil 


Gil 


మ॥ 


కీవే రక్ష నమోనమః శరణు తల్లీ! సర్వశక్యాత్మికా! 
వేవేగన్‌ గరుణించి బ్రోవంగదె! విశ్వేశీ! జగత్సావనీ! 


నీ పర తత్వమున్‌ దెలియ నేర్చిన విజ్ఞుల కెల్లెడన్‌ జగ 
(దూప విశాల సంసృతి సు దూరగతిన్‌జన నిత్య శాంత సం 
దీపిత చిత్తు లౌదు, రిక నిన్‌ గ్రహియింపగ లేని వార లీ 
పాపపు సంసృతిన్‌ బడి విపద్దన వార్థింజరింతు రజ్ఞలై 


అని యిట్లందరు గద్దదస్వరములన్‌ హాహారవోద్వేగులై 

జననిన్‌ స్తోత్రము సేయగా జననియున్‌ సంతోషమున్‌ జెంది య 
య్యనిమేషాళినింగాంచి భక్త వరులారా! కోరుడీ యిత్తు చ 

య్యన మీకెయ్యది నేడు కావలయునో ఆలస్య మింకేటికిన్‌ 


అనినన్‌ దివ్యులు సంతసించి జననీ! యావంత యున్‌ నీ మదిన్‌ 
గనరానట్టి దొకండు గల్లునె పరీక్షల్‌ సేయనే గాదె యి 
ట్లనుటోతల్లి! దురాత్ముడై యహరహం బాతారకుం డుగ్రుడై 
యనయంబున్‌ మము హింసవెట్టెడు రణవ్యాపార దుళ్ళీలతన్‌ 


తారకు సంహరింపగల దక్షుడు లేడెట ముజ్జగంబులం 
దారయ, చంద్రశేఖరున కౌరసుడై జనియించునాతడే 

పోర జయించు దైత్యునని మున్ను విరించి వచించెంగాని, యె 
ట్లౌరసు డుద్భవించును నిజాంగనం గోల్పడి నట్టిశూలికిన్‌ 


ఇంతకు మించి మేము వచియింపంగలట్టిది లేదు తల్లి! దు 
శ్చింతుని బారి నుండి దరిం జేర్చెడి మార్గము మాకుం జూపి ని 
శ్చింతులం జేయు మమ్మ! మము; చెల్వగు మీ పద పంకజమ్ములన్‌ 
స్వాంతములందు నిల్పుకొని భక్తి భజింతు మహర్షిశంబులున్‌ 


అని వేడన్‌ జగదంబ వారింగని మీ రావంతయే నింక న 
ద్దనుజున్‌ గూర్చి కలంతం జెందకుడు సత్యంబింక నా శక్తియే 
జనియించున్‌ హిమవంతునింట విలసత్‌ సౌభాగ్యరూపంబు సై 
కొని గౌరీ వర నామయె బుధవరుల్‌ కొండాడ నుత్సాహులై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 256 


815. సీ. 


816. తే.గీ. 


817. చం. 


818. ఉ. 


819. చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


పార్వతీ అవతరణము 


అమృత తుల్యంబు లౌ అంబ మాటలు విని 
హిమవంతు డుప్పాంగి యిట్టులనియె 
హే! జగన్మాత! నే నెంత ధన్యాత్ముడ 
భవదనుగ్రహము నాపాల గలిగె 
స్థాణువునైన నన్‌ దండ్రిగా గోరి మత్‌ 
గృహమున జన్మించుటెంత యరుదు 
ఎన్నిజన్మల కైన నిట్టి యదృష్టమ్ము 
జడుడ నాచే పొంద బడునె తలప 


జగము లందింక నాకీర్తి యుగ యుగముల 
ప్రస్తుతింపంగ బడును సంభావ్యముగను 
కమల జాండమ్ములను త్రిప్పంగలుగు మేటి 
తల్లి నాయింట నొక చిట్టి తల్లి యౌనె! 


వేద వేదాంత సంవేద్య వాదు వీవు 

నీదు రూపము దెలియ నా కిచ్చగలదు 
వేద విజ్ఞాన విహితార్థ విధము, మజియు 
భక్తి యోగమ్ముం దెలుపుమో భక్తి గమ్య! 


దేవీ గీత 


వినయము తోడ నీ గతిని వేడిన శీత నగేంద్రునిన్‌ ప్రియం 
బునంగని; నాకులన్‌ గడు ప్రమోదమునన్‌ బరికించి; యందరున్‌ 
వినగ వచించె నిట్లు కడు బిగ్గరగా జగదంబ నవ్వుచున్‌ 

వినుము హిమాచలేంద్ర! వినిపింతు మదీయ విశేష తత్వమున్‌ 


“నే” నను తత్వమొక్కటియె నిశ్చల మై కలదయ్య మున్ను; న 
ద్దానిని మించి వేరొక పదార్ధము లేదెట, దానినే బుధుల్‌ 
ధ్యానమొనర్చు చుంద్రు పరమాత్మ యటంచును బ్రహ్మమంచు ని 
ర్వాణ పదంబు, గమ్యమని, వాక్కుల కందని దంచు నెంచుచున్‌ 


అది సతి గాదు పూరుషుడు నైనను గా దుభయంబు గాదు, సత్‌ 
పదమయి యొప్పు నాత్మయనంబల్ముల కందక; తత్సమాన మె 


శ్రీ దేవీ భాగవతం = 


257 


820. వ. 


821. చం. 


822. కం. 


823. చం. 


824. చం. 


825. తే.గీ. 


826. తే.గీ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


య్యదియును లేదొకండు; కల దద్భుతమౌ నొక శక్తి దానికిన్‌ 
బదనుగమాయ” యన్న యొక నామముతోడ జగత్‌ ప్రసిద్ధమై 


మతీయును నామాయ నాయందెట్లునికి గల్లి యున్నదన 


ఇనునకు కాంతి వోలె, మలి యిందున కొప్పెడు చంద్రికన్‌ బలెన్‌, 
ఘనమగు నుష్ట మగ్నికటు కల్లెను నాకిది నైజసిద్ధమై 

మనుజుల సర్వకర్మములు, మారుచు నుండెడు కాలపున్‌గతుల్‌, 
జననుత! దాని లోపలనె సంచరణంబొనరించు చుండెడున్‌ 


మాయా సంయోగంబున 

నాయా కాలముల బీజమై యెప్పుచు నే 
నాయా జీవుల మతి మణి 

పాయక సంసార విపుల వార్ధిన్‌ ద్రోతున్‌ 


ఇది జదమంచు కొందరును, నియ్యదియే తమమంచు కొందరున్‌, 
పదనుగ శక్తియంచును, తపంబని, మాయయు నంచు, జ్ఞానమం 
చదియె ప్రధానమంచు నిటు లెన్నియొ నామములన్‌ జగమ్ములన్‌ 
పదిలముగా వచించెదరు ప్రాజ్ఞులు యోగ విచార ద్రష్టలై 


కనంబడుచున్న దెల్ల నొక కాలమునన్‌ నశియించుచుండు, చే 
తన మది స్వప్రకాశకము తత్‌ఘన తేజ మనన్య మెంచగన్‌ 
ఇన, శశి, సప్త జిహ్వుల యహీనతమంబగు తేజమెల్ల త 
జ్ఞనితమె నిశ్చయమ్ము గిరి సత్తమ! అన్యము గా దెటుంగుమా, 


ప్రేమ కాస్పదమైన సంవిత్తు నిత్య 
మవ్యయానందరూప సమంచితమ్ము 

ఏత దితరమ్ము మిథ్యయం చెటిగి నంత 
సంగ రహితమ్ము గా నిది స్పష్టమౌను 

జ్ఞాన సుఖరూపమును, నిత్య సత్య, శుద్ద, 
మది తీయమ్ము, పరిపూర్ణ, మాత్మ యిపుడు 
వాసనా జన్య కర్మవిపాకము లవి 

కలుగు చుండును మాయా వికారముననె 


నప్తమ స్కంధము = 


258 


827. తే.గీ. 


828. తే.గీ. 


829. తే.గీ. 


880. తే.గీ. 


831. కంద. 


832. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


అచల శేఖర! విను సంవిదాత్మయనగ 
నా యలౌకిక రూప మవ్యాకృతమ్ము 
అన్ని తత్వములకు నిది యాది యౌను 
కారణమ్ములకి య్యదే కారణమ్ము 
సచ్చి దానంద రూపమ్ము సర్వసాక్షి 


ఆది తత్వమ్ము నైన నీ యాత్మ నుండి 

శబ్ద తన్మాత్రక మ్మాక సమ్ము పుట్టె 
ఆకసమునుండి కలిగె స్పర్శాత్మకముగ 
వాయు, వందుండి అగ్ని రూపగుణకమ్ము 
పుట్టె, నయ్యగ్ని నుండి సంభూతమయ్యె 

రస గుణాత్మక మౌచు తోయమ్ము, మటియు 
నప్పులందుండి గంధ గుణాత్మకముగ 
పృథ్వి జనియించె వరుస నీ విశ్వమందు 


ఆకసము శబ్ద గుణకమౌ నచ్చముగను 
శబ్దమును స్పర్శయును వాయు సంగతములు 
అగ్ని కీరెంటితో రూప మమరి యుండు 

రస యుతముగ పైమూడు నీరమున కమరె 
అవని కేర్చడె గంధాదులైదు వరుస 


అక్కతమ్మున పంచ గుణాన్వితమని 
యెంచంబడియెను పృథ్వి యో హిమగిరీంద్ర! 
పంచ భూతాల కలయిక వలనగాదె 

సృష్టి యేర్చడె మిగుల విచిత్ర గతిని 


ఇదియె మహత్ఫూత్రంబని 

పదిలమ్ముగ లింగ మనియు భావింపంబడున్‌ 
సదమల గతి నిది యెప్పుడు 

విదితము భూతాత్మకముగ విబుధ వరేణ్యా! 


కారణ లింగ శరీరము 

లారయ కలవయ్య రెండు నాత్మకు, నందున్‌ 
కారణ మవ్యక్తంబని 

పేరుకొనగలేదె మున్ను విస్తారముగన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 259 


883. 


834. 


835. 


836. 


837. 


838. 


839. 


840. 


కర్మ 


తే.గీ. 


తే.గీ. 


కం, 


కం. 


తే.గీ. 


తే.గీ. 


పంచీ కరణ క్రియతో 

నంచితముగ స్టూలదేహ మమరెను, నదియే 
పంచాత్మక గుణయుతమై 

కాంచంబడె విరాట్‌ విశాల కాయస్సురణన్‌ 


భూత పంచక సత్వాంశములను బొంది 
జ్ఞాన పంచేంద్రియములు సంజాతమయ్యె 
వాని కలయిక వలన న వారి తముగ 
కలిగె నంతః కరణమది గట్టురాయ 


వృత్తిభేదమ్ము తోడ వేర్వేరం దోచి 

నాల్గు విధముల నొప్పు నంతః కరణము 
వాని రీతుల నెల్లను వరుస తోడ 

తెలియం జెప్పెద వినుము సందియములేక 


సంకల్ప వికల్పమ్ముల 

సంకలితమె మనసు, దాని సంశయముల తా 
నుంకించి నిశ్చయమ్మున 

పొంకమ్ముగ నిల్పు నదియె బుద్ధి యనబడున్‌ 


అను సంధానాత్మక మే 

యనఘా! చిత్తమ్మగును; నహంకృతి రూపం 
బున దనరు నాత్మవృత్తియె 

యెనయ నహంకార మనగ నెన్నుదురు బుధుల్‌ 


భూత పంచక రాజ సోద్భూత మౌచు 
రూపములు పొందె సృష్టి స్వరూపమందు 
నైదు కర్మేంద్రియములు విఖ్యాతిందనర 
సర్వకర్శల నొనరింప శక్తి గలిగి 


మటియు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానము 
లనియెడి పంచ ప్రాణముల యునికి నెతింగించెద వినుము 


హృదయమున ప్రాణ మది యెప్టు మెదలుచుండు 
గుదము నం దపానము తగ కూడియుండు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 260 


841. ఆ.వె. 


842. సీ. 


848. తే.గీ. 


844. చం. 


845. కం. 


శ్రీ దేవీ భాగవతం = 


నాభీ కడ నుండునది సమానమ్ము తలప 
కంఠ సీమ నుదానమ్ము కల దెజుంగ 
దేహ మంతటన్‌ వ్యానమ్ము తేజరిల్లు 


ప్రాణ పంచకమ్ము, పరగ నింద్రియములు, 
బుద్ధి, మనసు, చిత్త ములు దలంప 
సూక్ష్మదేహ మనగ చూడంగ బడియెను 
ఇదియె లింగ దేహ మెదం దలంప 


సత్వాత్మకం బౌచు స్వాశ్రయ గుణయుత 
మైన ప్రకృతి మాయ యనగ నొప్పు 

ఈ మాయ యందె తా నీశ్వరుం డనయమ్ము 
(ప్రతివింబరూప భావము వహించు 

సర్వజ్ఞుడును జ్ఞాన సంపూర్చుడును సర్వ 
కర్తయు తానెయె క్రాలు చుండు 

ఇంక నవిద్యయం దీశుండు ప్రతి బింబ 
రూపుడై జీవాఖ్యం బ్రాపు గాంచె 


ఇతడె దుఃఖాశయుండౌచు నిజ్ఞగాన 
తల్లడిలుచుండు సకలమ్ము తనవె యనుచు 
సత్వ మాయాశ్రయుండును సర్వకర్త 

యైన యీశ్వరునకు దుఃఖ మరయ లేదు 


వ్యష్టి రూపుడు జీవు డీ సృష్టియందు, 
ఈశ్వరుడు సమష్టియై యెసగు చుండి 
జీవుల ననుగ్రహింప కాంక్షించి సర్వ 
భోగ నిలయమ్ముగా విశ్వమును సృజించు 


అతనికి సృష్టి నిర్వహణమందు మహాద్భుత శక్తి నిచ్చి నే 

సతతము ప్రేరణ క్రియను సల్పుచు నుందును, సర్వలోక వి 
సృతియది నాదు మాయకు నధీనముగా చరియించు చుండు, తత్‌ 
ప్రతి యొక టెద్దియేని గనరాదు జగమ్ముల నిశ్చయమ్ముగన్‌ 


వ్యవహారంబున మాత్రమె 
(ప్రవచింతురు మాయయంచు పండితు లేనిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 261 


846. 


847. 


848. 


849. 


850. 


851. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ధువముగ మాయయు నేనున్‌ 
ద్వివిధ మృ్మనరాదు తత్వదృష్టిందలంపన్‌ 


అట్లే యథార్థ స్థితిలో మాయకును అవిద్యకును భేదములేదు 


జగతిని సృష్టించి యవల 
నగణితముగ ప్రాణ యుక్త నై నే నందున్‌ 
సుగమముగ (ప్రవేశించెద 
నగరాజా! (ప్రతి యుగముల నానాగతులన్‌ 


ఘట గగనమ్ము తద్ధ్హట వికారము లఅెందునుం బొందనట్టు, లు 
త్నట తర చండ భానుని ప్రకాశము లొయ్యన నుచ్చ నీచ సం 
ఘటితములయ్యు తద్దత సుగంధ మలాదుల నంటనట్లు, ప్ర 
స్ఫుటముగ నే నుపాధులను బొందియు నంటక యుందు వానికిన్‌ 


(ప్రబల బుద్దాది కర్ఫత్వ భావములను 
నావిగా నెంచి చూతు రజ్ఞాన వశత 
నిద్ది మాయావిభేదమం చెజుగ లేక; 
జీవ పరమాత్మలకు భేద భావ గతులు 
కల్పితము; లవి మాయా వికారములగు 


ఎట్టి భేద కల్పన కైన హేతు వరయ 
నితరములు గావు మాయయే హిమ గిరీంద్ర! 
సృష్టి యంతయు నాలోన నిమిడి యుండు 
ఓతమును ప్రోతమును గూడి యుండు నట్లు 


(బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్‌ వారి సతులు 
సూర్యచంద్రులు తారకల్‌ తిర్యగాదు 
లన్నియును నాదు రూపమ్ము లభీల జగతి 
శ్వపచ తస్మర విప్ర భూపతులు నేనె 

దుష్ట సత్మర్శలును నేనె, దురితములును 
చరము నచరము నౌవస్తు జాల మేనె 

పుం నపుంసక ప్రీ రూపములను నేనె 
నేను కానిది లేదెందు నిక్క్మముగను 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 262 


852. 


858. 


854. 


855. 


856. 


శ్రీ దేవీ భాగవతం = 


ఆ.వె. భ్రాంతి వలన సర్పభావమ్ము త్రాటిలో 


తే.గీ. 


చం. 


కం. 


2 


కాను పించు రీతి నేను సైత 
మజ శివాది తనువు లట్లు భాసిల్లుదు 
నన్ని వేళలందు నచల ముఖ్య! 


స్వర్ణ కల్పితమైన యాభరణ మెట్లు 
స్వర్ణమున కన్యమని చెప్ప వలనుగాదొ 
అట్లె నాయందు కల్పిత మైనజగము 
వేరు గాదది నాకంటె విమల చరిత! 


జగన్మాత విరాడ్రూప ప్రదర్శన 


అమృత సమాన మై యలరు నాజగదంబ వచించు పల్ము లా 
హిమ ధరణీ ధరుండు విని యెక్కుడు మోదముం బొంది దేవి! నీ 
విమల యధథార్థతత్వమును వింటిని, నన్ను ననుగ్రహించి వి 
శ్వమయ భవత్‌ స్వరూపమును సమ్మతింజూపుము లోకపావనీ! 


అనినన్‌ సంతస మందిరి 

యనిమిషు లెల్లరును వాని యభ్యర్థనకున్‌ 
జననియు ముదమంది యపుడ 

తన విశ్వాకృతినిం జూపె తత్ర స్టులకున్‌ 


ఆకాశమే యుత్త మాంగమ్ముగా నిల్వ 
నర్మామృతకిరణు లక్షులుగను 

(శ్రుతులు వాక్కులు గాగ (శ్రోత్రముల్‌గా దిశల్‌ 
వాయువే ప్రాణమై వరలు చుండ 

విశ్వమ్ము హృదయమై పృథ్వియే జఘనమై 
నభమెల్ల నాభియె విభవ మంద 

నక్షత్ర సంతతి వక్షస్థలమ్ముగా 
బాహు రూపముల దిక్సాలు రమర 


కంఠ మై మహర్షోకము గ్రాలు చుండ 
ముఖముగా జనుర్లోకము మోదమెసగ 
ఫాలమై తపో సత్యలోకాలు వెలుగ 
అశ్వినులు ముకు పుటములై యలరు చుండ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 263 


857. తే.గీ. గంధమే ఘ్రాణమై యొప్పి కలిమిసేయ 


858. మ. 


859. కం. 


860. చం. 


రేయి పవలును టెప్పలై ప్రీతి గూర్చ 
బ్రహ్మ లోకము భ్రుకుటియై రహిని మించ 
జలము తాలువులై యింపు లొలుకుచుండ 
రసము జిహ్వగా మారి పర్వములు సేయ 
యముడు దంష్టలు గా నొప్ప క్రమముతోడ 
హాసమై నిల్వ మాయ తా నక్కజముగ 
పైపెదవి రూపమున సిగ్గు పరిఢ విల్ల 
క్రింది పెదవిగ లోభమ్ము కీలుకొనగ 
కుక్షిగా సాగరమ్ములు కొమరు మిగుల 
పర్వతము లస్థికలుగ రూపములు దాల్చ 
నదులు నాడులై వెలయంగ పదిలముగను 
వృక్షతతి కేశములుగా సమృద్ధి నొంద 
అలకలై యొప్ప మేఘ మండలము లెల్ల 
శీత కిరణుడు చేతమై చెలువు మరయ 
జ్ఞాన సంపదయె నిల్వ చక్ర ధరుడు 

రుద్రు డంతః కరణమై నిరూఢి కెక్క 

అశ్వ జాతులు శ్రోణీ ద్వయమ్ముగాగ 
శ్రీమహాదేవి శోభన శ్రీ దలిర్చ 

నచట ప్రత్యక్ష మయ్యె మహాద్భుతముగ 


అనల జ్వాల లెసంగు మోము, వివరంబౌనాస్యమున్‌, దీర్హమై 
కొనలన్‌ జాచెడు జిహ్వయున్‌, పటపటల్‌ గూరించు దంతమ్ములున్‌, 
ఘన దివ్యాయుధ పంక్తి నొప్పు కడుదీర్గంబైన హస్తంబులున్‌ 
దినరాట్‌ కోటి సమాన తేజయుతమౌ దివ్యాకృతిన్‌ జూచుచున్‌ 


ఊహల కందని రూపం 

బాహా! యిదియంచు దివిజు లాశ్చర్యమునన్‌ 
హాహా రవములు సల్పుచు 

దేహమ్ములు మరచి మూర్చం దేలిరి యెదుటన్‌ 


దివిజుల యా యవస్థంగని దివ్య చతుర్విధ వేదముల్‌ వడిన్‌ 
గవియుచు వచ్చి మంత్ర పఠనంబులచే స్పృహగల్లం జేయ, బల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 264 


861. 


862. 


863. 


864. 


865. 


866. 


మ. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం 


జవమున లేచి యెల్లరును సంభ్రమ చిత్త వికంపి తాంగులై 
ప్రవిమల భక్తి శీర్షములు వంచి నుతించి రిటుల్‌ మహేశ్వరిన్‌ 


క్షమియింపన్‌ దగు నమ్మ మమ్ము జననీ! సర్వేశ్వరీ! నీదు వి 
శృ్వమయంబై వెలుగొందు రూపమును గాంచన్‌ భీతిమై చిత్తముల్‌ 
శమముల్‌ దప్పె, నినున్‌ నుతింప వలనౌ సామర్ధ్యముల్‌ మాకు పూ 
జ్యములమ్మా! భవదీయ విక్రమము మాకజ్జేయ మూహింపగన్‌ 


తనయుల మమ్మ! మీకు, తమ తత్వమెజుంగగ మాకుసాధ్యమే? 
యిన, శశి, పావకుల్‌, గ్రహము, లీ భువనంబులు, సస్యసంపదల్‌ 
మనుజులు, దానవుల్‌, దివిజ మండలి, సర్వచరా చరంబు లో 
జనని! జనించె నీవలన, చాలవు వాక్కులు నిన్‌ గణింపగన్‌ 


భువనేశీ! భవదద్భుతంబయిన యా పూర్ణస్వరూపంబు, మే 
మవలోకింపగం జాలమింక, నుప సంహారమ్ము గావించి క 
న్ల్గవలన్‌ దొల్లిటి మీ స్వరూపమును సందర్శ్భింపగాం జేయుమా! 
భువనంబుల్‌ వడకన్‌ దొడంగె నని దివ్యుల్‌ ప్రార్థనల్‌ సల్పగన్‌ 


ఆ జగన్మాత వారి మొరలాలించి 


. విశ్వరూపమ్ము నప్పుడ విడచి తనదు 


సౌమ్య రూపమ్ముతో నిల్చె సమ్మతమున 
మంద హాసప్రదీప్త పూర్ణేందు ముఖినిం 
గాంచి హిమవంతుడును సురల్‌ గలత లుడిగి 
శాంతి వహియించి సన్నుతుల్‌ సలిపి రెలమి 


అపుడు ప్రసన్న వాక్ళణితి నంబ సుపర్వులంగాంచి పల్మె నో 
వ్యపగత దోషులార! పలు యజ్ఞములన్‌ జప దాన కర్మలన్‌ 
దపముల వేద శాస్త్ర పఠనంబుల సల్పియునైన, మత్కపా 
'ప్రపంగనలేక కాంచగ తరంబె మదీయ విరాట్‌ స్వరూపమున్‌ 


దేవి యొనర్చిన తత్వబోధ 


867. చం. అచల వరేణ్య! విన్ను పరమాత్మయె నిక్క ముపాధి యుక్తుడై 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


విచలిత జీవ భావమున పెక్కులు కర్మల నాచరించుచున్‌ 


868. ఉ. 


869. తే.గీ. 


870. తే.గీ. 


871. తే.గీ. 


872. తే.గీ. 


878. తే.గీ. 


సప్తకు స్కంధము చా 


ప్రచురిత రీతి కర్త నను భావమునన్‌ సుఖదుఃఖ పూర్ణుడై 
అచర చరాది జన్మముల నందుచునుండు ననంత రీతులన్‌ 


అంతము లేని జన్మలకు నజ్జతయే కతమయ్య! దాననే 
యింతలు నింతలై యెగయు నీప్సిత పంక్తులం దీర్పనెంచి, య 
(శాంతము పెక్కు కర్మముల సల్పుచు మిక్కిలి యారటమ్ములన్‌ 
శాంతి విహీనులౌచు పలు జన్మము లెత్తుచు నుందు రజ్జులై 


ఎల్ల కోర్కెల కజ్ఞాన మిక్క తలప 

కాన నజ్ఞానమును వీడి క్రమముతోడ 
జ్ఞాన మార్గాన నిష్కామ కర్మ లొనర 
శాస్త్ర విధి నాచరింప మోక్షమ్ముగలుగు 


శమము దమమును నోర్చును సాత్వికతయుం 
గలుగు పర్యంతమిట్లు సత్మర్మ లెల్ల 

సలుప వలయును నావల సన్యసించి 
(బ్రహ్మనిష్టా గరిష్టుడౌ పరమ గురుని 

చేరి సేవించి యేకాగ్ర చిత్తమునను 
ఉపనిషత్‌ జ్ఞాన మున్‌ బొంది యున్నతమగు 
పరమ పదమును బొందుట భావ్యమయ్య! 


పంచ కోశాంత రస్థమౌ బ్రహ్మతత్వ 
మజము, నిత్యము, శాశ్వత మౌట, దాని 
నేతి నేతి విచారణ నియతి సల్పి 
పంచకోశ నిర్మూలన పథముం బట్టి 
యెటుగ వలయును జన్మ రాహిత్యమునకు 


ఆత్మ రథికుడు, దేహమే స్యందనమ్ము 

బుద్ధి సారధి, కళ్ళిమై పొలుచు మనసు, 
ఇంద్రియము లెల్ల గుజ్జము లెరుగు మయ్య! 
ఇంద్రియమనః ప్రయుక్తాత్మ యెంచిచూడ 
భోక్త యనంబడు జీవ సంబోధనమున 


జ్ఞాన సారథి మనసను కళ్ళిముంగొని 
ఇంద్రియాశ్వమ్ములను బట్టి యెజుకగలిగి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 266 


874 కం. 


875. కం. 


876. తే.గీ. 


877. తే.గీ. 


878. తే.గీ. 


879. తేగీ. 


శ్రీ దేవీ భాగవతం = 


దేహ మనియెడు రథమునం దిన్ననైన 
మార్గమున సంచరింప గమ్యమును జేరు 


యోగబోధ 


ననుం దెలియ నిధి ధ్యాసా 

ద్యను రూపంబైన యోగమను నొక మార్గం 
బును గలదు, దానిందెల్సెద 

వినుమో ధరణీ ధరేంద్ర విశ్వాసమునన్‌ 


దేవీ ప్రణవాక్షరమని 

భావింపంబడెడి (త్రివిధ వర్ణాన్వితమున్‌ 
భావించి మదిని నిల్పుచు 

రేవగలున్‌ దలప వలయు 'ట్రీంికారమ్మున్‌ 


స్తూల దేహమది'హు కార సూచకమ్ము 
సూక్ష్మ తనువది రేఫ విస్ఫురణంగాంచె 
కారణశరీర 'మీ'కార మైరహించె 
త్యక్షూన్విత హ్రీంకార మమరె నిట్లు 


వ్యష్టి దేహమ్మువోలె సమష్టియందు 
నక్షరత్రితయము నన్వయమ్మొనర్చి 

రెంటి కైక్య్వత మదిని తర్మించుకొనుచు 
ధ్యాన మొనరింప వలయు నిత్యమ్ము భక్తి 


విషయ వాంఛల విడచి వివిక్త భూమిం 
(బాణమును నపానమ్మును పరగనొకట 
నిలిపి నిర్లోషుడై భక్తి కలితు డగుచు 

స్ధిర సుఖాసనాసీనుడై చిత్తమందు 
పరమోహ్రీ?ం కార మంత్రమున్‌ బట్టి నియతి 
ధ్యాన మొనరింప వలయు నిత్యానురక్తి 


“యోగిమనునది దవ్వుల నుండదయ్య! 
జీవ పరమాత్మల సమైక్య సిద్ధి యదియె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 267 


తెలుప బడె యోగ మనుచు తద్విదుల వలన 
దీని కార్లురు కలరు విద్విషులు తలప 


880. మ. వరుసన్‌ కామము, క్రోధమున్‌, మదము లోభంబున్‌, విమోహంబు, మ 
త్సర మీ యారును యోగ సాధనకు నిత్యంబడ్డమౌగాన, న్సీ 
యరిషడ్వర్గము నుక్కడంచి కడు ధీరాత్ముల్‌ ప్రసిద్ధంబుగన్‌ 
పరమాత్మస్థితింబొందు చుందు రచల ప్రజ్ఞా విశేషజ్జులై 

881. సీ. యమ నియ మాసనా ద్యంగము లెనిమిది 


చెప్పంబడియె యోగ సిద్ధి కొజకు 
అందహింసయు “సత్య మస్తేయమును, బ్రహ్మ 
చర్యము, దయా, బుజు చరితములును 
క్షమయు మితాహార శౌచమ్ములను పది 
యమమున కంగమ్ము లౌచుం బరగు 
తపము, సంతోషమ్ము, దాన, మాస్తిక్యము, 
శ్రవణమ్ము, దేవ పూజనము, సిగ్గు 


గీ. జపము హోమమ్ము దాన విస్తరణ మనగ 
పదియు నియ మాంగములనం బ్రణుతికెక్కె 
స్వస్తికమ్మును, వీరమ్ము, వజ మనగ 
పద్మ, భద్రమ్ము, లన నొప్పి పంచసంఖ్య 
నాసనము లవి విఖ్యాతి నందె జగతి 


882. వ.పాదద్వయమును వామ దక్షిణోరువులన్‌ జేర్చి కూర్చుండి దక్షిణపాదాం గుష్టమును 
వామ హస్తంబు తోడను, వామ పాదాంగుష్టమును దక్షిణ హస్తము తోడను, పట్టుకొని 
నిటారుగా కూర్చొనుట యే పద్మాసనము. ఊరువులకు, పిక్కలకు మధ్య పాద తలంబుల 
నుంచి చక్కగా కూరుచుండ నది స్వస్తికాసనము. పిజుదుల క్రింద పాదములన్‌ జేర్చి 
చేతులను మోకాళ్ళపై ఆన్చి నిటారుగా కూర్చుండుట భద్రాసన మనంబడు. పాదయుగమ్ము 
నూరుద్వంద్వమునన్‌ జేర్చి మోకాళ్ళపై చేతుల నాన్చి నడుమును నిలిపి కూర్చుండిన నది 
వజ్రాసన మనం బడును. ఒక పాదతలము నెదుటి తొడక్రిందకు మజియొక పాదతలము 
నెదుటి తొడమీదకు చేర్చి శరీరమును నిలిపి కూర్చుండిన నది వీరాసన మనంబడును. 


883. కం. పై యాసనముల యందెది 


హాయిన్‌ గలిగించు, నట్టి యాసనమున ప్రా 


268 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


శ్రీ దేవీ భాగవతం = 


ణాయామ మొనర్చుచు యో 
గాయత్తుండైన సిద్ధి నందు నతండే 


884. తే.గీ. ఇడయు పింగళయన ముక్కు కెడమ కుడుల 
నాడులుండును రెండు రంధ్రముల యందు 
పదియునారు లిప్తల కాల పరిధిలోన 
నెడమ రంధ్రమ్ముతో గాలి నిట్టె పీల్చి 
అరువదియు నాల్గు మాత్రల యవధి దాని 
శ్వాస కోశమ్మునన్‌ నిల్పి శాంత గతిని 
ముప్పదియు రెండు మాత్రలం బోల్చుకొనుచు 
పింగళానాడి మార్గాన విడువ వలయు 


885. శా. గాలిన్‌ వీల్చుట పూరకంబనియు చక్కన్‌ లోపలన్‌ నిల్పి ని 
ర్లోలాత్మస్థితి నుంచ కుంభకమునాన్‌, లోనున్న నవ్వాయువున్‌ 
వ్యాలోలింపక నిశ్వసించుటది తల్పన్‌ రేచకంబంచు ని 
ట్లోలిన్‌ బల్ముదు రయ్య విజ్ఞు లెపుడున్‌ యోగాను సంధానులై 


886. కం. ఒకపరి నీరీతి సలుపు 
టొక ప్రాణాయామ మనగ నొప్పును, పలుమా 
ర్లకలంక స్థితి సల్పిన 
సుకరంబగు యోగసిద్ధి సుమ్మచలేంద్రా! 


887. తే.గీ. విషయ సుఖముల వెంట పర్విడుచునున్న 
ఇంద్రి యోద్వేగమును మరలించి దైవ 
మందు తిరముగా నిల్ప్చుటయ్యదియె జగతి 
ప్రగతి ౩్క “ప్రత్యాహార” పద్ధతి యన 


888. వ. మరియు ప్రాణ వాయువును చక్కగా శరీరావయవములయందు 
నిలుపుటను 'ధారణ” యనియు, ఏకాగ్ర చిత్తంతో ఇష్టదైవమును 
ధ్యానించుటయే ధ్యానమని, జీవబ్ర హ్మైక్యభావంతో 
సకల భూతములయందును సమత్వమును కలిగి యుండుటయే 
“సమాధి యని బుధ వరేణ్యులు వల్ముదురు 


889. కం. జీవబ్రహ్మైక్య స్థితి 
భావింపం బడుచు భూత పంచకయుతమై 
చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 269 


పావక దినకర శళి తే 
జావహ దేహమ్ము “విశ్వ మందురు విబుధుల్‌ 


890. ఉ. ముప్పది మూడు కోట్లపయింబొల్పుగ నేబది యైదులక్షలై 
చొప్పడి యుండు నాడు అతి సూక్ష్మతరంబుగ దేహమందు, నం 
దొప్పును ముఖ్యమై పది మహోజ్వల శక్తి యుతంబు లౌచు, నం 
దొప్పుగ మూడు నాడు లతి యున్నతముల్‌ వివరించి చూడగన్‌ 


891. కం. వెన్నెముక కెడమ వైపున 
నున్నది “ఇడి యనెడు నాడి యుడుపతి కళగా 
నెన్నంబడె యమృత తత్వో 
త్సన్నంబై శక్తిరూప ధారిణి యగుచున్‌ 


892. తే.గీ. వెన్ను పూసకు కుడివైపు 'పింగళియన 
పురుష రూపమ్ముతో నొప్పు నరుణ తత్వ 
మౌచు నాడి యొక్కటి, వాని మధ్యమందు 
సర్వతేజో మయంబనంబ్ర శస్తింగన్న 
నాడిగలదు “సుషుమ్న యనంగ నొప్పి 


893. వ. అగ్ని తత్వంబై విరాజిల్లు నాసుషుమ్నానాడి మధ్య భాగంబున ఇచ్చా, జ్ఞాన, 
(క్రియా తృ్మకమై కోటి సూర్యసమభాస మానంబై స్వయంభూలింగము విరా జిల్లుచుండు. 
తదుపరి భాగంబున బిందు నాదోపేత శివాత్మకమై మాయా బీజము, దానిపై శిఖాకారముగా 
రక్తవర్ణముతో కుండలినీ శక్తియు భాసించు చుండును. దాని వెలుపల కనక వర్ణంబున 
చతుర్ణకములతో నొక పద్మము కలదు. ఆపద్మ దళంబులపై వ-శ-ష-స అను నక్షరము 
లుండును. దానిపై మరియొక పద్మము దళ షట్మముతో వజ ప్రభా విరాజ మానంబై 
అగ్నింబోలియుండు. బ-భ-మ-య-ర-ల అను నక్షరము లారేకులపై నుండును. దీనినే 
మూలాధారమని, స్వాధిష్టానమని వ్యవహరింతురు 'స్వ అనగా పరం. పరముడికి అధిష్టానం 
గాన దీనిని స్వాధిష్టానమని పిల్తురు. దీనిపై నాభి ప్రదేశమున మణి పూరక చక్రం 
విద్యుల్లతావృత మెఘంలా కాంతులు విరజిమ్ము చుండును. మణిమయకాంతులచే నొప్పు 
చుండుటచేనిది “మణిపద్మం” అనియు పిలువంబడును. దీని దశదళమ్ముల పైనను 
డ-ఢ-ణ-త.థ-ద-న-ప-ఫ అను నక్షరములుండును. దీని అధిష్టాత విష్ణువు. మణి పూరక 
చక్రంపై అనాహత చక్రం ఉదయ భానుని కాంతులతో ద్వాదశ దళ యుతంబై విరాజిల్లు 
చుండును. దీని రేకులపై కి కారం మొదలు 'ఠికారం వరకు అక్షరములుండును. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 270 


శ్రీ దేవీ భాగవతం = 


ఇది శబ్ద (బ్రహ్మమయం. దీని మధ్యభాగంబున కోటి సూర్యప్రభలతో బాణ లింగ ముండును. 
ఇది ఆనంద సదనం. పురుషాధిష్టితం. అనాహత చక్రమునకు పైభాగమున షోడశ దళ 
యుతంబగు విశుద్ధ చక్రముకలదు. దీని రేకులపై పదునారు అచ్చులు వరుసగా నుండును 
ధూమ్ర వర్ణం కలిగి హంసాలోకనం తోనిది జీవునికి విశుద్ధిని కలిగించును. దీనిపైన 
ఆత్మాధిష్టతమై ఆజ్ఞాచక్రం ద్విపత్ర పద్మమై విరాజిల్లు చుండును. దీని రెండు రేకులపై హి 
కారి క్షు కారము లుండును మనోహరంబైన ఈ పద్మంపై భాగమున కైలాస చక్రం, దానిపై 
రోధినీ చక్రము ఉండును. ఇది దాటిన పిదప సహ(స్రారయుతమైన బిందు” స్థాన ముండును 


894 సీ. _ గిరివర్య! ముందుగా స్థిరమైన మనసును 

పూరక యోగ సంచారణమున 

నాధార చక్రమం దట్టి సంయోజించి 
గుద మేడ్రముల మధ్య నిదుర వోవు 

వ్యాళాకృతిని నున్న మూల శక్తిని లేపి 
షట్చక్రముల వెంట జరుగంబంపి 

బిందు చక్రమ్మునం బొందిక గల్లించి 
శంభునితో శక్తి సక్తమైన 


గీ. యట్లు భావించి ధ్యానమ్ము నచల మతిని 
సలుప స్రవియించు నమృత రసమ్ము నంత 
శక్తిచేం దృష్తి ద్రావంగం జేసి యవల 
చక్ర షట్ఫాధి దేవతా సంఘ మునకు 
తర్పణము చేయ వలయు ముదమ్ముతోడ 


895. తే.గీ. అవల నాశక్తి నామార్గమందె దించి 
నిలుప వలయును పూర్వపు నెలవు నందె 
నిత్య మీరితి నిశ్చల నియతి తోడ 
నభ్య సించిన యోగ పూర్ణాత్ముడౌను 


896. కం. జరయును మరణము దుఃఖము 
దరింజేరవు, సకల మంత్ర తంత్రము లెల్లన్‌ 
వరుసన సిద్ధించును నా 
పరమంబౌ యోగమార్గ పరునకు నెపుడున్‌ 


897. కం. నాకుంగల గుణములన్నియు 
నాకున్‌ గల శక్తులెల్ల నానాటను న 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 271 


898. తే.గీ. 


899. కం. 


900. తే.గీ. 


901. చం. 


902. చం. 


903. వ. 


904. పీ. 


వ్యాకృతి చేకుజు చుండును 
శ్రీకరమై సాధకునకు శీత నగేంద్రా! 


అవ్యయంబును దేశకాలాది రహిత 

మైన పరమాత్మ తత్వంబు నందు యోగి 
చిత్తమును నిల్పి తన్మయ స్థితిని బొందు. 
మలిన చేతస్మునకుంబొంద వలను గాదు 


నా మధుర రూప మెల్లపు 

దేమరక మనంబునందు నిచ్చనిలిపి మత్‌ 
శ్రీమంతంబగు మంత్రము 

నేమంబున సలుప వలయు నిత్యము జపమున్‌ 


ప్రణవ మది ధనువనుచు భావనము చేసి 
నిర్మలాత్మను శరముగా నిలిపి నియతి 
బ్రహ్మపదలక్ష్యనాధనా పరుడునైన 
యోగియే మోక్షసంసిద్ధి నొందంగలడు 


నిజమున కేను పృథ్వింగల నిర్మల తీర్థములందు లేను, సత్‌ 
భజనల నొప్పు క్షేత్రముల పట్టున నైన వసింప; నెవ్వడేన్‌ 
విజిత మనఃప్రవృత్తుడయి వేడ్క ననున్‌ మది నిల్పి నిత్యమున్‌ 
యజనమొనర్చ, వాని హృదయంబున నుండెద నెల్లకాలమున్‌ 


భక్తి మార్గము 


సులభము భక్తి మార్గమది చువ్వె మనుష్యులకెల్ల, నందులో 
కలుగవు కష్టముల్‌, మరియు కర్మము, జ్ఞానము, భక్తి యంచు మున్‌ 
దెలిపిరి ముక్తి మార్గములందెల్లముగా పరమర్షు లందు ని 
ష్మలుషపు భక్తి మార్గము సుఖంబును, నాచరణీయ మేరికేన్‌ 


భక్తియు గుణభేదములం బట్టి మూడు విధములుగా చెప్ప బడియె 


పరపీడ నార్థమై భావించి యొనరించు 
దాంభిక మౌ భక్తి తామసమ్ము 

స్వార్థమ్ము కొజకునై స్వపర భేదమ్మునన్‌ 
సలిపెడు భక్తి రాజసము తలప 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 272 


శ్రీ దేవీ భాగవతం = 


ఈశ్వరార్పణ బుద్ధి నితర చింతన లేక 
కర్తవ్యదృష్టి నిష్కపట వృత్తిం 

బాప పంకిలమును బాపు కొనుటకునై 
సాగించు దృఢ భక్తి సాత్వికమ్ము 


గీ. సాత్వికంబైన, నందును స్వపర భావ 
బుద్ధి యుండును, నైనను పోల్చిచూడ 
నిదియె శ్రేష్టము తక్కు రెండింటి కంటె 
పరమ భక్తికి నవల సోపాన మదియె 


905. వ. ఇక పరమ భక్తి యెట్టీదన 


906. కం. నిరతము నా గుణగణముల 
పరమంబగు ప్రీతి వినుచు భవ్యములౌ మత్‌ 
వర నామస్మరణముచే 
తిరముగ గడుపంగ వలయు దినముల నెల్లన్‌ 


907. కం. కారణ మొకింత లేకయు 
భారమ్మని యెంచంబోక భావమునందున్‌ 
కోరక ముక్తిని సైతము 
సారమతిన్‌ సలుప పరమ సాత్విక మదియౌ 


908. సీ. సకల జీవుల యందు సమభావమును బొంది 

అన్నింట నారూప మరయంగల్లి 

తనపట్ల తనకెంత యనురాగ ముండునో 
అట్టు లే నాపట్ల నమరంజేసి 

చైతన్య సామాన్య సరణి నాలోకించి 
తనకు నాకును న భేదమును గనుచు 

దేవ్యాలయమ్ముల కవ్యాజగతి నేగి 
భక్తుల సాంగత్యరక్తి నొప్పి 


గీ. ద్రోహ చింతన లేక నిరీహు డగుచు 
మంత్ర తంత్రాధ్యయన పరతంత్ర మతిని 
కామమాదిగ శత్రు వర్గమును ద్రుంచి 
నన్నుం గొల్పుటె పరభక్తి నగకులేంద్ర! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 273 


నప్తమ నృంధము చా 
909. మ. పరభక్తి స్థితి నున్నతిన్‌ బడయు తద్భక్తుండె విజ్ఞాన సం 
భరితాత్ముండయి ముక్తుడౌ; నతనికిన్‌ బ్రాప్తించు బ్రహ్మత్వమున్‌, 
పరిశీలింపగ జ్ఞాన మొక్కటియె కైవల్యమ్ముC జేకూర్చి సు 
స్థిర సౌఖ్యమ్మును నింపు మార్గ, మిక యోచింపంగ లే దన్యమున్‌ 


910. శా. వైరాగ్యమ్మును గల్లియుండియును దివ్యజ్ఞానమున్‌ బొందడేన్‌ 
జేరన్‌ బోవడు ముక్తిధామ, మటుపై శ్రీమంతులౌ వారి సౌ 
ఖ్యారామంబున జన్మమెత్తి కడు యోగ్యంబౌ ననుష్టాన వి 
స్తారుండై యట జ్ఞానమున్‌ బడసి యంతన్‌ బొందుంబో మోక్షమున్‌ 


అతిముఖ్య దేవీ స్థానాలు 


911. చం. హిమగిరి నాధ! యీ జగతి నెల్లెడ సర్వచరాచరంబులన్‌ 
సమముగ నుందు నేను నిముసంబును వీడక, కాని యందులో 
నమిత విశేషమౌ స్థలము లచ్చట నచ్చట నున్నవాని నో 
యమల చరిత్ర! తెల్పెద ననన్యమతిన్‌ వినుమయ్య కొన్నిటిన్‌ 


912. వ. _ లక్ష్మీ దేవినై కోలాపురమ్మునను, మాతృ పట్టణమున రేణుక గను తులజాపురంబు 
నన్‌ హింగుళా దేవి గను, సప్త శృంగంబున జ్వాలా ముఖిగను, భక్తులకు నే దర్శన మిచ్చు 
చుందును. అట్లే శాకంభరి - భ్రమరీ - శ్రీరక్తదంతికా-దుర్లా స్థానములు వింధ్యాచల 
నివాసి నీ స్థానము, అన్నపూర్ణా మహా స్థానము, కాంచీపురము; భీమాదేవి, విమలాదేవి, 
శ్రీచంద్రలా కౌశికి స్థానములు, నీలాంబరీ దేవీ నిలయమైన నీల పర్వత శిఖరము, జాంబు 
నదేశ్వరీ విలసితమైన శ్రీనగరము, గుహ్యకాళీ నివాసం బగు నేపాలము, మీనాక్షీ ఆలయమైన 
చిదంబరము, సుందరీ సమధిష్టితమైన వేదారణ్యము, పరశక్తి ప్రతిష్టితమగు ఏకాంబరము, 
మదాలసా యోగీశ్వరీ స్థానములు, చీన దేశంబున నీల సరస్వతీ స్థానము, వైద్య నాధంబున 
భగళాదేవినిలయము, భువనేశ్వరీ నిలయమైన మణిద్వీపము, శ్రీమత్రిపురభైరవీ విరాజితమైన 
కామక్షేత్ర మండలము, ఇవి యన్నియు నా నివాసస్థానములు ఇందు కామాఖ్య యోని 
మండలము ఉత్తమోత్తమమైన దేవీస్థానము 

అట్లే గాయత్రీ నిలయమైన శ్రీపుష్మరము, చండికాదేవికి ఆ స్థానంబైన 
అమరేశము, పుష్మరేక్షణీ నివాసంబైన ప్రభాసము, లింగధారిణీ నిలయంబగు నైమి శారణ్యము, 
పుష్మరాక్షంబునంగల పురుహూతా మందిరము, రతి నిలయంబైన ఆషాఢి, దండినీ 
నిలయంబగు చండ ముండీ మహాస్థానము, భూతి నిలయంబైన భారభూతి, నకు లేశ్వరీ 
నివాసంబైన నకులేశ్వరము, చంద్రికా నిలయంబగు హరిశ్చంద్రము, శాంకరీ విభూషితంబగు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 274 


శ్రీ దేవీ భాగవతం = 


శ్రీగిరి, శర్వాణీ నిలయంబగు మధ్యప్రదేశము, మార్గదాయినీ స్థానంబగు కేదారము, భైరవీ 
నిలయంబగు భైరవ స్థానము, త్రిశూలాలయ ప్రదేశంబగు జప్యేశ్వరము, సూక్ష్మాదేవీ 
నిలయంబగు ఆమాత కేశ్వరము, శాంకరీ నిలయంబైన మహా కాలము, మంగళాలయంబైన 
గయ, స్థాణు ప్రియా రూపిణీ నివాసంబైన కురుక్షేతము, స్వాయంభువీ స్థానంబగు 
నాకులక్షేత్రము, ఉగ్రామందిరంబగు కనఖలము, విశ్వేశీ ఆలయమైన విమలేశ్వరము, 
మహానందాధి వాసి తంబగు అట్ట వాసము, మహాంతకాలయంబైన మహేంద్రము, భీమేశ్వరీ 
నిలయమైన భీమ క్షేత్రము, భవానీ, శాంకరీ, రుద్రాణీ నామ విరాజిత కాస్థానంబగు అర్ధ 
కోటికము, విశాలాక్షీ నివాసంబైన అవిముక్తము, మహా భాగా నిధానంబైన మహాలయము, 


భద్ర కర్ణీ నివాసంబగు గోకర్ణము, భద్రాస్యకు నిలయమైన భద్ర కర్ణకము, ఉత్పలాక్షీ 


మందిరంబగు సువర్ణాక్షము, స్థాణ్వీశా నిలయంబగు స్థాణుక్షేత్రము కమలకు నాలయంబగు 
కమలాలయము, ప్రచండా మందిరంబగు ఛగలాండకము, త్రిసంధ్యా నివాసంబైన 
కురండలము, ముకుటేశ్వరీ నిలయమైన మాకోటము, శాండకీ స్థానంబగు మండలేశము, 
కాళీ నివాసంబగు కాలంజరము, ధ్వని మందిరంబగు శంకుకర్ణము, స్టూలాస్యానివాసంబగు 
స్తూల వందు హృల్లేఖా రూపిణీ విహార స్థలంబగు జ్ఞాన హృదయాంభోజము, నా 
కత్యంత ప్రీతి పాత్రములైన దివ్యక్షేత్రములు. హూ దూతల నే నాయా క్షేత్రములలో 
వెలసి యుందును 


913. శా. ఆయాక్ష్మేత చరిత్రలన్‌ మటియు మాహాత్యంబులన్‌ బ్రీతితో 
నాయా విజ్ఞులు తెల్పగావిని మహాహాందంబుతోనేగి శ్ర 
ద్ధా యుక్తస్థితి నర్చనల్‌ సలిపినన్‌ దథ్యంబు సంసార దు 


రేయంబై చెలరేగు బంధముల నిర్ణింపంగ సాధ్యంబగున్‌ 


914. కం. ఇలంగల మత్‌ క్షేత్రములన్‌ 
కలయన్‌ దిరుగంగశక్తి కలుగని యెడ ని 
ర్మలమతి కాశికింజని న 


న్నలయక నర్చింప నబ్బు నఖిల ఫలంబుల్‌ 


915. శా. ప్రాతర్వేళల లేచి భక్తులు ననున్‌ భావించి మన్నామముల్‌ 
చేతో మోద మెలర్చం బల్మినను, నిశ్రేయస్కర క్షేత్ర సం 
ఘాతంబున్‌ మదిలోం దలంచినను నిక్కం బెల్ల పాపంబులున్‌ 


వాతోద్దూత తృణంబు భంగి కడు దవ్వైయేగు నెవ్వారికేన్‌ 


916. చం. వినుమిక పర్వతేంద్ర! వినిపించెద కొన్ని వ్రతంబులన్‌, మదిన్‌ 
ఘనతర భక్తి నెవ్వడతి గౌరవ మొప్పగ తద్రతంబు లొ 


స్మరాజ సుబ్బార్చా 275 


— రీచీకీ : అగ 


917. 


919. తే.గీ. 


920. తే.గీ. 


921. 


= రీచీనీ : అగ 


2 


నప్తమ స్కంధము = 


య్యన నొనరించు చుండు నత డంతమునన్‌ గడు శాంత చిత్తుడై 
జననము లేని మద్విమల సత్పద మందు కొనున్‌ ధ్రువంబుగన్‌ 


అనంత తృతీయము, రస కల్యాణి ఆర్హానందకరము, శుక్ర 
వార వ్రతము, సోమవార వ్రతము, కృష్ణ చతుర్ద శీవ్రతము, 
ప్రదోష వ్రతము లనంబడు వ్రతము అతి ముఖ్యములైనవి 


శివుడు ప్రదోషకాలమున చెల్వుగ పార్వతింగూడి నాట్యమున్‌ 
దివిజులు మెచ్చంజేయు నతి తేజ మెలర్పగ, నట్టివేళలన్‌ 
బ్రవిమల భక్తి మద్వతము పాయక సల్పిన యట్టి వారికిన్‌ 
వివిధ ఫలమ్ము లబ్బు నతి విసృత కాలము నిశ్చయంబుగన్‌ 


పగటి వేళల నుప వాస వ్రతముయూని 
సోమ వారంపు వ్రతము విశుద్ధ మతిని 
చేయుటయ్యది మిక్కిలి శ్రేష్టమయ్య 
ప్రీతి కరమది నాకు గిరి ప్రశస్త! 


ఉత్సవమ్ములు పూజలు నున్న వెన్నా 
భక్తి నేటేట వాని నవారితముగ 
జరుపు వారికి నేనిత్తు సౌఖ్యములను 
చిత్తశాంతిని మజియు నిశ్రేయసమును 


పూజా విధానముల్‌ భువి రెండు రకములు 
బాహ్వాంతరములనం బరగి; యందు 
బాహ్యపూజయు రెండు పద్ధతులైయుండు 
వైదిక తాంత్రిక భాగములుగ 
వేద పారగు లైన విప్రులు వైదిక 
పూజ లొనర్పంగం బోలు నయ్య! 
వేదపఠనము లేని వివిధ జాతుల కెల్ల 
తాంత్రిక పూజలే ధర్మమగును 


శాస్త్ర విధులను వీడి స్వేచ్చా యుతముగ 
పూజ లొనరింప పతనమ్ముం బొందు నరుడు 
శాస్త్ర పద్ధతి మీరక సల్చెనేని 

సతృ్సలంబులం బొందు నిశ్చయము సుమ్ము 


స్మరాజ సుచ్చార్యా 276 


92౨. 


923. 


924. 


925. 


926. 


927. 


928. 


కం, 


కం. 


కం. 


తే.గీ. 


ఉ. 


శ్రీ దేవీ భాగవతం = 


జ్ఞాన యుతంబగు భక్తికి 
నే నతి సులభముగ చిక్కు దెల్లర కెపుడున్‌, 
జ్ఞాన రహిత కర్మలవియు 

వేనకు వేలైనంగావు ప్రియములు నాకున్‌ 


శ్రుతులును స్కృతులునుందెలిపిన 

గతులే ధర్మములు గాని గ్రంథము లెన్నో 
యితరములు తెలిపి నట్టివి 
వ్యతిరేకములౌను ధర్మ వర్తనములకున్‌ 


ధర్మమున కలుగు భక్తియె 

నిర్మలమై యొప్పుం దాన నిర్వాణ పదం 
బర్మిలి వరియించును మత్‌ 

ధర్మరహిత మది పతన పథంబగు తలపన్‌ 


సకలజ్ఞత్వము శక్తి మంతమగు నస్మత్తత్వమందుంది యీ 
సకలామ్నాయము లుద్భవించినవి విశ్వంబందు; నాయందు లే 
దిక యజ్ఞాన, మదట్టు లౌట మతి యింకేరీతిగా వేదముల్‌ 
ప్రకటింపంబడు నప్రమాణములనన్‌ బ్రజ్ఞాన సంభూతముల్‌ 


కావున వేదధర్మముల కట్టడికిన్‌ దలలొగ్గి కర్మముల్‌ 

భావన చేసి చేయుట శుభంబగుం గావున పెక్కు తంత్రశా 
స్తావిల ధర్మసంగతు లనార్య జనోక్తము లౌట వాని, ని 
ర్లీవములన్‌ బ్రమాణములు సేయుట కూడదు వైదిక క్రియన్‌ 


వేద ధర్మమ్మునకు హాని విస్తరిలిన 

యుగ యుగమ్ముల తద్ధర్మ ముద్ధరింప 

నవత రించెద నేను తదను గుణమగు 

రూపములందాల్చి దుష్టుల రూపుమాప 
తామనాగమములు 

పెక్కులు వేదసంస్కృతికి భిన్నములై కలవయ్య శాస్త్రముల్‌, 

నిక్కము తామసంబులవి నింద్యములేయగు, నీలకంఠుడే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 277 


929. తే.గీ. 


930. మ. 


931. సీ. 


932. కం. 


033. సీ. 


నప్తమ స్కంధము = 


యొక్క ప్రయోజనమ్ముమది నూహ యొనర్చి సృజించె వాని, నా 
చక్కికిం[ద్రిప్పి మోహ పరిసంభ్రమ చిత్తులంజేయంగొందరన్‌ 


వామ కాపాల కౌలక భైరవాది 
పద్దతులు తామసమ్ములు పర్వతేంద్ర! 
వేద ధర్మవిరుద్ధముల్‌ పెక్కుంగలవు 
ద్విజుల కర్ష్ణమ్ము గావవి స్వీకరింప 


మును దక్షాదుల శాపవాక్యముల విప్రల్‌ వేదమార్గమ్ములన్‌ 

గొన కున్నందున వారి యుద్ధరణకై కూర్మిన్‌ మహాదేవు డొ 

య్యన సృష్టించెను తామసంబులగు నయ్యామ్నాయ సందోహమున్‌; 
గననౌ నందును కొన్ని వేద విహితాంగంబుల్‌ విచారించినన్‌ 


ఈషణముల వీడి యెల్ల భూతములందు 
దయంగల్లి భక్తి సంధానుడగుచు 
త్రికరణ శుద్ధిగా దివ్య తీర్ధ క్షేత్ర 
ధర్శన మొనరించి దర్భ మడచి 
నన్ను ధ్యానించుచు నా గాధల వినుచు 
భక్తి యోగమున సత్ఫృథముంగనుచు 
వేదధర్మమ్ముల వీడక నిత్యమ్ము 
సంతృప్ప్తడౌచు ప్రశాంతి బొంది 


జ్ఞాన సూర్యప్రకాశ శస్త్రమ్ముతోడ 

ఖండనము చేసి యజ్ఞాన కాననమును 

పరమ పదమును బొందంగ వలయు నరుడు 
శ్రేష్ట తమమగు పూజా విశేష మిదెయె 


అంతర పూజకు నర్హత 

సంతరిలెడు దన్మ సగుణ సంబంధమ్మున్‌ 
స్వాంతము మెచ్చిన రూపున 
నెంతయుంబూజింప వలయు నీశ్వరిని విధిన్‌ 


బాహ్య పూజ 
తెలవారుటకు మున్నె దేవీస్మరణ తోడ 
నిదుర లేచిన మీద నిర్మల మతి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 278 


934. ఉ. 


935. కం. 


936. కం. 


93/7. కం. 


: అగస్త 


నమల సహస్రార కమలంబునన్‌ గల 
శ్రీగురు మూర్తిని చిద్విలాసు 

ధ్యానించి యటుపైన వ్యాళాకృతిని నున్న 
కుండలినీ శక్తిం గొల్చి యంత 

శౌచాది కమ్ముల సల్పి యగ్ని రగిల్చి 
హోమ కార్యము కడు నోర్మిసలిపి 


భూత శుద్ధి యొనర్చి శ్రీమాత నచట 
నిలిపి న్యాసమ్ముంగావించి నిత్య పూజ 
లాగమోక్తవిధాన నిర్వ్యాజ భక్తి 

సలుప వలయును మనసు నిశ్చలముంజేసి 


పూజయు హోమ కార్యమును పూర్ణముగా నొనరించి యంత స 
ద్భాజనులైన విప్రుల సువాసినులన్‌ దగ బ్రహ్మచారులన్‌ 

భోజన దక్షిణాదుల ప్రమోదముంగల్గగంజేసి సంతసో 

త్తేజ సుగీత నృత్యములం దృప్తిని నా కొనగూర్చగా వలెన్‌ 


నిరతం బవ్విధి నర్చన 

లరమరికలు లేక సల్పి నట్టి జనులకున్‌ 
దురవస్థలుండ వెపుడున్‌ 

తిరముగ ననుం జేరంగలరు దేహాంతమునన్‌ 


ఈ దేవీ గీతను కడు 

మోదంబునంజదివి, సుగుణపుంగవులకు న 
త్యాదరమున వినిపించిన 

శ్రీదేవీ కృపయు మోక్ష సిద్ధియుం గలుగున్‌ 


అనిపలికి యంబ తక్షణ 

మనిమిషులన్‌, గిరిని వీడి యరిగిన యంతన్‌ 
దనియుచు దేవత లెల్లరుం 

జని రపుడు వినమ్రు లౌచు స్వాలయములకున్‌ 


అని యీ వృతాంతం బంతయు వేద వ్యాసుండు జనమే 

జయునకుంజెప్ప జనమే జయుండును సంతృప్త హృదయుండై యిట్లు వలిక. 
హిమశైలాగ్రణి కా జగజ్జనని తా నేరీతి జన్మించె,?న 

య్యమ 'గౌరీ వర నామ మెట్లు గొనె,? భస్మాంగున్‌ శివున్‌ గోరి ప్రే 


శ్రీ దేవీ భాగవతం = 


స్యరాజు సుభ్బార్యా 279 


నప్తమ స్కంధము = 


మమునన్‌ బెండిలి యెట్టు లాదె,? సుతుగా మాన్యున్‌ మహా విక్రమున్‌ 
విమలాకారుని స్మంధు నెట్లు వడసెన్‌? బ్రీతిన్‌ వచింపంగదే! 


940. కం. తారకు నత డేరీతిన్‌ 
పోరన్‌ వధియించి యమృత భోక్తల కెల్లన్‌ 
దోరపు కష్టము లూడ్చాను 
భారంబని తలపం బోక వచియింపగదే! 


941. ఉ. క్షీర పయోధి నుండెటుల శ్రీరమగా నుదయించె నాజగత్‌ 
కారిణి,? యేగతిన్‌ హరిని కాంతునిగా వరియించె,? నంతటన్‌ 
శౌరికి శూలి కెట్టు లుపశాంతి వహించెను గర్వముల్‌,కృపా 
పారగ! తెల్పుమంచు నరపాలుడు వేడె వినమ చిత్తుడై 


942. కం. అని యీ రీతిగ సూతుడు 
ముని వరులౌ శౌనకాది ముఖ్యుల కెల్లన్‌ 
విని పింపగ వారెల్లరు 
విని పులకిత గాత్రులైరి వేడుక లొదవన్‌ 


ఓం తత్‌ సత్‌ 

943. వ. ఇది శ్రీదేవీ కరుణా కటాక్ష లబ్ధి విభవుండును, కమలాంబా సుబ్బరాయుల 
ద్వితీయ పుత్రుండును, కౌశిక సగోత్రుందును, నగు సుబ్బారావు కవి ప్రణీతంబగు శ్రీదేవీ 
భాగవతమను మహా పురాణమునందు, నారదునకు దక్షుని శాపము, సూర్యవంశ చరిత్ర, 
సుకన్యా నాసత్యసంవాదము, పరీక్షలో నెగ్గిన సుకన్య, శర్యాతి సుకన్యను శంకించుట, 
అశ్వినీ దేవతలకు సోమపానార్దత్ర, రేవతుని సత్యలోక యాత్ర, రేవతీ బలరాముల వివాహము, 
ఇక్ష్వాకు శశాదుల కథ, మాంధాత జన్మ వృత్తాంతము, సత్య వ్రత చరిత్ర, త్రిశంకుని దేవి 
అనుగ్రహించుట, అరుణుడు చేసిన ధర్మబోధ, త్రిశంకుడు సశరీరుడై సురలోకమేగ యత్నించుట, 
విశ్వామిత్ర శ్వపచుల కథ; ప్రత్యుపకృతిత్రిశంకునకు సశరీర స్వర్గము, హరిశ్చంద్రుని 
పుత్ర వాంఛ, రోహితుని పలాయనము హరిశ్చంద్రుడు రోగ (్రస్తుడగుట; అజీగర్హుని చరిత్ర, 
శున శ్చేపుని సందేహ నివృత్తి, వసిష్ణుని స్వర్గలోక గమనము; సూకరాకార దానవ సృష్టి 
రాజ్యదానము హరిశ్చంద్రుడు భార్యనమ్ముట, హరిశ్చంద్రుడు తనను తా నమ్ముకొనుట, 
కాటి కాపరియైన నృపాలుడు, రోహితుని మరణము, చంద్రమతికి మరణ దండన, 
హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించుట, శతాక్షి - శాకంభరి, హరిహరుల గర్వభంగము, 
దక్షుని యపరాధము, శక్తి పీఠములు, తారకాసుర దుష్బత్యములు, దేవతలొనర్చిన దేవీస్తుతి, 
పార్వతీ అవతరణము, దేవీగీత, తత్వబోధ, భక్తి మార్గము, తామ సాగమములు, 
బాహ్యపూజలు అను కథావిశేషములతో కూడిన సప్తమ స్కంధము. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 280 


1 కం. 
2 చం. 
3. వ. 
4. కం. 
5. ఎడ్‌ 
6. ఉ. 
7. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


శ్రీ దేవీ భాగవతము (ఆంధ్రము) 
అష్టమ స్కంధము 


శ్రీ సూర్యాన్వయ జలధిన్‌ 

భాసిల్లెడి రామచంద్ర పరమాత్ముని హృ 
ద్వాసిని జానకి మద్రస 

నాసనమున నిల్బుగాక! ననవర తంబున్‌ 


మునివరులార! యట్లు ముని ముఖ్యుని వ్యాసుని పృచ్చసేయు న 
జ్ఞనపతింగాంచి మోద పరిసక్త మృదుస్మిత వక్రుడౌచు న 

మ్ముని వివరించె నెట్టటులె పూర్ణముగా వివరింతు మీకునున్‌ 
వినయముతో వినుండు కడు విందగు వీనుల కాలకించినన్‌ 


అని పలికి సూతుండు శౌనకాది ముని పుంగవులంగాంచి 
యో ముని సత్తములారా! కురు కులేంద్రుండైన జనమేజయుం 
గాంచి మునికుల వర్యుండు దయార్ర్ట చిత్తుండై 


జన నాధా! వినుమయ్యా! 

మును నారద మునికి యోగ పురుషుడు నారా 
యణు డనఘాత్ముడు గ్భపం దె 

ల్పిన విషయమ్మును దెలిపెద వివరము గాగన్‌ 


నారద నారాయణ సంవాదము 


పాయక ముజ్జగంబుల నవారణంజుట్టుచు దివ్యగాన చిం 
తాయత వృత్తి నొప్పు కలహాశను డొక్క దినమ్ము వచ్చె నా 
రాయణు నాశ్రమంబున కనంత ముదంబున; వచ్చినంత నా 
ప్యాయతతోడ సత్మృతుల నాతనిం దృప్తి యొనర్చె వెన్నుడున్‌ 


అంతట భక్తి తత్పరత నమ్ముని వర్యుడు మొక్కి పల్కె దై 
త్యాంతక! దేవ దేవ! నిగమాగమ సన్నుత! నా మనంబు నం 
దెంతయు సందియం బొకటి యేచుచు నుండు ననుక్షణంబు శ్రీ 
కాంత! మదీయ శంక దొలగన్‌ గృపతో వివరింపం గోరెదన్‌ 


కత మది యెద్ది యీ జగతి కల్గుట, కెచ్చటి నుండి పుట్టె, తత్‌ 
స్థితికిని నెద్ది కారణము, దేనిని చేరి లయించు, సర్వమున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 281 


10. 


11. 


12. 


19. 


14. 


తే.గీ. 


అష్టమ నృంధము చా 


ఢుతి వినుతా! మనంబునకు సుంతయుం దోపక యున్నదయ్య, న 
మృతి నెజుగంగం దెల్బుము క్రమంబునం దద్విధ మంతయున్‌ గృపన్‌ 


అనినన్‌ సంతసమందుచున్‌ బలికె దైత్యారాతి దేవర్షితో 
ననఘా! సర్వ జగద్విధాన మెవ దత్యాసక్తి శ్రోత్రమ్ములన్‌ 
విన నుంకించునొ యట్టి మానవుడు నిర్భీత స్థితిన్‌ గిట్టుటల్‌ 
జననంబుల్‌ గల సంసృతీ జలధి నిచ్చన్‌ మున బోడెన్నడున్‌ 


త్రిజగత్తత్వ మదెల్లయున్‌ దలప నా దేవీ విలాసంబ యౌ 
త్రిజగత్‌ సృష్టియు పోషణమ్ము లయమున్‌ దేవీ కృతంబుల్‌ సుమీ1 
భజియింపన్‌ దగు నామెనే, సకల పాపంబుల్‌ పటా పంచలై 
విజితాత్ముండును ముక్తుడౌ నరుడు దేవీ నామ చింతారతిన్‌ 


శతరూపావిభు డంబు జోద్భవు మనో జాతుండు స్వాయంభువన్‌ 

ప్రతి పాద్యాఖ్యుడు తొల్లిటిన్‌ మనువుగా ప్రాచుర్యమున్‌ బొంది తా 
పితరున్‌ బ్రహ్మను పెక్కు మార్గముల తృప్తిన్‌ జెంద సేవించుచున్‌ 

వితతఖ్యాతింజరించు చుండ నజుడున్‌ వీక్షించి మోదంబునన్‌ 


తనయా! నిశ్చల భక్తి తోడ జననిన్‌ ధ్యానింపుమీ కల్టెడున్‌ 
జనులన్‌ సృష్టి యొనర్చుశక్తి మిగులన్‌ సత్యంబు పో పొమ్మనన్‌ 
మను వయ్యాజ్ఞను దాల్చి నిశ్చలమతిన్‌ మాయా మహాశక్తినిన్‌ 
మనమందుంచి తపం బొనర్చి నిహ సంబంధమ్ముం బోనాడుచున్‌ 


ఓత ప్రోతములట్టు లుద్భవములై యొప్పారు నీ లోకముల్‌ 
మాతా! నీ వలనన్‌; మొదల్‌ దుదయు సామ్యంబుల్‌ గనన్‌ నీకు లే 
వోతల్లీ! అజ, పంక జాక్ష శివు లుద్యోగంబు లాద్యంతమున్‌ 

బ్రీతిన్‌ దామొనరింపం గల్లుటకు దేవీ! కారణంబీవెగా! 


“'హీయు,6 గీర్తియు,6గాంతియు, నెలమి స్మృతియు, 
కమల, గిరిజయు, సతియు దాక్షాయణి యును, 
వేద గర్భయు, మొదలుగా వినుతింగన్న 

నామము లవెల్ల నీవెగా కామదాయి! 


న్‌ రూపమ్మునె నిల్చు కొందు మదిలో, నిన్నే జపింతున్‌ సదా! 
నీ రమ్యంబగు నామముల్‌ దలచెదన్‌, నీ గాధ లాలించెదన్‌, 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 282 


15. 


16. 


17. 
18. 


19. 


20. 
21. 


22, 


కం. 


కం. 


చం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


నోరారన్‌ భవదీయ కీర్తనల నెంతో తృప్తిమై పాడెదన్‌ 
నేరం బెంచక నాదు విన్నపము మన్నింపం గదే యీశ్వరీ! 


అని మను విట్లు వేడ జగదంబయు నాతని ముందు నిల్పి యో 
యనఘ! వరమ్ము వేడు మన నాతడు మోదముం జెంది తల్లి! నా 
కనయము నీజగమ్ముల నిరర్గళరీతి సృజింపంగల్లు శ 

క్రినిదయ సేయు మమ్మ! యని దీన గతిన్‌ నతుడౌచు వేడినన్‌ 


జననియు సంతస మందుచు 

మనువును దీవించి వాని మనమున గల కో 
ర్మెను దీరిచి యికపై నీ 

వొనరించెడి సృష్టి వృద్ధి నొందును మిగులన్‌ 


అని పలికి యంతర్శిత యయ్యె 
లూ 


దేవీ దివ్య వరంబున 
నావిర్భూతోత్సవుండు నగు మను” వంతన్‌ 
వేవేగన్‌ జని తండ్రికి 
నీ విషయం బెల్ల వినయ మేర్చడం దెల్పెన్‌ 


తెలిపి వినముడై పలికె దేవర! నేనిక జీవ కోటులన్‌ 
పలుగతులన్‌ సృజించెదను, పాయక యజ్ఞము లంబపేర ని 
ర్శల మతి నిర్వహింతు, నిక మామక కార్యము లాచరింపగా 
స్థల మెట చూపుమయ్య! కనం జాలను నే పృథివీ తలం బెటన్‌ 


అని ప్రార్ధింప చతుర్ముఖుండు తనలో నిట్లని తలంచె 


ధరణీ మండల మెల్ల తోయముల క్రిందన్‌ మున్గి యుండెన్‌ గదా! 
అరెరే! వీనికి నే స్థలం బెటుల నీయన్‌ జాలుదున్‌, నాకు న 
య్యరవిందాక్షుని వేడుటే యిపుడు యోగ్యంబంచు యోచించుచున్‌ 
హరిం జింతించుచు నుండె పంకజ భవుండట్లే యనన్యాత్ముడై 


అతని నుతింప సాగిరఫు డమ్మను ముఖ్యులు, నంత నాప్రజా 
పతి ముకు రంధ్రమున్‌ వెడలి వచ్చెను సూకర మొక్క యంగుళ 
ప్రతి యగు దేహమున్‌ గలిగి, భావములం దట నున్న వారి క 
త్యతులితమైన భీతియును నచ్చెరువున్‌ గలుగన్‌ క్షణమ్మునన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 283 


28. చం. 


24. ఉ. 


25. ఆ.వె. 


26. చం. 


27. 6. 


28. శా. 


29. 6. 


= రీవీకీ : అగస్త 


అష్టమ నృంధము చా 
అదియును భీకరంబయిన యాకృతితోడ వివృద్ధయై మహా 

మదగజ మట్టులై, గిరి సమంబును నై, కనుపించి యంతటన్‌ 
చదలదరంగ గర్జనము సల్ప, గ్రహించి విరించి ముఖ్యు ల 

య్యది కరుణాంతరంగుడగు నచ్యుతు లీల యటంచు నెంచుచున్‌ 


నాలుగు వేద మంత్రముల నమత తోడ నుతింప నంత నా 

కోలము సంబరం పడుచు కూరిమి నందర వైపుంజూచుచున్‌ 
శూలము లట్టు వెంట్రుకల సూటిగ మేనున నిక్కంజేయుచున్‌ 
దూలుచు నమ్మహా జలధి తోయములన్‌ వడి మున్దె వింతగన్‌ 


సూకరమ్ము జలధిం జొచ్చు చుండగ దాని 
వాడి యైన రోమ పంక్తు లెల్ల 

తాకినంత తనదు తనువు చీరుటం జేసి 
అరచె పాహి పాహి యనుచు నబి 


జలనిధి పల్ములన్‌ వినక సాగి వరాహము పర్వు పర్వునన్‌ 
జలముల లోని కేగి పెలుచన్‌ గలయన్‌ దిరుగాడి యాడి భూ 
వలయము నొక్క చోటంగని, పట్టి నిజోగ్ర తరంపు దంట్టపైC 
దలగక చక్కనిల్పు కొని దర్పమెలర్పగ వచ్చె రివ్వునన్‌ 


వచ్చి జలమ్ము పై నిలిచి భాసిలె నొక్క సరోజమున్‌ గజం 
బిచ్చపెకల్చి దంతములం నిమ్ముగ నిల్పి వెలుంగు భంగి; నీ 
యచ్చెరువున్‌ గనుంగొనుచు నంబుజ గర్భుడు సంస్తుతించె తా 
హెచ్చిన భక్తి మై పులక లేర్పడ నీగతి నంబు జోదరున్‌ 


దేవా! దానవ భంజనమ్మునకునై దివ్యావతారమ్ములన్‌ 
నీ వీరీతి ధరించి లోకములకున్‌ నీమూర్తులన్‌ నిత్యమున్‌ 
సేవింపంగల భాగ్యమిచ్చితివి; నిశ్చింతన్‌ బ్రజాసృష్టి నేల 
గావింపందగు శక్తి నీవలననే గల్లెన్‌ గృపా సాగరా! 


నీ కను సన్నలన్‌ నడతు నే నెపుడున్‌ బురుషోత్తమా! సురల్‌ 
నీకరుణన్‌ గదా సుధను నిత్యము పానము సేయుచుంట, యా 
నాక విభుండు స్వర్ణ భువనంబును నేలుట కీవె మూలమౌ 
శ్రీకర మూర్తి! నీ కృపం ట్రసిద్ధి గడించెద రెల్ల దిక్పతుల్‌ 


స్మరాజ సుచ్చార్యా 284 


30. 


31 


32. 


39. 


34. 


35. 


36. 


చం. 


కం. 


చం. 


చం. 


తే.గీ. 


కం. 


శ్రీ దేవీ భాగవతం = 


అని చతురాననుండు చతురాస్యములన్‌ నుతియింప సంతసం 
బెనయ వరాహ మూర్తియు నహీన కృపామృత వీక్షణంబులన్‌ 
వనజ భవున్‌ గనుంగొనుచు ప్రక్కల చూచుచు నుండ నంతలో 
దనుజు డొకండు వచ్చి కడు దర్పముతో నెదిరించి నిల్చినన్‌ 


అతని, హిరణ్యాక్షుడనెడి 

దితిజుని, శ్రీహరియు తనదు తీవ్ర గదా వి 
సృత హతిం గూలిచి యంతన్‌ 

క్రితిని యథాస్థితిని నిలిపె సింధు జలములన్‌ 


నిలిపి వరాహ మూర్తి కడు నిశ్చలతన్‌ నిజవాసమేగె, వే 

ల్పులును విరించియున్‌ మనువులున్‌ ముదమందిరి మౌనివర్య! యీ 
కలిత వసుంధరోద్ధరణ గాధం బరించిన నాలకించినన్‌ 

దొలగును పాపముల్‌ గలుగు తూర్ణమె సద్దతు లెట్టి వారికేన్‌ 


అంతట పద్మగర్భుడపు డమ్మనువున్‌ గని వత్స! భూతలం 
బంతయు నీదెయింక, నటులౌట యథేచ్చగ సృష్టింజేయు మ 
త్యంతము ప్రాణులన్‌; మజియు నాశ్రమ ధర్మము లుద్ధరించుచున్‌ 
సంతతి వృద్ధిసేయుము, ప్రశస్తిగ యజ్ఞము లాచరింపుమా! 


గుణముల, సద్యశంబునను, గొప్ప తనంబున, నీకు సాటియౌ 
తనయులం బొంది వారలకు తద్దయు సద్గుణ రూప యుక్తలన్‌ 
వినయ వివేక వర్తనల వెల్లెడి కన్నెలతో వివాహమున్‌ 
ఘనముగ చేయు మెల్లరకు కల్గు సుసంతతి వారి కొప్పుగన్‌ 


భక్తి యుక్తుడవై పరాత్పరుని యందు 
మనసు నిల్పుచు పరిచర్య లనుదినమ్ము 
సలుపు చుండుము యోగ నిశ్చలత గల్లి 
కర్మ లొనరింపు మయ్య నిష్కామ బుద్ధి 


మను వొనరించిన సృష్టి 


అని పలికి బ్రహ్మవెడలెను 
జనకుని యాజ్ఞాను సరణి సకల ప్రజలన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 285 


37. వ. 


38. సీ. 


39. తే.గీ. 


40. కం. 


మను వపుడు సృష్టి చేసెను 
దిన దినమున్‌ వృద్ధి యౌచు తేజరిలంగన్‌ 


అంత 


అతనికి నిర్వురు సుతులు గల్లిరి ప్రియ 
(వ్రతుడును నుత్తాన పాదుడునన, 
కూతులు పుట్టి రాకూతియు, దేవహూ 
తియు, ప్రసూతియు నన తేజమెసగ 
ఆకూతిని రుచిమహర్షికి నొసగెను 
తగ దేవ హూతిం గర్భమున కొసగె 
దక్షున కొసగెను తనర ప్రసూతిని 
వృద్ధి యయ్యెను వంశమెల్ల నంత 


రుచికునకుం బుట్టె యజ్ఞుడు రోచులలర 
కపిలు డుదయించె నంత నా కర్ణమునకు 
దక్షునకు పుట్టి రధిక సంతాన మగుచు 
పుత్రికలు పెక్కు రుర్విని పొలుపు మిగుల 


వారి లోపల యజ్ఞుడన్‌ భూరి యశుడు 
రాక్షసుల నుండి మనువును రక్ష చేసి 
విశ్వవిఖ్యాతి నందెను శాశ్వతముగ 

కపిలుడను వాడు సాంఖ్య యోగమ్ముం బూని 
యాశ్రమము నొండు నిర్మించి యందు మిగుల 
సాధనన్‌ జేసి తల్లికి సాంఖ్య యోగ 

మార్గముల నెల్లం దెలిపెను మానితముగ 
రచన చేసెను సాంఖ్య శాస్త్రము నితండు 
“కాపిలం”బను పేర విఖ్యాతిం దనర 

సాంఖ్య యోగమున కత డాచార్యుడయ్యె 


విను మను పుత్రుల వివరం 

బనఘా! వివరింతు దాని నవధానమునన్‌ 
వినినన్‌ బాపములు తొలగి 

యనుకూలము లౌను సతృృతార్థ ఫలంబుల్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 286 


41. 


42. 


48. 


44. 


45. 


46. 


47. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం, 


కం. 


శ్రీ దేవీ భాగవతం 


ఆ మను నందనుండగు ప్రియవ్రతుడున్‌ దన తండ్రి పట్టునన్‌ 
(బ్రేమముంజూపుచున్‌ దగిన రీతిగ సేవల వానిందన్సుచున్‌ 
ఏమరంబోక కార్యముల, నెన్నడు వీడక సత్య ధర్మముల్‌, 
సేమముతో మెలంగెంగడు చిన్నతనంబున నుండి పెద్దయె 


అతడు విశ్వకర్మ సుతను బర్జిష్మతి 

నబ్దముఖీని పెండ్లి యాడి ప్రీతిం 

బడసె సుగుణ యుతుల పదుగురు సుతులను 
చివర నొక్క సుతను చెలువ మొప్ప 


అగ్నీధ్రుండును, ఊర్థ్వజిహ్య్వుండును, యజ్ఞ బాహువు, 

మహా వీరుడు, రుక్ళశుక్రకుడు, ఘృతపృష్టుడు, సవనుడు 
మేధాతిథి, వీతి హోత్రుడు, కవి, అను పదుగురు కుమారులును 
ఊర్జస్వతి యను నొక కుమార్తెయు కలిగిరి 


వారలలో కవియు, మహా 

వీరుండును, సవనుడు, నతి ప్రీతిన్‌ ముగురున్‌ 
వైరాగ్యమ్మునుం బూనుక 

చేరిరి మున్యాశమములం జేయన్‌ దపముల్‌ 


పరగ నీ ప్రియ వ్రతున “కుపాస్య” యనగ 
కలదు మతీయొక పత్ని యక్క్మమల నేత్ర 
కుద్భవించిరి నందను లుత్తముండు, 

తామసుడు, రైవతు డనగ ధాత్రి మువురు 


వీరలు మువ్వురు పిదపన్‌ 

వీరులు నై కీర్తిం బడసి విఖ్యాతి మెయిన్‌ 
వేరుగ మన్వంతరముల 

కారోపితులై వెలింగి రధినాయకులై 


అంతన్‌ బ్రియ వ్రతుం డ 

త్యంత పరాక్రమమున ధర నతి దక్షుండై 
సాంతమ్ము దశార్చుదములు 

దాంతుండై యేలె బాహు దర్చోన్నతుడై 


28/ 


48. చం. 


49. తే.గీ. 


50. 


ర్‌. 


ఒక దెస సూర్యుడుండ మతీ యొక్కట చీకటు లుంటంజూచి యో 
ర్వక యత దన్యభాగమున భాస్మరతుల్య విరాజమానమౌ 

నొక రథ మెక్కి వెల్లుల ననూనముగా ప్రసరింపం జేయుచున్‌ 
సకల వసుంధరా వలయ చారణుడై యడగించెం జీకటిన్‌ 


అతని రథనేమి భూమి యందచట నచట 
పుడమి జీల్బుట ద్రోణు లేర్చడియె నేడు; 
సప్త సాగరములని ప్రశస్తి నంది 

యందు ద్వీపమ్ములేడుగా నరయంబడియె 


నాటి నుండియే “సప్త ద్వీపా వసుంధరాియని పుడమి ప్రసిద్ధినందె. 
అవియే జంబూద్వీపము, పక్ష ద్వీపము, శాల్మలీ ద్వీపము, కుశ 
ద్వీపము, (కౌంచ ద్వీపము, శాక ద్వీపము, పుష్కర ద్వీపము నను 
నామంబుల నొప్పి యుండె. ఇవి యొకదాని కంటె మజియొకటి 
రెట్టింపు పరిమాణంబున నుండు 

క్షార సముద్రము, ఇక్షురస సముద్రము, సురాసముద్రము, 
ఘృత సముద్రము, క్షీర సముద్రము, దధి మండ సముద్రము, 
శుద్దోదక సముద్రము అను నామంబుల సప్తసాగరము లేర్పడియె 


అందు జంబూ ద్వీప మది క్షార సాగర 
పరివేష్టితంబౌచు ప్రగతికెక్కె 

అగ్నీధ్రుడను నతం దధి పతి యయ్యెనా 
ద్వీపమ్ము నకుంగడు తేజమొప్ప 

ఇక్షురసాబ్ది సంవృతమైన ద్వీపము 
ఫ్లక్షనామంబునం బరగు చుండు 

ఊర్ధ్వజిహ్వుడు దీని కొడయుడై యనురక్తి 
నేలెను పెక్కేడు లిచ్చకమున 


అల సురాబ్టీ పరివృతమై యలరు భూమి 
శాల్మలీ ద్వీప మనగం బ్రశస్తింగనియె 

“యజ్ఞ బాహువు బాహు బలాధ్యుడెలమి 
దాని కధిపతి యయ్యెను ధర్మ యుతుడు 


అష్టమ స్మృంధకు చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 288 


శ్రీ దేవీ భాగవతం = 


52. తే.గీ. ఘృత సముద్ర పరివృత విసృతమునైన 


53. 


54. 


ర్‌ర్‌. 


56. 


కరః 


కరః 


2 


య క్కుశద్వీప మేలె నిరర్గకముగ 

నా హిరణ్య రేతసు డసహాయ బలుడు 
కలిత దుగ్గాబ్ది సంవృత క్రౌంచ నామ 
ద్వీపమేలెను ఘృత పృష్ట భూపు డెలమి 
మటియు దధిమండ సాగర మధ్యమందు 
“శాకిమనియెడు ద్వీపమున్‌ చక్కనేలె 
విభుడు “మేధాతిధథి”కడు వివేక మతిని 
'వీతి హోత్రుడు” పుష్కర ద్వీప మేలె 
శుద్ధజలధి పరివృత విశుద్ధభూమి 


తన సుతయగు నూర్జస్వతి 

ననఘున కుశనసున కిచ్చి యానందమునన్‌ 
జనకుడు ప్రియవ్రతుడు తా 

నొనరించె వివాహ కార్య మున్నత ఫణితిన్‌ 


వారిరువుర కొక కూతురు 

వారిజదళ నేత్ర పుట్టె వాగ్విభవమునం 
దా రమణికి సరి లేరని 

పేరెన్నికం గన్నయింతి పృథ్వీ స్థలిపై 

దేవయాని యను పేరన్‌బరగు నయ్యింతి కడు ప్రసిద్ధురాలు 
ఆమె పేరు నీవు వినియేయుందువు నారదా! యిక ద్వీప వర్ష 
భేదముల గుటించి వివరించెద వినుము 


జంబూ ద్వీప వర్ణనము 


శత యోజన సహస్ర వితత విస్తీర్ణయె 
పద్మకర్ణిక భంగి వర్తులముగ 
నమరి జంబూద్వీప మలరారు చుండును 
నవ వర్షముల తోడి ప్రవిమలముగ 
అందు మహాగిరు లష్ట సంఖ్యం గలవు 
ద్వీపమ్ముం జుట్టి సుదీర్హ మగుచు 
ధనురాకృతిని బొంది తన్మధ్యభాగాన 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 289 


57. సీ. 


59. కం. 


60. తే.గీ. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


వరలు నిలావృత వర్షమెలమి 
దీని కేంద్రమునందు దివ్యమై భాసించు 
మేరు పర్వతము గంభీరవృత్తి 


నొప్పు లక్ష యోజనముల యున్నతమున 
ఆ సువర్ణాద్రి భూగోళ మందు మధ్య 
నమరి యున్నది కడు దీర్ధమైన శిఖర 
భాగముగలిగి కేంద్ర పర్వత మనంగ 


ఆ యిలా వృతమున కవల నుత్తరమందు 
హద్దులై యమరె మూడద్రు, లవియు 
శ్వేతమ్ము, నీలమ్ము, శృంగ వంతమ్మన 
నొప్పు నామమ్ముల నున్నతిం గనె 
రమ్యక, కురువర్ష రమ్య భూములకివి 
దక్షిణాంతమ్ములై తనరి యుండు 
నీమూడు గిరులును నిట్టె తూర్పుకు సాగి 
నిలిచి యుండును క్షార జలధి చెంత 


ఉత్త రోత్తర మధికమై యొప్పు వీని 
యందు నదులు నదములు లతావృత తరు 
సంతతి మిగుల శోభా విశాల మగుచు 
నేత్ర పర్వమ్ము సేయు సందియములేదు 


ఆ యిలా వృతోర్వికి దక్షిణాగ్రమందు 
నిషధమును, హేమ కూటము, నిస్తులంపు 
శీత్ర శైలము ననగ విశిష్ట గిరులు 

గలవు ప్రాగ్టిశా విస్తార తలము గలిగి 


హరివర్షము, కింపురుషము 

భరతము నా నొప్పి మూడు వర్షంబులు పై 
గిరులే సరిహద్దులుగా 

ధర వరలుచు నుండె నారదా! (్రేష్టములై 


ఆ యిలావృత వర్షమ్ము నాను కొనుచు 


మాల్య వంతాద్రియును పశ్చి మమునంగలదు 


290 


శ్రీ దేవీ భాగవతం —- అష్టతు స్కంధము చా 


గంధమాదన గిరియు ప్రాగ్భాగ మందు చందము దోపగా, నమృత సార యుతంబులు తత్ఫ్సలంబులున్‌ 
గలదు బహువిశాలముగ భూతలమునందు బొందుగ పర్వతాగ్రముల పోలిక గన్సడు నద్భుతంబుగన్‌ 
61. ఆ.వె. నీల, నిషధ, కేతు మాల, భద్రాశ్వ వ 68. చం. అరుదుగ తతృ్సలంబు లనయంబును విచ్చుట, రక్తవర్ణమై 
ర్నముల కెల్ల లవియె క్రమముతోడ దొరలెడు తద్రసంబులటం దోరములై “యరుణోద” వాహినిన్‌ 
నివియు నొక్కటొకటి యిరు యోజ నమ్ముల పరువడి లీనమై యరుణ వర్ణము నెక్కుడు సేయు చుండుటన్‌ 
విస్తరించి యుండు నిస్తులగతి సరిపడె దాని పేరునకు సార్థక మేర్చడి నట్టి చందమై 
62. తే.గీ. మంద రాచలమ్మును మేరు మందరమ్ము 69. చం. అరుణ తరంబునై యెగయు నన్నది నొక్క తటిన్‌ మునింగినన్‌ 


పరిసర తీరమందె కొలువై పరదేవత వెల్లుచుండు; న 


మేరు పర్వత పాద సమీప మందు 
“య్యరుణ” వరాభీధాన సక లార్భము లిచ్చుచుం బ్రోచుభక్తులన్‌ 


నయుత యోజన విసీరమె వెలుంగు 


౨5 ౬ 


63. తే.గీ. కేతనములట్టు లొప్పి తద్దిరుల పైన 
గగనమున్‌ దాకు విధమున నెగసి పైకి 
నలరు చూత జంబూ కదం బాది తరులు 
సరసులును నాల్టు గలవు విస్తరిలి యచట 


70. తే.గీ. మేరు మందర శిఖర గంభీర భూమి 
నలరు జంబూ తరువర శాఖాగ ఫలము 
లక్కజము గొల్పు చుండును హస్తి యుత్త 
మాంగముల మించు పరిమితి నవఘళింప 


71. శా. ఆ జంబూ ఫలముల్‌ ధరన్‌ బడుచు వ్రయ్యల్‌ గాగ నశ్రాంత మ 


64. తే.గీ. క్షీర, మధ్విక్షు, సుజలముల్‌ చెలువుమీర (మధు + ఇక్షు) వ్యాజంబై ప్రవహించు తద్రస మిలన్‌ వ్యాపించి ప్రఖ్యాతమై 


పరం లమ లాలన ద్ర గలిగి తా“జంబూనది” యన్న నామమును బొందన్‌ గల్లె, తత్తీరమం 
అచటి జలముల స్పృశియించి నంత మాత్ర దే“జంబ్వాదిని” యున్నపేర వెలసెన్‌ దీప్తిన్‌ పరాదేవియున్‌ 


యోగ మైశ్వర్యమును గల్లు నున్నతముగ 


మానవులకైన దివ్యుల కైన ధ్రువము 72. తే.గీ. ఆమె జంబూ ఫలమ్ముల నాహరించి 
అమర రాక్షస నాగ బుష్యాది గణముం 

65. కం. దివిజులు తమ కాంతలతో బ్రోచు చుండును కామితమ్ముల నొసంగి 
నవిరళ గతి నీ కొలకుల నానందమునన్‌ భక్తి భజియింప సర్వ పాపముల నడంచు 
వివిధ గతుల విహరించెద 


78. ఉ. _ అచ్చటి మన్ను జాంబవ రసాగ్టమునై కడునాని యంతటన్‌ 
రవధు లెజుగం బోక యిచ్చ నద్భుత రీతిన్‌ pT sp 


హెచ్చగు గాలికిన్‌ మజియు నెండకు నెండి సువర్ణ లోహమై 


66. వ. మతీయు నిందు నందక, చైత్ర రథక, వైభ్రాజక, సర్వభద్రక యచ్చుపడున్‌ దివౌకసులు హస్తములన్‌ స్పృశియింప, దానినే 
నామంబుల నుద్యాన వనంబులు కనుల పండువు సేయుచుండు యిచ్చ విభూషణమ్ములుగ నేర్పడం జేసి ధరింతు రా సురల్‌ 
67. ఉ. మందర పర్వతాగ్రమున మానుగ నున్నత చూత వృక్ష మొం 74. కం. జంబూఫల రసములతో 
డందముగాం గనంబడు వియత్తలమున్‌ స్పృశియించు చున్న యా సంబంధము గలిగి మన్ను స్వర్ణంబగుటన్‌ 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 201 = రీచనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 202 


75. కం. 


76. కం. 


77. కం. 


75. వ. 


79. తే.గీ. 


80. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


జాంబూనద మనియెడి పే 
రుం బొందెన్‌ స్వర్ణ మధిక రుచిరం బగుచున్‌ 


కలదు సుపార్య్వ శిఖరమున 

నలఘు కదంబ తరువొకటి యత్యున్నతమై 
గలగల పారును నత్తరు 

బిలపంచకమున్‌ వెలువడి పెల్లుగ జలముల్‌ 


అవి యైదు వాహినులుగా 

ప్రవహించు నిలావృతంపు పశ్చిమ దిశయం 
దవిరళ గతి, తజ్జలములు 

ప్రవిమలములు మధుర గంధ భరితము లనఘా 


ఇందలి యుదకముంద్రావెడు 
బృందారక ముఖ సుగంధ విభవము లెలమిన్‌ 
చిందును శత యోజనములు 
మందగతిన్‌ బ్రతి దినమ్ము మహిమ దలిర్చన్‌ 


ఈ ప్రదేశమున వెలసిన “ధారేశ్వ ” మహా మహిమ గలది. 
ఈమె దేవపూజ్య, మహోత్సాహ, కాలరూప, మహాసన, 
కాంతారగ్రహణేశ్వరి, కర్మఫలద, కరాళదేహ, కాలాంగి, 
కామకోటి ప్రవాతని - అనునామంబుల స్తుతియింపంబడుచున్నది. 


కుముద పర్వత శిఖర మం దమరియుండు 
గొప్ప శాఖలు గల్లి న్యగ్రోధ మొండు 

“శత బలిమ్మను పేర నా శాఖి యొప్పు 
దాని మూలమ్ము నుండి యుద్భవమునంది 
నదము లొక కొన్ని మిక్కిలి ముదముగలుగ 
వేగ ప్రవహించు నయ్యిలా వృతము చెంత 
నుత్తరదిశగ, తత్ర్రజ కున్నతముగ 

పాడి పంటలు వస్తసంపదల నెల్ల 
పుష్మలమ్ముగ నొసగు చుమోద మెసగ 


అచట గల మహాదేవి 'మీనాక్షి నీల 
వస్త, రౌద్రముఖియునునై వరలు చుండు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 293 


81. 


82. 


83. 


84. 


రిర్‌. 


కం. 


2 


దేవ మానవ సేవ్యయై దివ్య మహిమ 
గలిగి వరదాయి. యనగ విఖ్యాతి బడసి 


మతియును నాదేవిని మత్తమాతంగ గమన, మదనోన్నాదిని, 
మానప్రియ, మానప్రియాంతర, మార వేగ ధర, మారపూజిత, 
మార మాదిని, మయూర వర, శోభాధ్య, శిఖి వాహన గర్భ, 
ఇత్యాది నామంబులతో స్తుతియించు చుందురు 


ఈ నద నిర్మలోదకము లించుక త్రాగిన వార లెన్నడున్‌ 

గానరు వార్ధకంబును, నకాలపు మృత్యువు, రోగ బాధలున్‌ 
మేన వికారముల్‌, మలియు మిక్కిలి ఘర్మజలంబులున్‌ (శమల్‌; 
గాన శతాధి కాబ్బముల కాలమటన్‌ వసియింతు రెల్లరున్‌ 


ఇరువది శిఖరమ్ములతో 

వరలుచు నుండును సుమేరు పర్వత, మదియున్‌ 
దిరముగ పదియున్‌ దొమ్మిది 

గిరులకు మధ్యమున నుండు కేంద్రము వోలెన్‌ 


కురంగము, కురగము, కుశుంభము, వికంతము, (త్రికూటము, 
శిశిరము, పతంగము, రుచకము, నిషధము, శితీ వాసము, కపిలము, 
శంఖము, వైడూర్యము, చారుధి, హంస, బుషభము, నాగము, 
కాలంజరము, నారదము, నను పేర్లు గల యిరువది శిఖరములతో 
నా సుమేరు పర్వత మొప్పియుండును 


మేరు గిరికి తూర్పు మేరనం గన్పించు 
పర్వతములు రెండు పరగ నిల్చి 
దేవకూట, జఠర దివ్య నామమ్ముల 
నొప్పి యుండు మిగుల నున్నతముగ 
పదియు నెన్మిది వేల పై నొప్పు యోజన 
విస్తీర్ణమును రెండు వేల యోజ 
నముల నున్నతియును సమకూర్చుకొనియవి 
శోభం గూర్చును కడు చూప రులకు 


పారి యాత్రమ్ము, పవమాన పర్వతములు 
పశ్చిమమ్మున గలవు సంభావ్యముగను 


అష్టమ నృంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 294 


86. 


87. 


88. 


89. 


90. 


91. 


92. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


పరగ కైలాస, కరవీర పర్వతములు 
మేరువుకు దక్షిణమ్మునం దీరియుండు 


మకరము, త్రిశ్చంగ మనగా 

ప్రకటితమై యుండు రెండు పర్వతములు తా 
మొక వరుస నుత్తరమ్మున 

నకలంకం బగుచు చూడ నాశ్చర్యముగన్‌ 


ఎనిమిది పర్వతమ్ములిటు లెల్లలుగా తన చుట్టు నిల్వ భా 
నుని వలె మేరు పర్వతము భాసిలు చుండును; తద్దిరీంద్రపున్‌ 
ఘన శిఖరాగ్ర మధ్యమున కాంచన గర్భుని పట్టణమ్ము కాం 
చన కల శాగ్ర సంనిహిత సౌధ తతిన్‌ విలసిల్లు నున్నతిన్‌ 


అరవిందాసను పట్టణమ్మునకు చృుట్టై యష్ట భాగమ్ములన్‌ 
పురముల్‌ బంగరు సౌధ సంపదల నొప్పున్‌ చక్మనై, దిక్చతుల్‌ 
కరమున్‌ బ్రీతి వసించు చుందు రట విఖ్యాతిన్‌ స్వకార్యమ్ములన్‌ 
సురలోకాధిపు నాధి పత్యమున సంశోభిల్లగాం జేయుచున్‌ 


మనోవతి, అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, 
(శ్రద్ధావతి, గంధవతి, మహోదయ, యశోవతి, యను నామంబుల 
నొప్పు ర్చ తొమ్మిది నగరముల యందు (బ్రహ్మ, మతియు 
నింద్రాది అష్ట దిక్సాలురు వసింతురు 


హరి పాదోద్భవ యైన గంగ మును తా నమ్మేరు శైలాగ్రమం 

దరితిన్‌ బాదము మోపె పాప హరయై; యాప్రాంతమే మిక్షిలిన్‌ 
చరితార్థమ్మునుం బొందె విష్ణుపద సంజ్ఞన్‌ బూజ నీయంబుగా 
వరలెన్‌ మూడు జగంబు లందు మిగులన్‌ బ్రాశస్యమున్‌ బొందుచున్‌ 


పూర్వ ముత్తాన పాదుని పుత్రు డమిత 
విష్ణు భక్తుడు ధ్రువుడు, తా విష్ణు పాద 
పద్మరజమును తలందాల్చి భద్ర గతిని 
వాస మొనరించు చుండు న ప్పర్వతమున 


అతని మహిమ మెటిగిన బుషాదు లెల్ల 
సర్వలోక హితార్థమై సమ్మతమున 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 295 


9౩. తే.గీ. 


94. 


95. 


96. 


97. 


98. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నిత్య మచ్చట కేగి వినీతు లగుచు 
చేయు చుంద్రు ప్రదక్షిణల్‌ చిత్త శుద్ది 


ఆక సమునుండి క్రిందకు దూకునపుడు 
పరమ శివుడు గంగను తన శిరమునందు 
తొలుత బంధించి పెక్కు పాయలుగ దాని 
వదల, నదియును మెల్లన కదలి వచ్చి 
మేరు పర్వత శిఖరమున్‌ జేరి యచట 
నలువ నగరాన కాలూని నాల్గు గతుల 
గిరికి చుట్టును తిరుగుచు నరిగె తుదకు 
భూతలమ్మున నుండి సముద్రమునకు 


బితియును, నలక నందయు, 

భాతిగ చక్షువును, మటియు భద్రయు నన వి 
ఖ్యాతిగ నామములు గలిగి 

భూతలమున గంగ పారె పొలుపు మిగులగన్‌ 


అనయము నందుసీతి కమలాసను వాసము నుండి తూర్పుగా 
జని యట గంధమాదన విశాలగిరిన్‌ దిగి భద్ర ఘోటకం 
బనియెడు వర్షమున్‌ దడిపి యాభువిం బూత మొనర్చి దివ్యులున్‌ 
మనుజులు సన్నుతింపగ గ్రమంబున క్షారపయోధికిన్‌ జనున్‌ 


అల చక్షుర్నది పళ్చిమోర్వి వలనై యామాల్యవంతాద్రి, కు 
జ్జ్వాల రీతిన్‌ జని 'కేతుమాలి యను వర్షంబున్‌ సుసంపన్న సం 
కలితన్‌ జేసి పయోధికిన్‌ జనును; యుక్తంబైన సద్బుద్ధి నా 
జలమందెవ్వడు మున్గు, వానికగు మోక్షప్రాప్తి శీఘ్రంబుగన్‌ 


అలక నందయు హేమ కూటాద్రి కరిగి 
భరత వర్షమ్ము నన్‌ వేగంబర్వి యంత 
దక్షిణాబ్దీనిం జేరు; తత్తటిని యందు 

స్నాన మొనరింప పాప సంచయము తొలగు 
రాజ సూయ ఫలమ్ము సంప్రాప్తమగును 


“భద్ర యను నది శృంగ వత్సర్వతమున 
కరిగి కురువర్ష భూముల నాక్రమించి 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 296 


99. 


100. 


101. 


102. 


109. 


104 


చం. 


తే.గీ. 


చం. 


కం. 


చం. 


శ్రీ దేవీ భాగవతం —- 
పాడి పంటల సస్య సంపదల నొసగి 
సాగరమ్మునం గలిసి విశ్రాంతిం బొందు 


ధర భరతోర్వి యొక్కటియె తథ్యము నారద! కర్మభూమి నా 
బరగును, తక్కు వర్షములు పాయక నిత్యము భోగభూములై 
వరలుచు నుండు నందురు, దివౌకసులున్‌ దమ పుణ్యశేష వి 
స్తర ఫలితోపభోగములు దా రటం బొందుదు రాయుతాబ్దముల్‌ 


ఆయువుల్‌ వత్సరము లోనం బాయుననగ 
గర్భముల్‌ దాల్తు రచ్చటి కాంత లెలమి 
అచట కాలమ్ము గడచు నిత్యమ్ము తలప 
మున్ను జ్రేతాయుగమ్మునుం బోలి మిగుల 


అరయగ నచ్చటన్‌ జను లహర్నిశమున్‌ జపయోగ తత్పర 

స్థిరులయి సంస్తుతించెదరు దేవిని, నిత్యము సర్వకాలముల్‌ 
విరియు సుగంధ బంధుర విభిన్న సుమప్రకరమ్ముందెచ్చి సు 
స్థిరమతులై యొనర్తు రతి తృప్తిగ నర్చన లిచ్చకమ్మునన్‌ 


కమనీయంబగు వృక్ష సంతతులతో గంభీర వాక్సూర సం 
భ్రమ శైలామల వాహినీ తతులతో వ్యాకీర్ణ కాసార హం 
స మరాళాదిక పక్షి సంఘములతో సౌందర్యమై యాస్థలం 
బమరోద్యాన వనంబనన్‌ దనరు నిత్యం బక్షి పర్వంబుగన్‌ 


ఈ నవ వర్షమ్ములలో 

శ్రీ నారాయణు డెపుడు వసించుచు నుండున్‌ 

మానుగ లోకానుగ్రహ 

మూనుచు దేవీ భజనల నొనర సలుపుచున్‌ 

కమలజు నక్షి సంభవుడు కాల గళుండు నిజాంగనామణీ 
సముచిత సంస్థితాంకుడు ప్రసన్నుడునై యిట నుండు భక్తసం 
ఘముల విశేష పూజలను గైకొనుచున్‌, పురుషుండెవండు త 
ద్విమల వనంబు సొచ్చిన సతీమణి యౌ నతి విస్మయమ్ముగన్‌ 


పార్వతీదేవి శాపకారణమ్మున నట్లు జరుగును 


స్త '్చారావ్రు 297 


106. ఆ.వె. అచటి యింతు లెల్ల రభవుని కొబికునై 


107. చం. 


108. తే.గీ. 


111. మ. 


112. వ. 


సేయు చుండ పూజ లాయతగతి 
శంకరుండు తాను సంకర్షణునింగూర్చి 
సలుపు చుండు ధ్యాన మలఘు గతిని 


సురముని వర్య! రుద్రుడు విశుద్ధ మనంబున నచ్యుతున్‌ సదా 
స్మరణ మొనర్చు చుండును ప్రశాంతివహించి యిలావృతంబునన్‌ 
కర మనురక్తి శాంకరియు, గౌరవమొప్పగ తద్దణమ్ములున్‌ 
నిరతము సంస్తుతింప కడు నిశ్చల పూర్ణ సమాధి నిష్టుడై 


అచ్యుతుడు హయగ్రీవుడై యలరు నచట 
నెపుడు భద్రాశ్వ మనెడి యుర్వీస్థలాన 
పరగ భద్రశ్రవుండు తత్పతియునగుట 
భద్ర సేవకు లైరి త ద్వంశ భవులు 


“ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధ నాయనమః” 
అనంబడు ప్రత్యేక మంత్రంబులతో భ[ద్రశ్రవసులు హయగీవు 
నిట్లునుతించు చుందురు 


స్వామీ! విశ్వము నశ్వరంబనెడి విశ్వాసమ్ముతో నుండియున్‌ 

నీ మాయా పరివేష్టి తాత్ములయి సందేహించుచున్‌ యోగులున్‌ 
ధీమంతుల్‌ గడు మోహ మగ్నులగు టెంతేనిన్‌ విచిత్రంబయౌ 
నేమంచెన్నుదు మింక నజ్ఞులము నీయీ లీలలన్‌ శ్రీపతీ! 


అమరర్నీ! హరివర్షమందు నరసింహా కారుడై భక్త సం 
ఘములన్‌ బ్రోచుచు నుండు వెన్నుడు; తదాకారమ్ము ప్రహ్లాదుడే 
సమదృష్టిన్‌ దరిశించి ముందుగ, ప్రశస్తంబైన గీతంబులన్‌ 
రమణీయంబుగ సంస్తుతించెగద! యుగ్రత్వంబు శాంతింపగన్‌ 


“ఓం నమో భగవతే నారసింహాయ! నమస్తేజస్తేజసే, ఆవిర్భవ 
వ(జ్రదంట్ట కర్మాశయాన్‌ రంధయ రంధయ తమో(గసగ్రస 
ఓం స్వాహా! అభయం మమాత్మని భూయిష్టాః, ఓం క్షాం” 
అను మంత్రములతో దైత్య సూనుడైన ప్రహాదుడలనాడు 
స్తుతించెన్‌ గదా! హరి వర్షవాసులు నేటికినీ ఆమంత్రముల 
నుచ్చరించు చుందురు. 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 298 


113. చం. 


114. మ. 


115. మ. 


116. మ. 


117. వ. 


1186. కం. 


119. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


జగములకున్‌ శుభంబగు,6బ్రశాంతి వహింతురుగాక యెల్లరున్‌ 
ద్విగుణిత మయ్యెడున్‌ దితిజ విద్విషుపై ననయమ్ము భక్తి, దు 
ష్ట గణము లంత మొంది వెస సర్వులకున్‌ గల బంధనమ్ములున్‌ 
దెగి నరసింహ మూర్తి కృపందృప్తిని గాంతురు గాక లోకులున్‌ 


నిను సేవింపగ లేని వాడు నరుడే? నీయందు నిత్యమ్ము నె 
వ్వనికిన్‌ భక్తి యనంతమై నిలుచు నబ్బాగ్యోన్నతున్‌ దేవతల్‌ 
గని రక్షింతురు; మీనమెందు జలమున్‌ గాదన్న వేరొండుచో 
మన లేనట్లుగ నీదు భక్తి విడినన్‌ మర్వుండు జీవించునే? 


అని యీరీతిగ దైత్య నందనుడు ప్రహ్లోదుండు నిత్యమ్ము న 
ద్దనుజారిన్‌ నరసింహమూర్తి నతి తాత్సర్యమ్మునన్‌ స్తోత్రముల్‌ 
వినయం బొప్పగం జేసె, నేడు నటులే ప్రీతిన్‌ గడున్‌ భక్తితో 
ననయంబున్‌ హరివర్ష వాసులును తామర్చింతు రయ్యచ్యుతున్‌ 


స్మర రూపంబున కేతు మాలయను వర్షంబందు శ్రీశుండు తా 
స్మరియింపం బడుచుండు తత్తజలచే; సాక్షాత్తు శ్రీలక్ష్మియే 

స్థిరమై యం దిలవేల్పుగా వెలసె, నాదేవీ లలామంబె యా 

స్మర రూపున్‌ స్తుతియించె విష్ణువును సన్మంత్రమ్ములన్‌ ముందుగన్‌ 


“ఓం హ్రీం శ్రీ హూం ఓం నమో భగవతే హృషీ కేశాయ 
సర్వగుణ విశేషై ర్విలక్షి తాత్మనే, ఆకూతీ నాం చిత్తానాం 
చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశ కళాయ, 
ఛందో మయాయ, అన్న మయాయ, అమృత మయాయ, 
సహసే, ఓజసే, బలాయ, కాంతాయ, కామాయ నమస్తే 
ఉభయత్ర భూయాత్‌” ఇత్యాది మంత్రములతో లక్ష్మీదేవి 
శ్రీమహా విష్ణువును స్తుతియించె 


ఇవియే నేటికి నచ్చట 

ప్రవిమల మంత్రమ్ములయ్యె పడతు లచట న 
య్యవికలుని హృషీ కేశునిం 

దవిలి యుపాసింతు రతడె తమ పతి యనుచున్‌ 


ఆ హృషీకేశు భర్తగా నాత్మందలచి 
అర్చనలు సేయు వారల కఖిల భోగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 299 


120. 


121. 


122. 


129. 


124. 


125. 


126. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


అష్టమ స్కంధము 
భాగ్యములు గల్లు నాయు రారోగ్యములును 
వర్షిలును జగత్పతి సతృపా సమృద్ది 

యఖ ® 


తే.గీ. పద్మ నాభుండు రమ్యక వర్షమందు 
మత్స్య రూపమ్ము ధరియించి మహిమ గల్లి 
వెలసి యుండును; తద్భూమి విభుడు మనువు 
మున్ను స్తుతియించె నమ్మత్స్యు మూర్తినిట్లు 


వ. “ఓం నమో ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయౌజసే 
బలాయ మహా మత్స్యాయనమః “అని మనువు నుతించె 


ఉ. లోపల వెల్పలన్‌ సకల లోకములందు చరించు నీవు పా 
పాపనయుండవై జగము లన్నిటిం ద్రిప్పుచు, నీశ్వరుండవై 
దీపిలు చుంటి వయ్య; జలధిన్‌ బ్రళయాంతమునందు నిల్చి, న్స్‌ 
వాపయి సృష్టికిన్‌ దగినయట్లు విచారణ సేయుదొంటిగన్‌ 


కం. అని రమ్యక వర్షప్రజ 
లనయము నామత్స్యరూపు నానందమునన్‌ 
మనముల ధ్యానించు కొనుచు 
ననఘాత్ములు నై చరింతు రమర మునీంద్రా! 


మ. భగ వంతుండు హిరణ్మయంబనెడి దివ్యంబైన వర్షంబునన్‌ 
దగ కూర్మాకృతి నిల్చి యోగపతియై, తద్రూపమున్‌ ముందుగా 
తొగ సూడచ్చట సంస్తుతించె కడు సంతోషమ్మునన్‌, మీదటన్‌ 
ప్రగతిన్‌ బొందిరి కచ్చ పాకృతు హరిన్‌ బ్రార్థించి యచ్చోప్రజల్‌ 


వ. “ఓం నమో భగవతే అకూపారాయ సర్వ సత్త్వ గుణ 
విశేషణాయ నోపలక్షిత స్థానాయ నమోవర్శ్మణే, 
నమో భూమ్నే నమో9_వస్థానాయ నమస్తే” అనిఅర్యముడు 
హిరణ్మయ వర్ష (ప్రజలతో కలసి కూర్మరూపమ్మును నుతించె 


ఉ. ఆది వరాహ మూర్తియగు నచ్యుతు డుత్తర భూములందు తా 
మేదిని సన్నుతింప నెలమిన్‌ వసియించు కవీంద్రులున్‌ బుధుల్‌ 
వేద విదుల్‌ నిరంతరము వేద్మభజింపగ నెల్లవారి సం 
వేదన లెల్లం బాపుచు సువిస్తర శోభ లెసంగం బృథ్వికిన్‌ 


300 


127. వ. 


128. మ. 


129. మ. 


130. చం. 


131. కం. 


132. 6. 


133. మ. 


శ్రీ దేవీ భాగవతం = 


“ఓం నమో భగవతే మంత్ర తత్ప్వలింగాయ యజ్ఞక్రతవే 
మహాధ్వరావయవాయ మహావరాహాయనమః, కర్మ శుక్లాయ 
త్రియుగాయ నమస్తే “అని భూదేవి వరాహమూర్తిన్‌ స్తుతియించె 


కింపురు షాఖ్య వర్షమున కేసరి సూనుడు సంస్తుతింప ది 
వ్యంపు వపుర్ణరుండయి దివాకర వంశ్యుడు రామమూర్తి తా 
నింపుగ నిల్చి యుండు తన యింతిని సీతను గూడి శీలమే 
సంపద యై దలిర్చ ననిశమ్మును సాధు జనాళిం బ్రోచుచున్‌ 


విశిష్ట భార తావని 


భరతోర్విన్‌ జనియించు నట్టి జనులే భాగ్యోన్నతుల్‌ నారదా! 
పరమాత్ముండగు విష్ణుమూర్తి తమకున్‌ భక్తిన్‌ బ్రసాదింప దు 
ష్మర యజ్ఞాది తపోవిధానముల దుస్సాధ్యం బనన్‌ జెల్లు నా 
పరమోత్యష్ట ఫలంబు వారల కిలన్‌ బ్రాప్తించు భక్షున్నతిన్‌ 


పిలిచిన పల్కు శీఘ్రముగ వెన్నుడు భారతవర్న వాసులౌ 

నలఘు తరంపు భక్తులకు; నార్తిగ నొక్కక్షణమ్ము నెమ్మదిన్‌ 
దలప భయంబుం బాపు నిది తథ్యము, వేరాక చోట జన్మ మే 
ఫలమునొసంగు?, నిందలి భవంబది గొప్ప వరంబె యెంచగన్‌ 


కలవిట పెక్కు నదీనద 

ములు, కలవిక పెక్కు పుణ్య భూములు నిచటన్‌ 
కలవు చతుర్వేదమ్ములు 

వెలసెన్‌ శాస్తమ్ములిచట విజ్ఞాన ఖనుల్‌ 


కాదది వాసయోగ్య, మెటంగల్లదొ విష్ణుకథా సుధారసం, 
బేదది సాధు భక్తజన హీనమొ, యొచ్చట యజ్ఞ కర్మముల్‌ 
మాదిరి కైనలేవొ యది మానుగ వాసవు లోకమైన, న 
య్యాదిజు లోకమైన, నిటలాక్షుని లోకమెయైన నారదా! 


భరతోర్విన్‌ జనియించినట్టి జనులెవ్వారున్‌ తలంపంగ బో, 

రరుదౌమోక్ష పదమ్ము చిత్రము, పునర్జన్మంబు భావించి భూ 
ధర వృక్షాదిక జన్మముల్‌ గొనుటకే తామెప్టు వాంఛింతు రీ 

ధరపై దీని పవిత్రతన్‌ దలచి తదృంధంబదేమోకదా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 301 


134. 


135. 


136. 


137. 


138. 


139. 


140. 


కం. 


తే.గీ. 


చం. 


అష్టమ స్మృంధకు చా 


అనయంబిచ్చట యజ్ఞ కుండముల నాయా మంత్రపూర్వంబుగా 
మనుజుల్‌ శ్రద్ధగ వ్రేల్బు హవ్యముల సంభావించి గైకొందు ర 

య్యని మేషుల్‌ నిరతమ్ము; యజ్ఞ పురుషుండంభోజనేత్రుండు, కో 
రిన కోర్మెల్‌ సమకూర్చు వారలకు సంప్రీతిన్‌ విశేషమ్ముగా 


మటియు నారదా! స్వర్ణ ప్రస్థ, చంద్ర శుక్ల, ఆవర్తన, రమమాణ, 
మందర, హరిణ, పాంచజన్య, సింహళ, నామమ్ములతో 
నీ జంబూ ద్వీపమున కెనిమిది ఉపద్వీపములునుం గలవు. 


పక్ష ద్వీపము 


పొలుచున్‌ ద్వీపములందు ప్లక్షమది జంబూ ద్వీపమున్‌ బోలి, యా 
స్టలమం దగ్ని హిరణ్మయుండు, మటియున్‌ దత్రాంత మేలెన్‌ గడున్‌ 
బలవంతుండగు సప్తజిహ్వు, డతడున్‌ (బ్రాయమ్ము నిండన్‌ గుమా 
రులకున్‌ ద్వీపము బంచి యిచ్చి చనె చిద్రూపున్‌ బరున్‌ గొల్వగన్‌ 


శివుడున్‌, యవసుడు, భద్రుడు 

నవలన్‌ శాంతుడును క్షేము డమృతు డభయుడున్‌ 
ధవులైరి పక్షమున గల 

వివిధములగు భాగములకు వేర్వేర మునీ! 


మణియు నా ప్లక్ష ద్వీపంబున అరుణ, నృష్ణు, ఆంగిరసి, 

సావిత్రి, సుప్ర భాతిక, బుతంభర, సత్యంభర యను సప్త 

నదులును; మణికూట, వజకూట, ఇంద్రసేన, జ్యోతిష్మత్‌, 

సువర్ణ, హరిణ్యష్టీవ, మేఘమాల, అనంబడు సప్త పర్వతమ్ములును గలవు. 


హంస యును, పతంగమ్ము, నూర్భ్వాయనమ్ము, 
మతియు సత్యాంగ, మనెడి నామముల నాల్టు 
వర్ణముల వారలుందు రీప్లక్ష భూమి 

నచటి నదులందు స్నానమ్ము నాచరింప 

సకల పాపముల్‌ దొలగు నిస్సంశయముగ 


సరసిజ మిత్రుంగొల్తురు ప్రజల్‌ నిరతమ్మును భక్తియుక్తి నిం 
దిరవుగ నెల్లవారలు నహీన గతిన్‌ నిగమోక్త పద్ధతిన్‌; 
పరగ సహస్ర భానుని కృపన్‌ నివసింతురు వీర లెల్ల సు 
స్థిరముగ వేయి వర్షములు చింత లెజుంగక శాంతచిత్తులై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 302 


141. కం. 


142. సీ. 


143. వ. 


144. తే.గీ. 


145. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


ఇక్షు సముద్రమచే నీ 
ఫ్లక్ష ద్వీపమ్ము చుట్టంబడి యుండును నిం 
దక్షయమై ప్రజకెల్లన్‌ 
దక్షతయును, బలము, బుద్ధి తగ వర్ధిల్లున్‌ 
శాల్మలీకుశద్వపములు 
శాల్మలీ ద్వీప వైశాల్యము ప్లక్షమ్ము 
కంటె రెండింతలై గ్రాలు చుండు 
నెలమి సురాంభోధి యీద్వీపమును చుట్టి 
యుండును గాంభీర్య ముట్టిపడగ 
నిందలి శాల్మలీ వృక్షంపు గూటిలో 
గరుడుండు వసియించుం గరము ప్రీతి 
యజ్ఞ బాహుండు ప్రియవ్రత తనయు డీ 
ద్వీప మేలుచు నుండు తేజ మలర 


ఈతడును నిజ ద్వీపమ్ము నేదు గతుల 
విభజనము సేసి సుతులకు వేరువేర 
నప్పగించెను నేద్దుర కాదరమున 

నిందు సైతము ప్రవహించు నేడు నదులు 


సురోచనము, సౌమనస్యము, రమణము, దేవ కర్షకము, పారిభద్రము, 
ఆప్యాయనము, విజ్ఞాతము, అను నామంబుల నాసప్తభాగము లొప్పుచుండును 
శాతశ్ళంగము, వామ దేవము, కందకము, కుముదము, పుష్పవర్షము, 
సహగస్రశ్రుతి, అనునామంబుల నేడు పర్వతములందుగలవు. 

అనుమతి, సినీ వాలీ, సరస్వతీ, కుహువు, రజని, నంద, 

రాక, అనునామంబులతో సప్త నదులాద్వీపమ్మునం గలవు. 


శ్రుత ధరయు, వీర్యధరయు వసుంధరయు, ని 
షుంధరయు నను సంజ్ఞలన్‌ శోభ గలిగి 
వర్ణముల్‌ నాల్గు గలవిట; వారలెల్ల 

కూర్మి సోమేశ్వరున్‌ భక్తి గొల్తురెపుడు 


కృష్ణ శుక్ల పక్షమ్ముల కిరణ రాశిం 
బరిఢ విల్లెడి సోముడీ ప్రజలకెల్లం 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 303 


146. కం. 


147. తే.గీ. 


148. తే.గీ. 


149. వ. 


150. కం. 


151. కం. 


బరగ నధి నాయకుండునై ప్రగతి కెక్కె 
దీని చెంతంగలదు కుశద్వీప మనఘ! 


ఘృతసాగర పరి వేష్టిత 

వితత కుశద్వీప మందు వెలుగుచు నగ్ని 
ప్రతి యనగ కుశస్తంభం 

బతులితమై యొప్పుచుండు నాశ్చర్యముగన్‌ 


కాన నిది కుశద్వీపమై ఖ్యాతిం గాంచె 
దీనినేలె ప్రియవ్రత సూనుడనఘు 

డగు హిరణ్యరేతసుడు సద్యశము హెచ్చ 
ప్రజలు సుఖ శాంతులను బొంది వర్ధిలంగ 


ఈ నృపాలుడున్‌ ద్వీపమ్ము నేడు గతుల 
విభజనము సేసి సుతులకు వేరు, వేర 
పంచి యిచ్చెను నేద్దుర, కంచితముగ 
వారి యభిధానముల నవి ప్రగతి కెక్కె 


వసు, వసుదాన, దృఢరుచి, నాభిగుప్త, స్తుత్యవ్రత, వివిక్త, దేవక 
నామమ్ములతో నీ ద్వీపము లేడును ప్రసిద్ధికెక్కినవి. 

చక్ర, చతుశ్ళృంగ, కపిల, చిత్రకూటక, దేవానీక, ఊర్ధ్వరోమ, 
ద్రవిణములనెడి పర్వతములును, 

రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శ్రుతవింద, దేవగర్భ, ఘృతచ్యుత, 
మందమాలిక యను నామంబుల నేడు నదు లిందు ప్రవహించుచుండు, 
మటియు కుశల, కోవిద, అభియుక్త, కులక నామధేయంబుల 
చాతుర్వర్హృవిభాగంబిందుంగలదు వీరెల్ల రగ్ని నుపాసింతురు 


ఇందలి నదీ జలమ్ములం 

బొందుగం బానమ్ముం జేయు పుణ్యాత్ములకున్‌ 

జెందును సకలైశ్వర్యము 

లెందున్‌ రోగముల బాధ లేర్పడ వెపుడున్‌ 
క్రాంచ ద్వీపము 


కలదు కుశద్వీపమ్మున 
కలతిన్‌ దూరమున క్రౌంచ మనియెడు ద్వీపం 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 304 


152. తే.గీ. 


153. కం. 


154. వ. 


155, కం, 


156. తే.గీ. 


157. శా. 


శ్రీ దేవీ భాగవతం = 


బలఘు క్షీర పయోనిధి 
వలయిత మైయొప్పి క్రాంచ పర్వత యుతమై 


ఇది కుశద్వీపమునకు రెండింతలుండు 
పూర్వ మిట క్రౌంచ పర్వతమును కుమార 
స్వామి భేదించె తనదైన శక్తిచేత 
అనఘుడౌ ప్రియవ్రతునకు నాత్మజుండు 
ప్రీతిం బాలించె ఘృత పృష్ట విభుడు దీని 


ఇతడున్‌ ద్వీపము నేడ్గురు 

సుతులకు విభజించియిచ్చి సుస్థిర మతి స 
ద్దతి మదింగోరి తపస్సం 

గతుడై పరమాత్ముం జేరె కాలంబేగన్‌ 


ఆమ, మధుర రుహ, మేఘ పృష్ట సుధామక, భ్రాజిష్ట లోహితార్హ, 
వసస్పతి, యను నామమ్ములతో నాయేడు దేశము లొప్పుచున్నవి. 
మటియు శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నంద, నందన, 
సర్వతో భద్రయను పర్వతములు, 

అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్ధవతి, వృత్తిరూప 

వతి, శుక్ల, పవిత్ర వతిక, అనునేడు నదులును ఈ ద్వీపమునగలవు. 


చాతుర్వర్థ్యమ్ముల జను 

లేతత్తటినీ జలముల నిచ్చన్‌ గొనుచున్‌ 

(బతుకుదురు భోగ భాగ్యో 

న్నతులై వరుణుని గొలుచుచు నయవర్తనులై 

బుషభ, దేవక, ద్రవిణ, పురుషు లనంగ 

నాల్గు వర్ణముల జను లనవరత మట 

వరుణ దేవుని మదినిల్పి భక్తి తోడ 

చేయు చుందు రుపాసనల్‌ స్థిరమనముల 
శాకద్వీపము 


క్రౌంచద్వీపము చెంతనే గలదు 'శాకద్వీపి మాదీవి చు 
ట్టంచుల్‌ త్రాకుచు మండ సాగరము వృత్తాకారమైయుండు; క 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 305 


158. తే.గీ. 


159. తే.గీ. 


160. వ. 


161. శా. 


162. తే.గీ. 


అష్టమ నృంధము చా 
న్పించున్‌ శాక మనంగ నొప్పు బలమౌవృక్షంబు తద్వీప మం; 
దెంచన్‌ దానిని 'శాకిమంటకు కతం బీ శాక వృక్షంబె యౌ 


ఇదియు విస్తీర్ణమందు ముప్పదియు రెండు 
లక్షలౌ యోజనములు కలదు నిజమ్ము 
దీని నేలె ప్రియవ్రత సూను డలఘు 
యశుడు మేధాతిథి మిగుల నాదరమున 


ఆతడును నేద్దురు సుతుల కవని యొల్ల 
సమముగా పంచి యిచ్చి నిస్సంగ బుద్ది 
యోగ మార్గావ లంబుడై యంతమందు 
మోక్షమును బొందె నిజవంశ పూర్వులవలె 


పురోజవుడు, మనోజవుడు, పవమానకుడు, ధూమ్రానీకుడు, 

చిత్ర రేపుడు, బహు రూపుడు, విశ్వధృక్కుడు, అను నామంబుల 

నయ్యేడుగురును ప్రసిద్ధివడసిరి. 

అట్లే ఈశాన, ఊరు శృంగ, బలభద్ర, శతకేశర, సహస్రస్రోతక, 

దేవపాల, మహాశన అను పర్వతము లీరాజ్యాలకు 

సరిహద్దులుగ నున్నవి 

అనఘ, ఆయుర్ద, ఉభయవృష్టి, అపరాజిత, పంచపది, 

సహస్రడ్రుతి, నిజధృతి అనుపేర్లు గల నదు లీరాజ్యముల 

యందు ప్రవహించు చున్నవి. 

మథజియు సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత, అను 

భేదములతో చాతుర్వర్హ్యముల వారిందు గలరు. వీరెల్ల రీశ్వరు నుపాసింతురు 
పుష్కర ద్వీపము 

శాకద్వీపము కంటె పుష్మరము వైశాల్యమ్మునన్‌ మిన్నయె 

వీకన్‌ శుద్ధ జలార్జ వావృతమునై, భృంగార పద్మాంచిత 

మె, కమ్రాకృతి వెల్లు చుండు, నిట నీయబ్దంబు పైనన్‌ సదా 

శ్రీ కంజోద్భవు డుండుం గాన నిది వర్ణింపన్‌ బడెన్‌ గ్రేష్టమై 


కనక పుష్కర ముండిన కారణమున 
పుష్మర ద్వీప మనుపేరం బొల్చె నిద్ది 


=— రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 306 


మాన సోత్తర మనియును దీనినెపుడు 
బుషి వరేణ్యులు బల్ముదు రిచ్చకమున 


168. ఉ. దీనిని వీత హోత్రుడు సుధీమణి యేలె ప్రియవ్రతాఖ్య భూ 
జాని తనూ భవుండు కడుసమ్మతి; నీతని కిర్వురాత్మజుల్‌ 
గాన నిజావనిన్‌ సమముగా సుతు లిర్వురకిచ్చి యిచ్చమై 
తాను కడింది భక్తి పరతత్పరుదై కనె ముక్తిధామమున్‌ 


164. చం. రమణయు, ఘాతకీ యన విరాజిలు దేశము లవ్వి, వానికిన్‌ 
సమముగ హద్దునా నవధి శైలము మిక్కిలి యున్నతంబుగా 
నమరి కనంబడున్‌, మజియు నగ్గిరి శృంగపు నాల్లు దిక్కులన్‌ 
(గమముగ పట్టణమ్ములు విరాజిలుచుండు మహాద్భుతంబులై 


165. చం. ఆ నగరమ్ము లెల్ల దివిజాధిపుడాది దిగీశ వాసముల్‌, 
భానుడు మేరువున్‌ దిరిగి వచ్చిన యంతట గోచరించు ముం 
దా నగ శృంగ భాగమున నద్భుతరీతిగ; మాన వాళికిన్‌ 
భానుడె కాలచక్రము నవారణ ద్రిప్పెడి దేవుడెన్నగన్‌ 


166 కం. ఈ పుష్కర దేశమ్మున 
కాపురముల్‌ సేయువారు కర్మల తోడన్‌ 
శ్రీపరమాత్ము భజించుచు 
నాపైంబదయుదురు ముక్తి నంతము నందున్‌ 


లోకాలోక పర్వతము 


167. మ. అటుపై మిక్కిలి యున్నతంబగుచు లోకాలోక దివ్యాంతరో 
త్శకు దేశంబున పర్వతం బొకటి లోకాలోక నామంబునన్‌ 
దిటవైకన్పడు, తత్ర్రదేశమది యుద్దీపించు భృంగారపున్‌ 
బటు కాంతిన్‌ వహియించి దర్పణ మటుల్‌ ప్రాశస్యమున్‌ బొందుచున్‌ 


168. మ. కనరా వచ్చట ప్రాణు లెవ్వియును, మూర్ధత్వంబుతో నెవ్వరేన్‌ 
జనినన్‌ రారిక నెన్నదేనియునుం గానన్‌ దాని కాపేరు వ 
చ్చెను, దానిన్‌ బరమేశ్వరుండు సృజియించెన్‌ మూడులోకాలకున్‌ 
గొన భాగమ్మున నున్నతంబనగం దక్కున్‌ వాని కాధిక్యమై 


శ్రీ దేవీ భాగవతం = 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 307 


అష్టమ నృంధము చా 
169. శా. భానుండాది ఖగోళ పంక్తులును నర్వాచీనముల్‌ దీని కో 

మౌనీంద్రా! సువిశాల మయ్యది గణింపంగా చతుర్ధాంశమై 

కానన్‌ వచ్చు ధరాతలంబునకు, మున్‌ గంజాసనుం డిమ్ముగన్‌ 

దానోద్యత్త దిశా గజంబుల నిటన్‌ దా నిల్పె నల్దిక్కులన్‌ 


170. సీ. పొసగ బుషభమన, పుష్ప చూడము,వామ 

నమ్మును నపరాజి తమ్ముననగ 

నభిధానముల నొప్పు నా దిగ్గజమ్ములు 
నాధారములవియె యఖిలమునకు 

నష్ట సిద్దులంగూడి హరి నిరంతరమును 
తన విభూతుల కెల్ల తగిన రీతి 

శక్తి సామర్ధ్యముల్‌ యుక్తు లైశ్వర్యమ్ము 
లందించు చుండు నెయ్యమ్ము గదుర 


ఆ.వె. సకల లోకములకు సర్వ శుభములిడ 
నాయుధములు నాల్గు హస్తములను 
దాల్చియుండు నతడు తథ్యమీ జగములు 
లఅయముం జెందు దన్మ నియతి తోడ 


171. కం. తనమాయా విరచితమై 
తనరెడి యీ జగములుండుం దన వెల్పల లో 
నను లోకాలోక స్థితి 
గనుపించుచుం గన పడకయు కల్పము వరకున్‌ 


సూర్యచంద్రాది గ్రహగతులు 


172. కం. లోకాలోకాద్రికిపై 
నాకాశము గలదు మిగుల నమలంబగుచున్‌ 
శ్రీకరుడగు సూర్యుడు తాం 
బ్రాకటమై మధ్యనుండు బ్రహ్మాండమునన్‌ 


173. చం. ద్యుమణికి భూమికిన్‌ నడుమ దూరము నెంచగ యోజనమ్ములం 
దమరెను కోటు లిర్వదియు నైదును; సూర్యుని కారణమ్మునన్‌ 
గ్రమమున నీయజాండమున గన్పడు భిన్నవిధంబు లౌచు నా 
కమును, దిశల్‌, వియత్తు, నరకంబును, పృథ్వియు, నాగలోకమున్‌ 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 308 


174. మ. 


175. సీ. 


176. ఉ. 


177. తే.గీ. 


178. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


తపనుం డొక్క మృతాండజుండగుట మార్తాండుండు నానొప్పె; తా 
తపనీ యాండజుడై హిరణ్యభవ సార్థక్యాభిధానంబుతో 

నుప చారంబులు బొందు; నాత్మయతడే యోచింపందిర్యక్‌సరీ 
స్ఫప మర్యామర వృక్ష జాతులకు, తానే యీశ్వరుండెంచగన్‌ 


ఇపుడు నే తెల్పిన దీ భూమి విషయమౌ 
నటుపైన నూర్జ్వమం దమరె దివము 
అంత రిక్షమ్మునం దలరుచు భాస్మరుం 
డీ త్రిలోకముల దీపింపం జేయు 
నారోహణ స్థానమగు నుత్తరాయణ 
మందు దీర్గమ్ములై యహములొప్పు 
నవరోహణస్థాన మగు దక్షిణాయన 
మందు సన్నమ్ములౌ నహము లెల్ల 


పగలు రాతిరియును విషువత్తు లోన 
సమములైయుండు; భానుడా సమయమందు 
నంతరిక్షాన సమముగా నరుగు కతన; 
కాలభేదమ్ము లీరీతి కలుగు చుండు 


ఆ రవి మేషమందు, తులయందును సాగెడి కాలమందు వి 
స్తారము నల్పమున్‌ గనక సామ్యత నుండు నిశల్‌ పగళ్ళు; వి 
స్తారము లౌపగళ్ళు రవి తా వృషభాదిగ నైదు రాశులన్‌ 
జేరెడు నుత్తరాయన విశేషపు కాలములందు సమ్మనీ! 


విస్తరించును రాత్రులు వృశ్చికాది 
పంచరాశుల భానుండు సంచరింప 
నదియె పేర్కొన బడె దక్షిణాయన మన 
శాస్త్ర విదులైన వారిచే సమ్మతమున 


మంద, శీఘ్ర, సమగతుల చంద మిట్లు 
కలిగె పద్మ బాంధవునకు కాలమందు 
గ్రహములకు నిట్లె స్థానముల్‌ గలవు మూడు 
మధ్య మోత్తర దక్షిణ మార్గములన 


చా రీచీనీ ; అగస్త్యరాజు సుబ్బార్పా 309 


179. తే.గీ. 


180. తే.గీ. 


181. సీ. 


తే.గీ. 


182. తే.గీ. 


మార్గమది “జరద్దవిమగు మధ్యమమ్ము 
ఒనర “నైరావ” “తమ్మది యుత్తరమ్ము 
చెల్లోవైశ్వానరొమది దక్షిణమనంగ 

వీధులీ మార్గములకు వేర్వేరంగలవు 

మూడు మూడేసి వినుము సమ్ముదము తోడ 


పరగ బుషభ, గో, జారద్దవమ్ము లవియు 
మూడును జరద్దవమునకుం గూడియుండు, 
రమ్యమౌ నాగము, గజ, మైరావతమ్ము, 
ననగ నైరావతమునకు నమరి యుండు, 
అజయు, మార్గియు వైశ్వాన రాఖ్యలందగి 
వెలయు వైశ్వానరమునకున్‌ వీధులగుచు 


అశ్వనీ భరణులు నవలి కృత్తిక యునుం 
దగోనాగవీధియై” తనరు చుండు 
రోహిణీ మృగశిర యుక్తమై నార్టయు 
గజవీధి యనగం బ్రఖ్యాతి వడసె 
పుబ్బ, ఉత్తర, మఖల్‌ పొల్పొంద బుషభమై 
విఖ్యాతి వడసె నీ విశ్వమందు 
హస్తయున్‌ జిత్తయు నమలమౌస్వాతియు 
గోవీధి యయ్యె ఖగోళమందు 
మూలయు నాషాధముల్‌ రెండునున్‌ గూడి 
అజ వీధి యన నొప్పె నాకసమున 


శ్రవణయున్‌ ధనిష్ట శతభిషయును గూడి 
అంతరిక్షాన మృగ వీధి యనగం బరగె 
రెండు భద్రలును మణియు రేవతియును 
నలరె వైశ్వానరీ వీధి యనగ దివిని 


వాయురూప పాశము లుత్త రాయనమున 
గట్టిగా లాగి పట్టిన కారణమున 
మందగతి సాగు భానుని స్యందనమ్ము 
కాన నిడివియై యుండు పగళ్ళు మిగుల 
నిదియె యారోహణంబని యెంచంబడియె 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 310 


183. తే.గీ. 


184 తే.గీ. 


185. సీ. 


186. తే.గీ. 


187. చం. 


శ్రీ దేవీ భాగవతం = 


దక్షిణాయన మందు తత్పాశములను 
వదలి పెట్టుట నరదమ్ము పరువువెట్టు 
శీఘ్ర గతింగాన నహములు చిన్నవయ్యె 
దీని నవరోహణమ్మని తెలియ వలయు 


వైషు వమ్మున సమగతిం బాశములను 
పట్టి యుంచిన కతమున పగలు, టేయి 
సమములై యుండుగాన నీ గమనగతిని 
మధ్యమండల గతియని మాన్యులనిరి. 


మేరు గిరీంద్రపు తూరుపు దిక్కున 
నమరేంద్ర పురి గల 'దైంద్రి యనగ 

దక్షిణమ్మున యమ ధర్మరాజు పురము 
సంయమనీ పుర సంజ్ఞ నొప్పు 

పడమర వరుణుని పట్టణమ్ము గలదు 
“నిమ్లోచనీ యన నిర్మల గతి 

ఉత్తర దిక్కు నం దొప్పు కుబేరుని 
పట్టణమ్మది “విభా వరి యనంగ 


భాను డుదయించు నింద్రుని పట్టణమున 
యమ పురిన్‌ జేరు కొనును మధ్యాహ్నమునకు 
నవల నిమ్లోచనీ పురి నస్తమించు 

రాత్రి గడపుంగుబేర పురమ్ము నందు 


మేరు పర్వతమునంగల వారి కెపుడు 
గగన మధ్యమ్మునన్‌ రవి కానుపించు 
ఎవరి కెటు వైపు ముందు కన్పించు నినుడు 
వారలకు నెల్ల నయ్యదే తూరుపగును 


అరుణునకున్‌ దలంప నుదయాస్తమయంబులులే, వతండు సు 
స్టిరుడగు, దృశ్యమౌచును నదృశ్యము నౌచును నుంటచే నిటుల్‌ 
పరిగణనం బొనర్పంబడె భావ వికల్పము చేత; కాల దిక్‌ 
పరిమితు లవ్వి యేర్చడెను ప్రాణులకున్‌ వ్యవహార సిద్ధికై 


= రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 311 


188. తే.గీ. 


189. సీ. 


190. సీ. 


ఆ.వె. 


రవికి వామభాగము నుత్తర మృటంచు 
కుడిని దక్షిణ మనుచు పల్చుదురు బుధులు 
దర్శనాదర్శనముల భేదమును బట్టి 
తూర్పుపడమర దిక్కులు తోచుచుండు 


ఇనుడైంద్రి నుండి దక్షిణమునకున్‌ జేరం 
బదునైదు గడియలు పట్టు ననగ 
నయ్యది రెండు కోట్లాపైన ముప్పది 
యేడు లక్షల డెబ్బదేను వేల 
యోజనముల దూర ముండు ననియెదరు 
పదమటికిని నేగు పగిది యదియె; 
పూషుని రథమొక్క మూరుతమునకు ము 
ప్పది నాల్గులక్ష లెన్మిదియు నూ ర్ల 


యోజనమ్ములు నేగుచు నుండు సతము 
సరిగ తొమ్మిది కోట్ల యోజనము లనుది 
నమ్ము పయనించు చుండు నత్తమ్మి హితుడు 
(గ్రహము లితని ననుసరించి కదలు చుండు 


ఒక్క చక్రము తోడ నొప్పుచునుండు న 
య్యర్శ్ముని దివ్యంపు స్యందనమ్ము 
పదియు రెండాకులున్‌ పరగ మూడడ్డలు 
నేమి షట్మంబును నియమ గతిని 
గలుగు తచ్చక్రమున్‌ కవులు వర్ణింతురు 

సంవత్సరాత్మక సంజ్ఞ తోడ 
దాని యక్షంబొండు తగమేరు శిఖరాన 
వేరొండు ధ్రువునిపై చేరి యుండు 


సప్త సంఖ్యంగలుగు ఛందస్సులే దీని 
కశ్వ సప్తకమ్ము లైవెలుంగు 

అరుణుడు గరుడునకు నగ్రజుందనఘుడు 
దీని నడపు చుండు తేజమెసగ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 312 


191. 


192. 


199. 


194 


195. 


196. 


197. 


= రీచన్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


చం. అలయక వాలఖిల్యమును లర్వది వేవు రనారతంబు నా 
జలజ హితున్‌ స్తుతింతురు ప్రశస్తములౌథశ్రుతి సూక్త సంహతిన్‌ 
దలగక యచ్చరల్‌ మునులు దైత్యులు దివ్యులు నాగులున్‌ సదా 
నెలకొక యేద్దురై మొనసి నెమ్మినుతింతురు చండభానునిన్‌ 


చం. వినుమిక మౌని వర్య! విని పింతును చంద్రునిం గూర్చి, వానితో 
ననుగమనంబొనర్చెడి గ్రహాదులం గూర్చియు; తద్దతుల్‌ గడున్‌ 
వినుటకు చిత్రమౌను, పృథివీస్థలిం గల్గిన మానవాళి జీ 
వనమున మంచి చెడ్డల కవశ్యము నయ్యవి హేతు భూతముల్‌ 


ఉ. కుమ్మరి సారెపై క్రిములు కూటువలౌచు పరిభ్రమించు చం 
దమ్మున కాలచక్రమున తద్దహ సంతతి భానుంగూడి సే 
మమ్ముగ సంచరించును క్రమమ్ముగ మేరువు జుట్టు కొంచు, ని 
త్యమ్మును నెల్లలోకముల కభ్యుదయమ్మును గల్దంజేయుచున్‌ 


తే.గీ. అందు కొన్ని స్వకీయములై గమించు 
నన్యరాశుల నొక కొన్ని యనుసరించు 
రెండు విధముల (గహగతు లుండునిటుల, 
ఆది పూరుషుడు స్వకీయు డర్ము డెపుడు 


చం. బుతువుల ధర్మముల్‌ దలగ నీయక యయ్యయి లక్షణంబులన్‌ 
సతతముంగల్లంజేయుచు నిజస్థితి నుండు సతమ్ముభాను, ష్‌ 
త్యతులిత భక్తి వాని నెవ రచ్చన సేయుచు యజ్ఞయాగ స 
తృతువు లొనర్చు చుందురొ తిరంబుగ వారికింగల్టు (శేయముల్‌ 


ఉ. ద్వాదశ రాశులన్‌ జలజ బంధుడు సంచరణం బొనర్చుచున్‌ 
ద్వాదశ మాస భేదములం దాంగలిగించును;రేంబవళ్ళు ప 
క్షోదయముల్‌ గనంగ నగు నొక్నొక మాసమునందు; వత్సరం 
బాదరణీయ మయ్యెనిటు లారయ కాలగతి ప్రవృత్తిలో 


కం. తిరముగ సపాద యుతమగు 
నిరునక్షత్రముల కాలమే రాశి యగున్‌ 
సరియగు తొమ్మిది పాదము 
లరయంబడె రాశి యనగ నమర మునీంద్రా! 


శ్రీ దేవీ భాగవతం = 


198. కం 


199. సీ. 


200. కం. 


201. కం. 


202. కం. 


చా రీచనీ 


. మాసద్వయమొక బుతువుగ 
భాసిల్లున్‌ బుతువులారు ప్రతి వర్షమునన్‌ 
వాసిన్‌ రెండయనములుగ 
నాసంవత్సరము తెలియ నయ్యెన్‌ జగతిన్‌ 


వత్సరమ్మని పరివత్సరమ్మని యిడా 
వత్సరమ్మని యను వత్సర మని 
యిద్వత్సరమ్మని యినుని గతులం బట్టి 
యైదువిధములయ్యె నబ్దములును 
సూర్యరశ్మి కవల సోముడు లక్షయో 
జనముల దూరాన సంచరించు 
పక్ష ద్వయంబున భక్షించు నాతడు 
మాస కాలమ్మును మానితముగ 


రవిని మించిన వేగ సంరంభుడగుచు 
సంచరించుచునుండు; నీ సమయ మందు 
పూర్ణ కిరణుడై యాతండు పొందుగలిగి 
యుండునక్షత్రమును బట్టి యుక్తమౌచు 
మాస నామమ్ము లేర్పడె భాసురముగ 


పెరిగెడి కళలన్‌ చంద్రుడు 

సురలకు మిక్కిలిగ ప్రీతి చొప్పడంజేయున్‌ 
తరుగుచు నుండెడి వేళల 

నిరవుగ పితృదేవతలకు నింపొన గూర్చున్‌ 


పగటికి సూర్యుడు కారణ 

మగుచుండెడి విధమున నమృతాంశుండును తా 
నగును నిశికి కారకు, డీ 

జగతిన్‌ బ్రాణమ్మతండె జంతు తతులకున్‌ 


ఒక్కొక నక్షతమ్మున 

నక్కలువల టేడు చేరి యరువది గడియల్‌ 
నెక్కొని యుండును దీప్తిన్‌, 

నిక్కం బత డమృత పూర్ణ నిలయుందనఘా! 


: అగస్త 


స్తరాజ సుబ్బారా 314 


శ్రీ దేవీ భాగవతం —- అష్టక స్కంధము చా 


203. తే.గీ. అన్నమయు డోషధీపతి యైన యతడు 208. చం. పదనుగ నాబుషీశ్వరులు వర్తిలు మార్గముకంటె యెత్తునన్‌ 
ప్రాణికోటికి నెల్లను ప్రాణదాత పదియును మూడు లక్షలకు పైగల యోజన దూరమందు, స 
సర్వ మయుడని యీతని జగతియందు మ్ముదమున లోక వంద్యుడయి పొల్పుచు నుండు ధ్రువుండు కాంతి సం 
పిలుచు చుందురు విబుధులు ప్రీతితోడ పదల (గ్రహంబు లన్నిటికి పంచుచు మిన్నున దక్షిణమ్మునన్‌ 

204. తే.గీ. చంద్రునకు సుదూరమున 'భ' చక్రమొండు 209. ఉ. _ బాగవతోత్తమున్‌ సుజనవంద్యుని నాతనిం జుట్టి నిత్యమున్‌ 
శత సహస్రత్రిగుణిత యోజనము లవల జాగొనరింపం బోక గ్రహ సంతతు లెల్ల చరించుచుండు సం 
సవ్యముగ మేరు గిరింజుట్టి సాగుచుండు యోగిత కాష్ట్ర రజ్ఞువున కొయ్యనంగట్టగ మండలాకృతిన్‌ 
సకల నక్షత్ర కూటమీ చక్రమందు వేగమ పర్వులెత్తెడి విభిన్నము లౌ పశు సంతతిన్‌ బలెన్‌ 


సంచరించుచు నుండు విస్మయము గదుర 
210. మ. ధ్రువ నక్షత్రమె కేంద్ర బిందువుగ సందోహమ్ములై నిత్యమున్‌ 


భవితవ్యస్థితి ప్రాణి కోట్ల కిడుచున్‌ (బ్రహ్మాండమం దండజ 
ప్రవరంబుల్‌ బలె నీ గ్రహంబులు సమీర ప్రేరణన్‌ కాలమం 
దవిరోధంబుగ సంచరించు నొక కల్పాంతమ్ముగన్‌ నారదా! 


205. తే.గీ. ఈభి చక్రమునకు పైన నెలమి శుక్రు 
డుండు నిరునూరు వేలగు యోజనముల 
దూరమున సంచరించుచు ద్యుమణిం గూడి 
ముందు వెనుకల కడు శీఘ్ర మందగతుల 

211. తే.గీ. గ్రహ గణమ్ముల శింశుమారముగం దలచి 


యోగ ధారణ విద్య యం దున్నతముగ 
నారి తేరిన వారు పుచ్చాగ్రమందు 

భయమును కలిగించు ప్రాణులకును ధ్రువుని భావించి ధ్యానింతు రవని యందు 
ఇతనికి ద్విసహస్ర శత యోజనములలో మ 

నంగారకుం డూర్జ్వమందు గలడు దేహాంతర్గత బ్యోతిశ్చక్రము 
పక్షత్రయంబుండు ప్రతిరాశి నీతండు 


206. సీ. ఈ శుక్రునకు బుధు డిరునూరు వేల యో 
జనముల దూరాన సంచరించు 
నత్యనావృష్టుల కతడు కారకుడౌచు 


£ రీ 212. సీ. లాంగూల మందు కల్మష విదూరుండగు 
పదం నల ప్రజాపతిని ధ్యేయముగ నిల్పి 
గీ. అవల శనియుండు నూర్ధ్వమం దర్శసుతుడు అగ్నీంద్ర ధాతృలన్‌ మయ విధాతృల నిజ 
మందగమనమ్మునన్‌ మూడు మాసములకు పుచ్చాంతమందున పూన్ని నిలిపి 
రాశి మారుచు నీతడు ప్రాణికోటి కటియందు బుషి సప్త కమ్మును బావించి 
కశుభ కారకుడనగ భయమ్ముంగొలుపు (గ్రహముల పార్వభాగముల నెంచి 
207. చం. ఒనరగ నీశనైశ్చరున కూర్చ్వమునందు దశైక లక్ష యో పుష్టమ్మునం దజ వీధిని తల పోసి 
జనముల దూరమందు బుషి సప్తక మండల మొప్పుచుండు, వీ ప స NEE) 
రనయము నెల్ల లోకముల కభ్యుదయమ్మును గోరుకొంచు ద వర పుష్యమీ పునర్వసు తారల నెడమ 
క్షిణముగ సంచరింతురు ప్రసిద్ధి వహించుచు నాకసమ్మునన్‌ కుడి యూరువుల సమకూర్చి నిల్చి 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 315 = రీచనీ : అగస్త్యరాజ సుచ్చార్యా 316 


ఆ.వె. 


218. తే.గీ. 


214 వ. 


215. వ. 


216. సీ. 


శ్రీ దేవీ భాగవతం —- 
ఆర్టనాశ్లేషను నమరంగ సవ్యాప 
సవ్య పాదమ్ములం జక్కం జేర్చి 


యముని దవడ లందు, నంగార కుని ముఖ 
మందు, శనిని గుదము నందుం జేర్చి 
దేవగురుని నంస దేశమం దమరించి 

అర్భు వక్షమందు నమరం జేసి 


హృదయమందు నారాయణున్‌ బదిల పరచి 
శీతకరుని మనసు నందు చిక్కంబట్టి 
అశ్వినులను స్తనంబుల నాదరించి 

శుక్రు నాభీ స్థలమ్మున చూచుకొనుచు 
బుధుని నుచ్చాస నిశ్వాస ములం దలంచి 
కంఠమున రాహు కేతుల గౌరవించి 

తక్కు నక్షత్రముల రోమ తతిని నిల్పి 
విష్ణుమయ దేహుడై యోగి వేద్యుడగుచు 
సంధ్యలందున ధ్యానమ్ము సలుప వలయు 


“ఓం నమో జ్యోతిర్లోకాయ కాలాయానిమిషాంపతయే 
మహా పురుషాయాభి ధీమహి” అను మంత్రమును 
జపించుచూ యోగ సాధన చేయవలయును. 


ఈరీతి మూడు సంధ్యల 

పూరుషు డీమంత్ర జపము పొందుగం జేయన్‌ 
దూరంబగు గ్రహదోషము, 

లాజున్‌ దత్మాల పీడ లాశ్చర్యముగన్‌ 


అర్మ మండలమున కయుత యోజనముల 
దిగువన రాహువు తిరుగుచుండు 
(గ్రహణ కారకుడౌచు కమల నాభుని కృప 
నమర ఖేటత్వము లందియుండు 
విస్తరించు నతడు వేయిరెట్లుగ రవిన్‌ 
గప్పు సమయ మందు గగన వీధి 


= రీచనీ : అగస్త్యరాజ సుబ్బార్పా 317 


217. 


218. 


219. 


220. తే.గీ. 


221. 


చం. 


కం. 


కం. 


అష్టమ నృంధము చా 
జంద్రునింగబళించు సమయమ్ము నన్‌ద్రయో 
దశ సహ(స్రముగ విస్తారుడగును 


చంద్ర సూర్యులం గప్పెడు సమయములను 
పూర్ణిమల నమా వాస్యల మురవిరోధి 
చక్రహతిం దొలగి చను విసయముగదుర 
నిదియె 'యుపరాగి మనుచు గుర్తింపబడును 


ఎలమిని నీ గ్రహంబులకు నెల్లను క్రిందుగ సిద్ధచారణా 

ద్యలఘు విశేష పుణ్య నిలయంబులు భాసిలు యోజనాయుతం 
బులు; మతి కొంత నిమ్నముగం బొల్బును యక్షపిశాచ భూత సం 
కలిత విహార లోకము లగణ్యములై గగనమ్ము నందొగిన్‌ 


వాయు ప్రసరణ నొప్పెడు 
నాయవధిగ నంతరిక్ష మనంబడు, నదియే 
పాయక మేఘ సమూహం 
బాయతగతి నుండు మేర యైయొప్పారెన్‌ 


దీనికి క్రింది భాగమున తేజరిలున్‌ శత యోజనంపు దూ 
రాన '.ధరాస్థలమ్ము” బహురమ్య సుపర్ణ మరాళ సారస 
శ్వేన పతంగజన్మ లకు సీమగ, తక్కిన జీవరాశికిన్‌ 
మానుగ జన్మభూమియన మాన్యతనొందుచు సింధుయుక్తమై 


అథోలోకములు 


కడు విశాలమై యొప్పెడి గగనములను 
గలిగి విలసిల్లు నపర నాకముల వోలె 
నయుత యోజన విస్తీర్ణమౌచు నుర్వి 
క్రింద సప్త రంధ్రమ్ము లానంద దములు 


అతలము, వితలము, సుతలం, 

బతుల తలాతలమనగ, మహాతలమనగన్‌, 
వితత రసాతలమన, స 

న్నుతగుణ! పాతాళ మనగ నుతిగనె నవియున్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 318 


222, 


228. 


224. 


225. 


226. 


227. 


228. 


చం. 


చం. 


చం. 


కం. 


చం. 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 
బలయుతులైన దైత్యులును, పన్నగ, దానవ సంఘముల్‌ స్వకీ 

యులగు కళత్ర పుత్ర హిత యుక్తులునై యనురక్తి తోడ ని 

షృలుషపు భక్తి నీశ్వరుని సమ్మతిం గొల్పుచు గర్వపూర్ణ సం 

కలితులునై వసింతు రధికంబగు మాయలు నేర్చి యిచ్చటన్‌ 


మయుదను శిల్పి వీరలకు మానిత రత్న విభూషితోత్మరం 
బయి విలసిల్లు పట్నముల నాయతమైయలరారు వీధులున్‌ 
నియమిత గోపురాగ్రములు నెక్కొను మంటప సౌధపంక్తు, లిం 
పయిన వనంబులున్‌ గలుగునట్లు రచించి యొసంగె నేర్చునన్‌ 


జరయును, రోగముల్‌, తనువు జారుటయున్‌, పలితంపుకేశముల్‌, 
తరుగుట, రంగు మారుటయు, దైన్యము, లౌషధసేవనంబులున్‌, 
పొరిపొరి ఘర్మబిందువులు పొల్బుట, దుర్భరమేని గంధముల్‌, 
మరణభయమ్ము, లెన్నడును మచ్చునకున్‌ గనరావు వీరికిన్‌ 


మురహరు చక్ర భయమ్మే 
తజచుగం గలగించు చుండు తద్దయువారిన్‌ 
విరివిగ తద్భ్ధయమున త 
త్తరుణుల గర్భములు జారు దైన్యం బెసగన్‌ 


అతలమునాంబ్రసిద్ధమగు నగ్ర బిలంబున, తొంబదారుగా 
నతులిత మాయలన్‌ గజిచి యద్భుత రీతి త్రిలోక వాసులన్‌ 
మతులు (భ్రమింప జేయంగల మానినులన్‌ సృజియింపగల్లి యు 
ద్ధతి 'బలుడన్ననామమున నమ్మయునాత్మజు డుండు స్వేచ్చమై 


ఆతనిచే సృజింపంబడి యంగన లెల్ల విలాస లాస్య వి 
ఖ్యాతులు మందహాస పరికంపిత నేత్రలు నౌచు పూరుష 
వాతము నెల్ల కౌగిళులం బట్టుచు పుల్మలెసంగ బల్ముచున్‌ 
చేతము లుల్లసిల్లగ విశేష సుఖంబుల గూర్తు రయ్యెడన్‌ 


తల్లిదండ్రులు లేని స్వతంత్రులైన 
యచటి తరుణుల చేష్టల కాత్మలందు 
సంతసము లెసగ నచట సంచరించు 
పురుషు లెల్లరు గర్వ సంభరితులగుచు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 319 


299. చం. 


2830. 6. 


231. తే.గీ. 


282. కం. 


233. చం. 


2834. చం. 


235. తే.గీ. 


అష్టమ నృంధము చా 


నేనెసిద్దుడ నీశుడ నేనె బలుడ 
ననుచు విహరింతు రధిక మదాంధులగుచు 


ఇక వితలమ్మునం దల మహేశుడు స్వీయ గణంబు తోడ సు 
ప్రకటితుడై యుమన్‌గలసి రాజిలు చుండును కంజ గర్భు సృ 
ష్టికింగడు విస్ఫృతిన్‌ గలుగం జేయుచు నాకుల సేవ లిచ్చ నం 
దుకొనుచు 'హాట కేశుడను నూతన నామముందాల్చి నిచ్చలున్‌ 


ఈ వితలమ్మునందు ప్రవహించుచు నుండును నిత్య మమ్మహా 
దేవుని వీర్యధార నొక దివ్య తరంగిణి హాటకీ యనం 

గా విలసిల్లి తత్తటినింగల్లు తరంగ సమూహముల్‌ సదా 
జేవురు రంగుతో ననల జిహ్వలకున్‌ సరివచ్చు చుండెడున్‌ 


అచట లభీయించు కనకమ్ము హాటకమన; 
దాన నచటి యువతులు సంతసము తోడ 
నాభరణములు చేయించి శోభలొల్మ 

మేన ధరియించు చుందురు మిక్కిలి గను 


వితలమునకు దిగువననే 

సుతలంబను బిలము గలదు సువిశాలంబై 
నుత గుణుడు బలి” విరోచను 

సుతు డేలుచు నుండు దాని సుఖ శాంతులతో 


సురపతి మేలు గోరి మధు సూదను డా బలిచక్రవర్తి న 
చ్చెరువుగ నీ తలంబునకుం జేర్చెనె కాని సురాధి నాధు రా 
జ్యరమ వరింప దయ్యె, దను జాధిపునిన్‌ ద్యజియింపదయ్యె, యీ 
ధరణి సమస్తమున్‌ హరికి దానమొసంగిన సత్సలంబనన్‌ 


అని మహనీయులాతని నిరంతరమున్‌ గొనియాడు చుందు,రై 
నను సరిపోల వానుతులు నారద! యుర్వర నెల్ల నాజనా 
ర్దనునకు దానమిచ్చిన యతండు గడించెడి తత్సలం బిదే 
యనందగ దచ్యుతుండు పురుషార్థ విధాయకుడై వెలుంగుటన్‌ 


హరికి సర్వస్వ మర్చించి నట్టి బలికి 
కర్మ బంధ ప్రసక్తికి కారణములు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 320 


236. ఉ. 


2837. ఉ. 


238. చం. 


239. మ. 


240. చం. 


241. చం. 


శ్రీ దేవీ భాగతతం —- 
రాజ్యవిభవమ్ములేల సంప్రాప్త మగును; 

వామ నాకృతి తన వైభవముల నెల్ల 

నపహరించి శరీర మాత్రావ శిష్టు 

గా మిగిల్చి ననుటయిె నిక్కమ్ముతలప 


అంతటి బుద్ధిమంతుడు బృహస్పతియే తనమంత్రి యయ్యు, తా 
నెంతటి మూఢుడౌనాకొ మహేంద్రుడు; శ్రీహరియే ప్రసన్నుడై 
చెంతన నిల్చి యుండగ నిసీ! విభవమ్మును గోరెంగాని, తాం 
జింతనం జేయడయ్యెగద! శ్రేష్ట తమంబగు ముక్తి ధామమున్‌ 


ఆ దనుజేంద్రు తాత దనుజారికి భక్తుడు, విజ్ఞుడౌట, (ప్ర 
హ్లాదుడు భక్తవత్సలు ననంతుని కోరెనె రాజ్యభోగముల్‌? 
శ్రీదయితున్‌ దదీయ పద చింతనంజేసెడి బాగ్యమొక్కటే 
యాదరవృత్తి నిమ్మనియె నంతటి యోగ్యులు మున్నుంగల్లిరే? 


బలియును నట్టి వాడగుట ప్రాజ్ఞులచేందగ పూజలందుచున్‌ 
చెలిమిని పద్మనాభుడె ప్రసిద్ధిగ నాతని యింటి ముంగిటన్‌ 
దలగక సేవకున్‌ బలె ముదమ్మునం గావలి కాయుచుండ తా 
నిలిచెను తత్తలంబున గణింపగ నౌనె తదీయ భాగ్యముల్‌ 


దశకంఠుండు త్రిలోకముల్‌ గెలువగా దర్పోద్ధతుందై వెసన్‌ 
దిశలన్‌ గెల్చుచు తత్తలంబునకు నేతేరన్‌ దదుద్వత్తికిన్‌ 
భృశమున్‌ గిన్మవహించి శ్రీపతి కడున్‌ వేగంబుగా పాద క 
ర్మశ ఘాతంబునం దన్ని వానినతి దూరంబందుం ద్రెళ్ళన్‌ వడిన్‌ 


సుతలము క్రిందనే గలదు శోభదలిర్ప తలాతలంబు నాన్‌ 
వితత విలంబు; దాని నతి వేడుక నేలు ననేక మాయలం 
దతి చతురుండు దానవుల కాదరణీయుడునై 'మయుండు మా 
పతికృప రాజ్యమున్‌ గొని యపార వివేక విశారదుండనన్‌ 


కలదు మహా తలంబనగ కద్రువ పుత్రుల కాలవాలమై 
యెలమిందలాతలంబునకు నింకను క్రిందుగ; పక్షిరాడ్భయం 
బలము కొనన్‌ సతీసుత హితావళితోడ సుషేణ తక్షకా 
ద్యలఘు ఫణీంద్రు లీ తలము నందెవసింతు రతిప్రమత్తులై 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 321 


242, 


243. 


244. 


245. 


246. 


247. 


248. 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


చం. 


అష్టమ నృంధము చా 
దీనికి క్రిందనే గలదు దీర్ణబిలంబు రసా తలంబనన్‌ 

దానవ దైత్య నాగకుల దర్చిత దేహుల కిక్క యౌచు, నా 

దానవ వైరి శ్రీహరి సతంబును వారల విక్రమంబులన్‌ 

బూని యడంచు చుండ బిలముల్‌ వడిం జొత్తురు భీత చిత్తులై 


తత విస్తారమునై రసాతలము క్రిందన్‌ బొల్బు చుండున్‌ మహో 
న్నత పాతాళము, నాగ లోక మనియున్‌ దానిన్‌ బ్రశంసింతు, ర 
ప్రతిముల్‌ వాసుకి, శంఖచూడ, ధృతరాష్ట్ర శ్వేత, శంఖాది వి 
సృృత కోపావిల మూర్తులుందు రచటన్‌ స్పీరోగ్రు లాశీవిషుల్‌ 


పంచ సంఖ్య మొదలు ఫణసహ(స్రంబుల 
నలరు చుందు రందు నహివరేణ్యు 
లలఘు మణుల తోడ నలరారు తద్భోగ 
కిరణ సమితి తమముం గెదపునచట 


ఆ పాతాళము క్రిందన్‌ 

బ్రాపుగం ద్రి సహస్ర యోజ నమ్ముల దవ్వె 
దీపించు 'తామసీకళ 

వ్యాపించి 'యనంతి యనెడు నభిధానమునన్‌ 


తనర సహస్ర శీర్షముల ధాత్రిని మోయుచు నాదిశేషు డ 
త్యనుపమ శక్తియుక్తుడు ననంతు డటన్‌ గల సర్పకోటి చే 
ననయముం బూజలన్‌ గొనుచు నందు విరాజిలుచుండు, నెల్లర 
య్యనఘుని నాదిదేవుడని యాత్మల నెంచి భజింతు రాదృతిన్‌ 


పదియు నొక్కటి వ్యూహముల్‌ పదిల పడగ 
రుద్రు డుదయించె శేషుని భ్రుకుటినుండి 
త్యంబకుడు త్రిశూల ధరు డుగ్రంపు మూర్తి 
అతని సంకర్షణుండని యభీనుతిం(తు 


సతతము నాగముఖ్యులు విశాల ఫణా(గ విశిష్ట రత్నసం 

తతుల ననంతు సారస పదమ్ముల కద్భుత నూత్నక్రాంతి వి 

సృతి నరుణత్వమున్‌ గలుగం జేయుచు నుందురు, నాగకన్యలున్‌ 
వితత విలాసలాస్యపరివృత్తుల భక్తి భజింతు రాతనిన్‌ 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 322 


249. 


250. 


251. 


252. 


258. 
254. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


సీ 


తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


అరివర్గజితుడతం డఖీల సురాసుర 255. మ. 
సిద్దోరగగణ సంసేవ్య మాను 

డమృత వాగ్గరులతో నాప్యాయతలు గుల్మ 
పలుకరించు దరికి వచ్చు వారి 

వాడని సడలని వైజయంతీమాల 
ననవరతముందాల్చ్సి యలరుచుండు 

నంస భాగమ్మును హలమున కానించి 


నీల వస్త ధరుడై నిలిచి యుండు 


256. 


నొక మహాతత్వనిధి యన నుర్వినెల్ల 

లోక కల్యాణమును మదిలోన నెంచి 
మోయుచుండును సతతమ్ము మోద మెసగ 
నాది శేషుడు బుషి వరు లభి నుతింప 


257. ఉ. 


ఆతని నామమున్‌ దలచి నంతనె పాపులు నారు లెల్లరున్‌ 
పూత చరిత్రు లౌదురు, విభూషిత సత్వగుణాధ్యుడౌచు నీ 

భూతలమున్‌ వహించు; సరిపోలరు వానికి నన్యదేవతల్‌, 
ప్రీతిందదున్నతిన్‌ బొగడ వేయును నాల్మలు చాలవెంచగన్‌ 


258. కం. 


అని నారాయణుడిట్లు వల్మి క్షణ మయ్యాఖ్యానమున్‌ నిల్పియొ 

య్యన మౌనీంద్రుని వంకం జూడ, మదిలోనానందమున్‌ బొంది య 
మ్ముని వర్యుండు మహానుభావ! కడు సమ్మోదంబు గల్లించె మీ 
యనవద్యంబగు వాక్సుధార్వురులు, దివ్యంబుల్‌ గదా! మీనుడుల్‌ 


259. వ. 


ఐనను సంశయమ్ము మది కయ్యెడు నయ్య! సమస్త కర్శలీ 
ప్రాణులకున్‌ సమానమయి వర్తిలు చుండగ కర్భభేద మె 
ద్దానన వచ్చె లోకమున, తద్విధ మెల్ల నెజుంగందెల్పుమా 
జ్ఞాన నిధీ! యటంచు సుర సంయమి వేడె వినమళశీర్చుడై 


వేడినంత 

ఆ నారాయణు డిట్లు వల్మె మునివర్యా! కర్త కెల్లప్పుడున్‌ 
నానారీతుల శ్రద్దలున్‌, త్రిగుణముల్‌ నవ్యంబులై తోచుటన్‌ 
గానన్‌ వచ్చు ఫలంబు లెల్లెడల తత్‌కర్మాను కూలంబులై 
నానాభంగిమలన్‌ విచిత్రముగ నెన్నన్‌ సర్వకాలమ్ములన్‌ 


260. కం. 


చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారా 


అష్టమ నృంధము చా 
కలుగున్‌ సత్వగుణాభి భూషునకు సౌఖ్యంబెప్పుడున్‌ గర్తకున్‌, 

ఫలమౌ దుఃఖము రాజసాన్వితునకున్‌ భారంబుగా దోచుచున్‌, 

చెలగున్‌ మౌధ్యము తోడి దుఃఖ మది యోచింపన్‌ దమఃకర్తకున్‌, 
కలుగన్‌బోవు సమానమై ఫలితముల్‌ కాలంబునందెన్నడున్‌ 


పితృనరక లోకములు 


అతలముపైన నీధరణి కవ్వల క్రిందం గలట్టి లోకమే 

పితృగణ వాసమై యలరు; వేడుక తత్‌ పితృ దేవతల్‌ కృపా 
యుతులయి స్వీయ గోత్రజుల కుజ్జ్వల సౌఖ్యము లాయురున్నతుల్‌ 
సతతముం గల్ల దీవెనల సమ్మతి నిచ్చుచు నుందు రిమ్ముగన్‌ 


ప్రాణులసర్వకర్మల స్వభావములన్‌గని వారికెల్లం (బో 

గైన యనేక దోషముల కయ్యయిరీతులంగల్లు శిక్షలన్‌ 

బూని విధించు చుండును యముండట పాలకుడై మహోద్ధతిన్‌ 
వానికి నాజ్ఞలన్‌ నెబిపువారు భటాళియు నుందురయ్యెడన్‌ 


నరకమ్ములు గల వీతని 

పరిపాలన మందు పాప ఫలదమ్ములునై 
యిరువది యొక్కటి యనియును 

నిరువది యెనిమిదియు ననుచు నెన్నంబడుచున్‌ 


అవియును తామి(స్రము, అంధ తామి(స్రము, రౌరవము, 

మహా రౌరవము, కుంభీపాకము, కాల సూత్రము, అసి పత్రా 
రణ్యము, సూకర ముఖము, అంధ కూపము, (క్రిమిభోజనము, 
విశసనము, లాలాభక్షము, సారమేయోదనము, అవీచి, 
అయఃపానము, క్షార కర్ణమము, రక్షోగణము, సంభోజము, 
శూల ప్రోతము, దందశూకము, వటారోధము, పర్యావర్తకము, 
సూచీముఖము నను నామమ్ములనొప్పుచూ యాతనా 
భూములై కర్మానుసారముగ ప్రాణి కోటికి ప్రవేశార్హములై 
యొప్పుచుండును మజియు కర్మ్శభేదములును, నాయా 
కర్మలకు లభించు నరకమ్ములను గూర్చి వివరించెదను వినుము 


పరదారా ధన సంగ్రహ 
పరులకు తామిస్రమొదవు; భటులచ్చోటన్‌ 


324 


261. తే.గీ. 


262. చం. 


263. మ. 


264. తే.గీ. 


265. మ. 


266. తే.గీ. 


శ్రీ దేవీ భాగవతం = 


గురుదండ తాడనమ్ముల 
పొరిపొరి తద్దేహములను పొక్కింతురొగిన్‌ 


పతుల వచించి నడయాడు సతుల కెల్ల 
నంధ తామిస్ర నరక సంబంధ మబ్బు 
నచటి యాతనల్‌ వర్ణింప నలవి గాదు 
కన్ను పొడిచిన నేమియు గాన రాక 
మతులు సెడి కూలుదురు వృక్షతతుల వోలె 


నిరతము నాది నాది యని, నేనును, నాసతి, బిడ్డలంచు స్వా 
ర్థరతి పరార్థ సంగ్రహ విధానము లెన్నెడి దోహ చింతనా 
పరులకు రౌరవమ్మున నివాసము తప్పదు; వార లెవ్విధిన్‌ 
పరులను హింసవెట్టిరొ నిబద్దిగ నాగతి యౌను వారికిన్‌ 


ధర నేప్రాణుల నెవ్వరేగతిని స్వార్థంబెంచి హింసించి, రా 
కరణిన్‌ హింసల వారి నొంచుదురు నిక్కంబందు తత్రాణులే 
రురువుల్‌ గా పరిణామ మంది మిగులన్‌ (గూరంబుగా నారదా! 
రురువుల్‌ సర్పకులంబు కంటె కడు క్రూరుల్‌ రక్తమాంసోదనుల్‌ 


అందు పచ్చి మాంసము దిను నట్టి రురులు 
క్రూర జంతు స్వరూపులై కూడియుందు 
రమ్మహా రౌరవ నరక మందు పెక్కు 

హింస లొనరించుచున్‌ భయ హేతువులుగ 


పశుపక్ష్యాదులం జంపుచున్‌ మిగుల దుర్వాపార పారీణులౌ 
పిశితాహారులు దేహముల్‌ విడిచి కుంభీపాక దుర్వార క 
ర్శశ హింసాలయమైన దుర్గతినిం జేరంబోదు, రచ్చో నహ 
ర్నిశలున్‌ (గ్రాగెడు తైల పాత్రముల వీరిన్‌ దేల్తు రుగ్ర స్టితిన్‌ 


తాను హింసించిన పశు సంతతుల కెన్ని 
వేల రోమముల్‌ గల వన్ని వేల యేండ్లు 
శిక్షలన్‌ బొందు నాతడు చేరి యచట 
తప్తతైల పాత్రమున సంతప్తుడగుచు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 325 


267. 


268. 


269. 


270. 


271. 


272. 


278. 


చం. 


చం. 


కఠ, 


తే.గీ. 


తే.గీ. 


అష్టమ నృంధము చా 
పితరుల విప్రలన్‌ మజియు వేదములన్‌ గడు ధిక్కరించు దు 

ర్మతులు మహాగ్నికుండ సమ రశ్ళ్ముల మండెడు కాలసూత్ర దు 

ర్లతింబడి క్షుత్పిపాస లధికంబయి దుస్సహ వేదనాభరం 

బతిశయిలన్‌ మహో(గముగ నార్చుచు మగ్గుచు నుందు రయ్యెడన్‌ 


నియమిత వేదమార్గముల నిందయొనర్చుచు నిష్టురంబుగన్‌ 
నయగతి వీడి స్వేచ్చ మెయి నాస్తిక వర్గము తో చరించు ని 
ర్భయు నటు దోయుచుందు రసిపత్ర వనంబున; నందుకింకరుల్‌ 
దయందలపంగంబోక కడు దారుణ హింసల నొంతు రెంతయున్‌ 


కొరడాలన్‌ గొని (వేయుచు 

పరుగులు తీయింతు, రంత వదలక తనువున్‌ 
ఖర ఖడ్గంబులం జీరుచు 

కురియింతురు శోణితముల ఘోర తరముగన్‌ 


పంతముం బూని శిక్షల న వారణ వేయుచు తత్రజావలిన్‌ 
చింతల పాలొనర్చుచు, విశిష్టులు నౌ ద్విజ కోటి కెప్పుడ 
త్యంతము నీచ కృత్యముల నాబిడులన్‌ గలిగించు చుండు భూ 
కాంతుడు ద్రెళ్ళు సూకర ముఖంబను ఘోరతరంపు దుర్గతిన్‌ 


చెరకు గడంబిప్పి యొనరించు కరణి నతని 
దేహమున్‌ బట్టి కరములంద్రిప్పి ద్రిప్పి 
భటులు నలిపి వేయుచు నుండ చటులగతిని 
నార్తనాదమ్ములన్‌ ముద్దయౌ నతండు 


లౌకిక భోగముల్‌ మదిం దలంపక తత్‌ పరమున్‌ దలంచు న 
వ్యాకుల చిత్తులన్‌ మిగుల నాడి వెట్టెడి వాడు పాపముల్‌ 
గైకొని యంధకూప నరకంబున కేగి సరీసృపాళిచే 

చీకటి యందు నొంచంబడి చిక్కి ధరన్‌ బొరలాడు మూల్చుచున్‌ 


పంచ యజ్ఞమ్ము లొనరించి పరమ ప్రీతి 
నతిథులకు భోజన మ్మిసుమంత యిడక 
తాను మాత్రమె భుజియించి తనివి జెందు 
నరుడు కృమి భోజన మనెడి నరకమునకు 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 326 


2174. ఉ. 


275. మ. 


276. తే.గీ. 


277. మ. 


278. తే.గీ. 


279. కం. 


280. చం. 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు 


శ్రీ దేవీ భాగవతం 


నేగి కృమి కుండ మందొక కృమివిధాన 
మలము భక్షించు చుండును కలియందిరిగి 


అక్కర లేకయుండియును నన్యుల రత్నసువర్ణ భూషలన్‌ 
జిక్కిన యంత దోచుకొని జీవితమున్‌ గడు వైభవమ్ము పెం 
పెక్కగం బుచ్చు పూరుషున కేర్చడు దుర్గతి “తప్తమూర్తి;” తా 
నక్కడ కట్టి వేయంబడు నగ్ని కహారమునన్‌ దృఢంబుగన్‌ 


బలవంతమ్ముగ నన్య కాంతలను నిర్బంధించి భోగించు న 
కృలుషాత్మున్‌; దెగి యన్యపూరుషుల సాంగత్యమ్ము వాంఛించు న 
వ్వెల యాలిన్‌ దగ వజ కంటక మహా భీలంబునౌ స్తంభమున్‌ 
బలిమిన్‌ కౌగిలిడంగ జేయుదురు దుర్వారక్రియన్‌ దద్భటుల్‌ 


వావి వరుస లెజుంగక పశువు వోలె 
కాంతలన్‌ బొందువానిని కంటక యుత 
శాల్మలీసాల మెక్క్మింత్రు జాలి వీడి 
శాల్మలీ నరకమున దుస్సహ మనంగ 


నిరతంబున్‌ మలమూత్ర శోణితములన్‌ నిండారి దుర్వాసనా 
భరితంబై పరిఖాకృతిన్‌ యమ పురిన్‌ వ్యావర్తనంబైన వై 
తరణిన్‌ వాసము సేయుచుండెదరు మత్స్యశ్రేణి చందాన ము 
ష్మరులై ధర్మము వీడి వర్తిలెడి భూకాంతుల్‌ తదుద్యోగులున్‌ 


అచటి జలజంతువులు వీరి నారగింప, 
జ్ఞాన మింతైనం దజుగక చావంబోక 
యధిక బాధలం గుందుచు ననవరతము 
ననుభవింతురు స్వీయ పాపొఘ ఫలము 


ఆచారములన్‌ దలపక 

శౌచమ్మును విడచి పశువు చందమ్మున ని 
చ్చాచారుం దడగుమనుజుం 

డీ చందమునన్‌ మునుంగు నీ వైతరణిన్‌ 


ఖరముల జాగిలంబుల సుఖమ్ముగం బెంచుచు జంతుజాలమున్‌ 
నిరతము వేటలాడు కడు నింద్యులునౌ ద్విజ కోటి నెల్ల. ని 


327 


281. 


282. 


289. 


284. 


285. 


286. 


287. 


చం. 


తే.గీ. 


ష్టురగతి శాతబాణముల స్రుక్కగం నొంతురు ప్రాణరోధ దు 
స్తర నరకమ్మునన్‌ గవిసి సంయమ నీశుని క్రూర కింకరుల్‌ 


పసులన్‌ జంపుచు దంభవర్తనులునై పల్మారు యజ్ఞమ్ము లిం 
పెసగన్‌ జేసెడి ధూర్తులన్‌ యమభటుల్‌ హీనస్థితిన్‌బట్టి వై 
శసనంబందు కశాభిఘాతముల నశ్రాంతమ్ము దండింతు రా 
పసులన్‌ మోదెడి రీతి దుర్భర గతిన్‌ వారార్చి పర్వెత్తగన్‌ 


ధరణి మదోద్ధతుండయి యధర్మగతిన్‌ నిజరేత మే నరుం 
డరమరలేక పత్నికిడి యాజటం బెట్టుచుంద్రావంజేయు; నా 
దురితుని వీర్యకుండమను దుర్భర దుర్గతింద్రెళ్ళంజేసి ని 

ష్మరుణం గొనంగంజేయుదురు కాలుని బంటులు స్వీయ రేతమున్‌ 


ప్రాణులకున్‌ విషంబునిడి ప్రాణములన్‌ గొను వారిం, జోరులై 
మానక దొంగిలించుచు నమాయిక పాంథుల నొంచువారలన్‌, 
గామములన్‌ బొలంబులను గాల్చిడు వారల 'శ్వానకాది దు 
ర్థామమునందు శ్వాన పరిదపష్టులంజేతురు కాల కింకరుల్‌ 


కూట సాక్ష్యమ్ము లిడు వారి, గుడుల సొమ్ము 
లూడ్చుకొని కుల్మువారి నత్యున్నత గిరి 
శిఖరములనుండి ద్రోతురు శిరము క్రిందు 
గాగ వడి *నవీచీ నరకమున భటులు 


అచ్చటి నేల యంతయును నంబువులన్‌ గెరటమ్ము లున్నయ 
ట్లచ్చుపడున్‌; నిజమ్మరయ నంబువులచ్చట లేవు;రాలపై 
పెచ్చులు; వానిపై బడిన వీరి శరీరములెల్ల ముక్కలై 
యచ్చపు నువ్వుధాన్యముల యట్లు కకావికలై కనంబడున్‌ 


ఇంక నిరయంబను నరకంబున 


ద్విజులన్‌, వైశ్యుల, భూపులన్‌, పురుషులున్‌ ప్రీలున్‌ సురాపానదు 
ర్భజనాసక్తులు నైన;వారల భటుల్‌ బంధించి యామీదటన్‌ 
నిజహస్తమ్ములం దప్తలోహరసమున్‌ దెప్పించి త్రావింతు ర 
కృజమై వారల రోదనల్‌ దశదిశాక్రాంతమ్ములై పర్వగన్‌ 


అష్టమ నృంధము చా 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 328 


288. 


289. 


290. 


291. 


292. 


299. 


294. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చం. 


శ్రీ దేవీ భాగవతం = 


వర్ణాశ్రమ ధర్మపరుల 

దుర్నయులై యపహసించు దుష్పాత్ములకున్‌ 
నిర్ణయము క్షార కర్దమ 

దుర్నరకము; శిక్షలచట దుర్భరములగున్‌ 


నరమేధాద్యజ్ఞమ్ముల 

జరిపెడు నవ్వారి శాతశరములంగొని చీ 
ల్తురు తద్దేహములను ని 

ష్మరుణన్‌ “రక్షోగణొమను కాలుని పురిలోన్‌ 


కేళిన్‌ బక్షుల షట్బదంబులం గడున్‌ గ్లిష్టంబుగా సూత్రమం 
దోలిన్‌ గ్రుచ్చుచు నాటలాడు కడు దుర్యోగున్‌ మహాభీలమౌ 
“శూల ప్రోతము నందు వైచి యటులే శూలమ్ములన్‌ గ్రుచ్చి, కా 
కోల శ్వాన సమూహమున్‌ బనుతు రుక్కుంగోళ్ళస్రుక్కింపగన్‌ 


ఎవ్వ రేరీతింబరుల హింసింతు, రట్లె 
వారి శిక్షించెదరు యమ భటులు దంద 
శూక నరకమ్ము నంజేర్చి శోకరవము 
లెసగ బంధించి మిక్కిలి హీనగతిని 


అతిథుల కన్నము వెట్టక 

యతిలోభులు నైన ద్విజుల నందడజములచే 
నతులిత గతిం బొడిపింతురు 

మతులు సెడగ నేత్రముల నమానుష రీతిన్‌ 


ధనము గలిగియు లోభియె దానమిడక 
తాను కుడువక పేద విధాన నుండు 
నతని “సూచీ ముఖి మను దుర్లతికిం జేర్చి 
యాతనలు వెట్టు చుందురు యమభటాళి 


కల విక పెక్కు ఘోర నరకంబులు నారద! వానిం దెల్ప నా 
కలవియె? యైన నొక్క విషయమ్ము వినన్‌వలె, నట్టి వానిలో 
నలఘు ధనాఢ్యులే మిగుల యాతనలం బడుచుందు, రర్ధకా 
ముల నరకంబు లే యధికముల్‌ పరికింపగ మౌని సత్తమా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 329 


295. కం. 


296. చం. 


297. కం. 


298. శా. 


299. - 


300. సీ. 


పాపాత్ములు నరకంబున 

కేపగిదిన్‌ జనుదు రటులె యివ్వరు పుణ్య 
ప్రాపకు లౌదురొ, వా రా 

యా పగుదుల నాకసుఖము లందెద రనఘా! 


తెలిపెద నొక్క్మమాటం గడుం దెల్లముగా మునివర్య! విన్ము 
ర్మలమతి లోకమాతను నిరంతరమున్‌ భజియించు టొక్కటే 
తలపగ పాపకంటక వితాన వనోగ్ర కుఠారమౌను, చిం 

తిలం బని లేదు, దేవిని నుతించెడు వానికి గల్లు సద్దతుల్‌ 


౬ 


అనినన్‌ నారాయణుంగని 
యనిమిషముని పల్కి నిట్టు లానందమునన్‌ 
దనువున పులక లెసంగగ 
వినయమ్మున మొక్కి మిగుల విజ్ఞత దోపన్‌ 


దేవీ పూజల నెట్లు సల్పవలె? తద్దివ్యంపు మంత్రమ్ము ము 

న్నేవారల్‌ జపియించి ధన్యులయి, రేయే కష్టముల్‌ దీజె, నా 

దేవీప్రార్థన రూపమైన పరమోత్మష్టంపు ధర్మమ్ములున్‌ 

నీవే చెప్పందగున్‌ మహాత్మ! యిక లేరెవ్వారలున్‌ త్వత్సముల్‌ 
దేవీ పూజావిధానములు 

అనియడిగిన నారదుంగని నారాయణుండిట్లు చెప్పం దొడంగె 


ఏకాగ్ర చిత్తుడై యెలమి పాడ్యమి తిథి 
నాజ్యధారల తోడ నధికభక్తి 

నంబను పూజించి యాజ్య దానమ్మున 
భూమి సురులం దృప్తిం బొందం జేయు 

కర్తకు తొలగును కల రోగముల పీడ 
లారోగ్యవంతుడై యలరుచుండు 

విదియనా డంబను వేద శర్మర తోడ 
పూజించి యాపైన భూసురులకు 

శర్మరను దానమొసగ నిస్సంశయముగ 

నాయు రారోగ్య భాగ్యమ్ము లధిక మౌను 


చా రీచీనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 330 


301. 


302. 


803. 


304. 


305. 


306. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం; 


శ్రీ దేవీ భాగవతం = 


తదియనా డతి భక్తి దుగ్ధమ్ముతోడ 
నంబ నభిషేక మొనరించి యవని సురుల 
క్షీరదానమ్మునన్‌ దృష్తి సేయ వలయు 


చవితి దినమ్మునన్‌ మిగుల శ్రద్ధగ పూజ లొనర్చి దేవికిన్‌ 
వివిధములైన యప్పములు ప్రీతి నివేదనం జేసి భూసుర 
ప్రవరుల కయ్యపూపముల భక్తిని దానమొసంగ కార్యముల్‌ 
జవమున సత్సలంబుల నొసంగు నవిఘ్నములౌచు దాతకున్‌ 


పంచమీ తిథి యందు రంభాఫలముల 
నంబ నతిభక్తిం బూజించి యవల విప్ర 
వర్యులకవి దాన మిడినం బ్రజ్ఞమిగుల 
వికసనము నొంది దాత వివేకియౌను 


షష్టి తిథినాడు మధువును సమ్మతమున 
నంబకు నివేదనమ్మిడి యవల దాని 
విప్రవరులకు దానమ్ము వేడ్మ నాసగు 
దాత దీప్తి మంతుడగును తథ్యముగను 


సప్తమీ దినమ్మున జగజ్జననిం గొల్చి 
గుడము నైవేద్యమిడి కడు కూర్మిదాని 
విప్రులకు దాన మొసగిన వీడి పోవు 
సర్వదుఃఖముల్‌ దాతకు సత్వరమున 


నారి కేళమ్ము లష్టమి నాడుభక్తి 

నమ్మకర్పించి ద్విజులకు నాదరమున 
దానమొసగిన దాతకు తాపశమము 

గల్లు నమ్మహాదేవి సత్మరుణ వలన 

నవమిని లాజల నంబన్‌ 

(బ్రవిమల మతి నర్చం జేసి బ్రాహ్మణులకు న 


య్యవి దాన మిడిన దాతకు 
దివి భువి సుఖశాంతులబ్బు దేవీకృప చే 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 331 


307. 


308. 


309. 


310. 


311. 


312. 


31393. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కర 


కం. 


నల్ల నువ్వుల దశమి నాడుల్ల మలర 
దేవింబూజించి ద్విజులకుందృప్తి కలుగ 
వాని దానమ్ము నిచ్చెడి వారికెపుడు 
గలుగ వావల యమలోక కష్టగతులు 


పదు నొకండవ తిథి యందు పరమభక్తి 
పెరుగు నైవేద్యమిచ్చి శాంకరిని గొల్చి 
విప్రులకు దధి నొసగిన విజ్ఞు డరయ 
నంబ కత్యంత పీతుడౌ నవని యందు 


ద్వాదశి దినమున నటుకుల 

శ్రీదేవిని పూజ చేసి స్థిరమతి వానిన్‌ 
భూదేవుల కిడు దాతల 

కా దేవీకృప లభించు ననవర తంబున్‌ 


అంబకు త్రయోదశీ దిన మందు సెనగ 
పప్పును నివేదనముసేసి (బ్రాహ్మణులకు 
దానమొసగిన దాతకు తప్పి పోవు 
చెడ్డగ్రహముల పీడలు శీఘ్రగతిని 


పేల పిండిని పెరుగుతో మేళవించి 
శ్రీకరికి చతుర్దశి నాడు చేత మలర 
నర్పణము చేసి విప్రుల కద్ది యిడిన 
శివుని కృపగల్లు వారికి శీఘ్రగతిని 


పున్నమి దినమున దేవికి 
పన్నుగ నైవేద్య మిడిన పాయసమును తా 
మన్నన విప్రుల కొసగిన 
గ్రన్నన పితృదేవతలకు గల్లున్‌ సుగతుల్‌ 


వారము దినముల నొక్కొక 

వారమ్మున దేవి గొల్బు పద్ధతులను ని 
ర్థారణం జేసిరి విబుధులు 

ధీర మతీ! సంగ్రహముగం దెలిపెద వినుమా! 


= రీచనీ : అగస్త్యరాజు సుబ్బార్పా 332 


శ్రీ దేవీ భాగవతం —- శఅఫ్టమ స్కంధము చా 


314 సీ. భాను వారమ్మున పాయసాన్నమ్మును మహా మాయ, మాతంగి, కాళి, కమల వాసిని, శివ, 
క్షీరమున్‌ శీతాంశు వారమందు సహస్ర చరణ, సర్వమంగళ, యను నామమ్ములతో 
కదళీ ఫలమ్ము లంగారక దినమున పూజింప వలయును 


ప నాము సడ 319. కం. ఆవిధమున పూజించిన 
నం. దేవీకృప గల్లు మజియుం దీరును కోర్మెల్‌ 
శర్మరన్‌ శుక్ర వాసరము నందు 3 


భావింప గల్పకంబౌ 
స్థిర వాసరమ్మున పరగ కష య్మును 


సేవించెడి వారికెల్ల శ్రీదేవియిలన్‌ 


నంబకర్పించుచు నర్చసే సయ 
320. దండకము- 
గీ, సత్సలంబులు సమకూరు శాంతి కలుగు శ్రీలోక మాతా! పరబ్రహ్మరూపీ1 జగత్సుష్టి కర్రీ! మదో 
న రము అంటుపైక్‌ న్మత్తరూపీ! మహా మంత్రరూపీ! మహామంత్రగమ్యా! 
న అర తరం మహాదివ్యగాత్రీ! సహప్రార్మదీపా! మహాయోగ మాయా! 
తృప రు పరగ తరు వృ కలన మహా మోహనాశీ! మహా బీకరీ! శ్రీకరీ! మానసాంతర్నివాసీ! 
315. తే.గీ. చైత్ర మాసమ్ము మొదలుగ సమ్మతమున సురేంద్రాది దిక్సాల కోటీర మాణిక్యతేజో విరాజత్‌ పదాం 
శుద్ధ తదియన నంబకు షోడశోప భోజయుగ్నా! కపాలాస్థి మాలాధరీ! నిర్మలా! నిత్య 
చార పూజ మధూక వృక్షమ్ము క్రింద దాక్షిణ్య మూర్తీ! విరూపీ! సురూపీ! శివా! భావజారిప్రియా! 
జరుపుచుందురు మాసమాసమ్మునందు భర్భ దేహార్ధ వాసీ! దయాట్టీ! నమస్తే! నమస్తే! నమస్తే! నమః 
316. తే.గీ. చైత్ర మాసాన శుక్ల పక్షపు తృతీయ 321. మత్తకోకిల 
మందు పంచ ఖాద్యములు సంభావితముగ ఈవిధంబున శాంకరిన్‌మది నెంచి కొల్చిడి వారికిన్‌ 
వండి నైవేద్య మిడి పూజ భక్తి సలుప భావి కాలము సౌఖ్యశాంతులు భద్రమై విలసిల్లుతన్‌ 
తల్లి కృపగల్లు కర్తకు తథ్యముగను బోవులౌ ధన ధాన్యముల్‌గడుం బూర్జ మౌచు ధరాస్థలిన్‌ 


వేవి వంశమెల్లను వృదియౌ నిరతంబిలన్‌ 
317. కం. వైశాఖ శుద్ధ తదియన స న్నర రల 


శ్రీశాంకరింబూజ చేసి చిత్తంబున నే స్వస్తి. 
యాశయును లేక గుడమున్‌ ఓంతత్‌సత్‌ 
బ్రాశనముగ దేవి కీయ వలయున్‌ భక్తిన్‌ 322. వ. ఇది శ్రీదేవీ కరుణాకటాక్ష లబ్ధి విభవుండును, కమలాంబా సుబ్బరాయుల 
ద్వితీయ పుత్రుండును, కౌశిక సగోత్రుండును, నగు సుబ్బారావు కవి ప్రణీతంబగు శ్రీదేవీ 
Sleep టన. భాగవతమను మహా పురాణమునందు - నారద నారాయణ సంవాదమ్మును, మనుసృష్టియు, 
క్రమముగా తేనె, వెన్న శర్మర, పాయసము, క్షీరము, పేనిక, జంబూద్వీప వర్ణనము, విశిష్ట భారతావని, ప్రక్షద్వీపము, శాల్మలీ కుశద్వీపములు, క్రౌంచ 
దధి కూర్చిక, ఘృతము, నారికేళములను నివేదించుచు ద్వీపము, శాక ద్వీపము, పుష్కర ద్వీపము, లోకాలోక పర్వతము, సూర్య చంద్రాది గ్రహగతులు, 
ద వలయును దేహాంతర్గత జ్యోతిశ్చక్రము, అథోలోకములు, పితృ-నరక లోకములు, దేవీపూజా విధానములు 
చైత్రము మొదలు ప్రతి మాసము నందును వరుసగా వసి వపను ముంపు న *. 
నమ్మను - మంగళ, వైష్ణవి, మాయ, కాళరాత్రి, దురత్యయ క 


చా రీచీనీ : అగ స్తరాజు సుబ్బార్పా CEE = రీచీనీ : అగ స్తరాజు సుచ్చార్యా 334 


తిరుమల తిరుపతి దేవస్థానము వారొసంగిన రూ. 30,000/- లు గాక గ్రంథ 14. శ్రీ ఆత్మకూరు వేంకటసుబ్బయ్య గారు, అనంతసాగరం - రూ. 1,116/- 
ముద్రణకై ఆర్థిక సహాయమొనరించిన ఈ క్రింది వదాన్యుల కెల్లప్పుడు శ్రీదేవీ అనుగ్రహము 15. శ్రీ కెవి. శేషారెడి గారు _ రూ. 1116/- 
A 9, బ్య . © 0) జ శ 
సంటప్రాప్తింప వలయునని ప్రార్థించుచున్నాను. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఆత్మకూరు. 

1. కీ॥శే॥చల్లా చినరోశి రెడ్డి గారి జ్ఞాపకార్థము - రూ. 10,000/- 16. శ్రీ అల్లంపాటి రాఘురామి రెడ్డి గారు, అనంతసాగరం  - రూ. 1,116/- 
వారి సతిమణి శ్రీమతి వేంకట సుబ్బమ్మ, య్‌ 

కుమారుడు శ్రీ పెంచల రెడ్డిగారలు, అనంతసాగరం 17... శ్రీ పట్టెం రమణయ్య గారు, బుచ్చిరెడ్డిపాళెం. జ 
2 శ్రీ చలంచ్యాల వేంకట సుబ్రహ్మణ్య శర్మ - రూ 10,000/- 18. శ్రీ జర చ్యాల సూర్య ప్రకాశ రావు - రూ. 1,116/- 

శ్రీమతి భాను తులపి గారలు, కావలి శ్రీమతి సీత్రాదేవి గారలు, కావలి. 

3. శ్రీ జంగా శివకుమార్‌ గారు, నెల్లూరు - రూ, 10,000/- 19. శ్రీ అల్లంపాటి చిన్నపరెడ్డి గారు, బ్రాహ్మణపల్లె - రూ. 1116/- 
4. శ్రీ పిదూరి మల్లికార్జున రావు యె రూ. 5,000/- 20. శ్రీబోయిళ్ల రాజశేఖర్‌ రెడ్డి గారు, కంపసము[ద్రం కా రూ 1,116/- 

శ్రీమతి నాగమణిగారలు, బుచ్చిరెడ్డిపాళెం. 21. కీ॥శే॥ అల్లంపాటి లక్ష్మమ్మ, పెద రమణారెడ్డి గారల - రూ. 1000/- 
5. _ శ్రీ యాలమూరి కొండా రెడ్డి - రూ. 3,000/- కుమారుడు శ్రీ రవీంద్రా రెడ్డి, శ్రీమతి రాజేశ్వరి గారలు 

శ్రీమతి అరుణ భారతీ దేవి గారలు, కావలి. పరికోట. 

శ్రీమతి రామసుబ్బమ్మ గారలు, అనంతసాగరం జ్ఞాపకార్థం కుమార్తె, అల్లుడు మేదరమెట్ల సునీత, 

కృష్ణమోహన్‌ గారలు, హైదరాబాదు. 
7. థ్రీ మాదిరాజు రాఘవేంద్రరావు గారు - రూ. 2116/- ల్‌ 
23. శ్రీపసుపులేటి రమేష్‌ గారు, తెలుగు పండిట్‌ - రూ 1,000/- 

8. శ్రీ సురభి వేంకట చలమయ్య గారు, ఆత్మకూరు - రూ 2,000/- EEE 
ల వ. వ వలనా పర అధ్యక్షులు శ 24 శ్రీమతి పర్వత రెడ్డి పేరమ్మ, కీ॥శే॥ మాలకొండా రెడ్డి గారల - రూ. 1,000/- 

శ్రి నందనవనం శ్రిహరి రావు గారు, కావలి. జ్ఞాపకార్థం పర్వత రెడ్డి బాలకృష్ణ రెడ్డి, (సర్పంచ్‌) 
10. శ్రీ మద్దూరు మాలకొండా రెడ్డి గారి కుమారుడు - రూ. 2,000/- శ్రీమతి ప్రమీల గారలు, పరికోట. 

శ్రీనివాసులు రెడ్డి గారు, కోదండరామాపురం. 25. శ్రీ నాశిన రామయ్య గారు, నెల్లూరు. - రూ. 1,000/- 


సప్తగిరి లాడ్జి, నెల్లూరు. 


13. _కీ॥శే॥ అనంతరాజు లక్ష్మీకాంతారావు - రూ. 1116/ 
శ్రీమతి హైమవతమ్మగారల జ్ఞాపకార్థం 
కుమారుడు, కోడలు, శ్రీ ఎ.వి.ఎల్‌.కె. ప్రసాద్‌ రావు 
శ్రీమతి కల్యాణి గారలు 


= రీస్‌ : అగస్త్యరాజు సుబ్బారావు = రీస్‌ : అగస్త్యరాజు సుబ్బార్వా 


